మనదేశంలో 
పునర్వాకాసం రాదా? 


డా॥ ఎని. అన్నయ్య | 


నవభారత్‌ బుక్‌ హౌస్‌ . 


కారల్‌ మార్క రోడ్‌, విజయవాడ - 520002 - 


MANA DESAMLO PUNARVIKASAM: RAADA ? 
— Dr. N. INNAIAH. {PP viii + 225] 


తెలుగు విశ్వవిద్యాలయ ఆర్థిక సౌజన్యంతో (వచురితం 
(C) రచయితవి 
(ప్రధమ ముద్రణ ; సెపెంబర్కు 1990 
ల 
(పతులు : 1000 


(ప్రచురణ ; 

నవభారత్‌ బుక్‌ హౌస్‌ 
కారల్‌ మార్క్స్‌ రోడ్‌ 
విజయవాడ_ 520 002, 


PRICE: Rs. 60/- 


ము[దణ : 
వాణీ ఆరు (పింటర్స్‌, 
మాజేటి నాగేశ్వరరావు వీధి, 


షరాఫ్‌ బజార్‌ తెనాలి 


ముఖప్యత ముద్రణ : | 
వాసవి [పైంటర్‌ స 
గాంధీచౌక్క్‌ తెనాలి, 


అంకితం 


———— 


వష యివ్య లేని నగలకు, చీరలకు బదులుగాకాదు= 
మానవతా, హేతువాద సమాజం కోసం 
చేస్తున్న ఎదురీతలో నాతోపాటు ఎన్నో 
కషాలలో భాగం పంచుకొన్న 
ళు 
Shy భార్య 
కేోమలకు 


ఎందుకిరచన? 


మనం వెనుకబడివున్నాం. ' ఆర్థికంగానో మరో విధం 
గానో వనుకబడి లే, వవోవిధం గా కృష్‌.జరిప్క్‌ ముందుకు 
రావచ్చు కాని మానసికంగా వెనుక బడివోయాం. మన 
గతం గొప్పదని చెప్పుకుంటూ, ముందుకు పోలేక 
పోతున్నాం. కర సిద్ధాంతంతో కుంగిపోతున్నాం౦. 
మనకు పునరి కాసం కావాలి. అంళు గతంలోకి తొంగి 
చూచి అందులో నేటికీ పసికాచ్చే వుంచి ఏచడైనా 
ఉంకు అంతవరకు స్వీకరించాలి, గతంలో జరిగిన లోటు 
పాట్లని నిశితంగా పరిశీలించాలి. (వస్తుతం [పపంచం 
ఎలా ము౦ దు క సాగిపోతున్నదో గమసించాలి. 

శాయ్ర్రీయ పద్ధతులతో ఎంతో వేగంతో సాగివోతున్న 
లోకాన్ని మనమూ అందుకోవాలి, ఈ (పయత్నంలో 
అడ్డుపడే అశాస్త్రీయ ధోరణుల్ని నిర్మొహమాటంగా 
పక్కన జెé ట్టాలి, 


శాస్త్రీయ పద్ధతిని అవలంబి స్టేశే అభ్యుదయాన్ని 
సాధిసాం. అవ్వడు మనలోని మూఢనమ్మకాలు, స్థిర 
పడిపోయిన చాద స్తాలు అడ్డొస్తాయి. ఒకపట్టాన 
వాటిని కాదనలేం. సెంటిమెంట్‌ వెద్ద అవరోధంగా 
పరిణమిస్తుంది. ఒకవైపున శాస్తాాన్ని కాదనలేక, 

రో వక్క సెంటిమెంట్‌ నమ్ము కాల్ని కలువుక పోవా 
లని పయత్నిస్తున్నాం, అక్కడే మన వైఫల్యం ఎదు 
రాతున్నది. శాస్త్రీయ పంథాలో పోదలి స్టే మన 
సంస్కర్తలు నాయకులు చెప్పినవి, చేసినవి కూడా 
కొన్ని తృణీకరించవలసి వస్తుంది. అందుకు సిద్ధపడాలి. 


v1 


మం పంథాలో వె త్రందారీ త్తే నానికి చోటులేదు. 
ప సామా ఛారాలు ను నకు [పమాణం. 
నమ్మి తే పైనా గుడ్డిగా నమ్మవచ్చు. కాని నమ్మకాలు 
మనల్ని ఇలాగ వెనుకబడిన తనంలో అట్టివెడ తాయి, 
ఇంతవరకూ మతం పేరిట, వెద్దల వాక ౦పేరిట, 
(ప్రమాణ (గంధాలపేరిట నోరు నొక్కేశారు. ఇప్పుడు 
వాటన్నిటినీ (ప్రశ్నించే సమయంవచ్చిండి. శాశఏతేంగా 
గీటురాయిగా ఏ (పసమాణ (గంధనూ నిలబడదు. 


విజ్ఞ జానాసికి అంతంలేదు. ఎప్పుడూ తెలుసుకుంటూ చే 
వ్‌ సతో (పక్నిస్తూ, జిజ్ఞాసతో అన్వేషణ జరవడ మే 
శాస్త్ర లక్ష్యం. అకక. ముత లక్ష్యుం. 
నూానవుడి (ప్రగతికి మతం అడుగడుగునా అడ్డుపడింది. 
ఎవరో కొందరు మతాల్ని మార్చాలని, స్‌ 
లనై (పయత్నించి విఫలమయ్యారు. కాని మతాల్ని 
సమూలంగా వీస్టరించాల్చిన తరుణం వచ్చింది. శా(స్త్ర 
(అన) (పమాగణాలకు మతం నిలవదు... ee 
వునర్వి కాసంలో మనం ముందుకు పో లేక పోవడానికి 
మానవవిలువల్ని పాటించలేకపోవడమే కారణం. 


shires 


ఈ దృ హా డిరోజియో-రావు మోహన్‌ రాయ్‌ నుండి 
అంబేద్కర్‌ -అరఏందో వరకూ ఎక్కడ మనం విఫలం 
చెంచా్హపోా పరిశీలించే (వయత్నం ఈ ర చున లో 
చెశాను, మార్షాంతరాలు చివరలో సూచింనాోను. 
పరిశోధనా ఫలితాల ఆధారంగానే ఈ రచన అంతో 
సాగింది. ఇది నిశిత పరిశీలనకు "గురికావాలని నా 
ఉద్దశం, 3 
అన్నయ్య 


సు న నో [కనుణి క్ర 


భారత చేశంలో వునర్వికాసం 


డిరోజియో ఉజ్వల ఆరంభం _ | 1 


పునరిష కాస పరిణామం - పాందనం 


రాజారామ మో హాన్‌రాయ్‌ _ (బ్రహ్మసమాజం ర ఈ 

రామకృష పరమహంస 17 
౯౨ 

వివేకానంద _ రామకృష్ణ మిషన్‌ 26 

౯9౨ 

దయానందుడు _ ఆర్యసమాజం 38 

అనిబిసెంట్‌ _ దివ్యజ్ఞాన సమాజం 48 

మహారాష్ట్రలో పునర్వికాస ఛాయలు 57 
యట 

హిందువులు మళ్ళీ పునర్వికాసం ఆరంభించాలి 64 

పునర్వి కాసం _ ముస్సింలు 72 

వునర్వికాసం - కై)_స్హవం 87 

ఫునర్వికాసం - సిక్కుల అవరోధం 98 


కొందరు జాతీయ నాయకులు - పునర్వి కాసం - ధోరణులు 


లోకమాన్య తిలక్‌ _ వీరహెందవం _ పునర్వికాసం 102 
సుభాస్‌ చంద్రబోస్‌ ప విప్లవ రాజకీయాలు _ పునర్వికాసం 109 
మహాత్మాగాంధీ _ మత రాజకీయాలు _ పునర్వికౌసం 146 


అంబేద్కర్‌ _ బౌద్దం _ పునర్వికాసం 161 


viii 


జవహర్‌లాల్‌ నెహూ _ పునర్వికాసం 


అరవిందఘోష్‌ _ ఆధ్యాత్మికత _ పునర్వికాసం - 


రాజకీయ ఉద్యమాలు - వునర్వికాసం 
కమ్యూనిస్టు ఉద్యమం _ శనర్వి కాలం, 


సోషలిసు ఉద్యమం _ పునర్వికానం 
వె 
పునరిరకాసం కావాలి 


రాయ్‌ కోరిన పృనర్వికాసం ఎలాంటిది ? 


న ను = 


167 


182 


193 
207 


218 


221 


హచచచచాచచచటపంచచచపచాాచచచచచాాచచాాాచచచచచచపచచచచాచచా చచ వనచావచచచచాపపచచనచా చపచ్తో 
= a7 ఇ 
రె © ~ 
CC wa 


TIN IININSNINNININNININNNNNNNNNNNNNNANNNANNNSNSNANANNNNRNANANNNNNNNNANNNNRNNNNANNNANANNNNNNANANSNNNRNNNNNNNw 


డిరోజిరౌరా ఉజ్వల ఆరంభం 


భారత డళశంతో పునర్వికానం 19వ శతాబ్దం ఆరంభంలో మొదలయింది. 
మానవ హాక్కులక్కు విలుపలకూ, వ్యతి రేకంగావ వున్న మత ఆచారాలూ సం|పదా 
యాలూ పరిశీలించి ప్రశ్నించటం (ప్రారంభమైంది. మత (గ్రంథాల ఆధారంతో కొందరు 
ఆచారోలను సంస్క-రిం చాలని తల పెట్టగా, మరికొందరు తృణీకరిం చాలన్నారు. ము తం 
మీద సమాజంలో ఉన్న దోషాలను ఉభయులూ గు చశ్రీంచార్కు మార్చు కోరారు. పాత 
పద్ధతులను (గ్రుద్దిగా అనుసరించరాదనే ధోరణి వ్య క్రమెంది. ఇది దేశంలో పునర్వికొ 
సొనికి నాంది. జెంగాల్‌, దొంబాయిలలో ఈ ఆలోచన మొదలై ౦ది. అప్పట్లో ఆంగ్లే 
యులు పాలి స స్తున్న భారతదేశానికి కలక ల్రౌ రాజధాని, ఇంగ్నీమ పిదన్టై క్‌ కొ తగా 
(ప్రారంభించగా చదువుకున్నవారి సంఖ్య షేపై లెక్కించటానికి ఏలుగా ఉండేవి. 
కలక తా జనాభా 2,5 లక్షలున్న రోజులలో కొ తగా ఇంగ్లీషు దోధనాభాషగా హిందూ 
కళాశాలను 1817లొ (ప్రారంభించారు. తమాల నరాయ్‌ కలక తా వచ్చి ఆత్మీయ 
సభ స్తాపించి చర్చలు కొనసాగించిన రోజులవి, బెంగాల్‌ సంపన్న కుటుంపీకులు 
కలక తాలో 1817లో కొందరు యూరోపియన్ల తో లస హిందూ కళాశాల స్తాపిం 
చారు. భారత పునర్వికానానికి ఈ కళాళాల ఎంతొ" - డ్చడింది. బహుశ ఈ కృషికి 
(శ్రీకారం చుట్టిన వ్య క్రిగా 'హెస్ఫీ లూయీ ఎవియన్‌ డిరోజియోను పేర్కొనవచ్చు. 

డిరోజయో 1809 పపిల్‌ 19న కలక త్తాలో పుట్టాడు. తండ్రి (ఫౌాన్సిస్‌ 
డిరోజియో. ఇతడు చీఫ్‌ అకౌంచెంట్‌ గా జేమ్స్‌స్కాట్‌ కం  పెనీలో పనిచేసూ ఉందే 
వాడు, తల్లి సోఫియా జాన్సన్‌, 1806 లో విరి వివాహం జరిగింది. డిరోజిల 


LE 


J 


2 


"ఖో షో ఆ లా చె ల్‌ న గా జు వ 
పుటిన 6 సం॥అక 181వలొ తలి చనిపోయింది. తండి చురోర ఫవాపాతలా 2? 
ఈ (ag 


న్నా లో 


కున్నాడు. సవతి తలి అన్నామేరియా రివర్స్‌ డిరోజియోను జాగా చూచుకున్నది. 
జ బాగ 
ఆమె చనిపోయింది. 1809 ఆగషు 12న కలక తా మలల జొన్న చరిశలో 

రు మమ! 


షు 


హె రో శయా:చాపిజలజరిగందు. డినోచయో (డ్రమండ్‌ అకాడమీలొ చరి నాఠశాల 
౧ 
వి 


సె 


సంచాతు. డేవిడ్‌ [డమండ్‌ (1757-1843) కవి, తత్వచింతన కలవాడు, 


1813 లొ ఇండియాకు వచ్చి అకాడమీని సాపించి చాలా మందికి విచా 


౧ 


వీజాంకురాలు ఎర్చడటానికి తొడ్చడాడు. ఈ న్యూంలులో కవితవం, నాటకరింగాల 
rer 0 


3 
ama z ర్న ge చి అ ee ద పం తి 
గురించి [పళక్జిక కషి జరిగింది. పాఠశాలలో ఉండగాచె ఉరొవ్‌ల ఇంగ మల్‌ 


స్ట 
Se 
కవితలలాడు. (పతిభాశాలి అనిపెంచుకున్నాడు. ఐతే విద్యావ్యాసం పూ రికాకుండా౧ 
౧౧ ని 
గ్‌ ల! ఇ యా లన గ స న్‌ జ టీ — జ ప్ర ఆ్తై వడి ర 
14 ఏట నూాతశాతల వదలి తలారి.  ఫవా నును యర ్టబంమల్‌ సంనతా. రఠడళు 
Cs ఆగం a Ww అ . 


ద్ద నవ | పు న వ గ 

ఉదోొగగం చనున్నా నిరిరామంగా కవితలు [వాసూన ఉండెవాడు. ది ఇండియా 
బీ Bp య) య 
ఆం డొ దన్‌ మ “ద చి ల్‌ 5 లో తష అది ఇధి 
గజెట్‌ఠతొ సచ్‌ ఎడిటర్‌గా ఉద్యో: అతో ఇం నమిుతలు 1826ల -కలర ఈ తరు 
చదును నల 

లో శ” టో బాప్‌ జో రా యె ౧ డా 
కారణంగా ఈ ఉద్యోగం అభించింది. 1826 నవంబరుల్‌ 


కలక శాలోని హిందూ కళాశాలలో టీచరుగా చేరాడు. 


ta 
ర్న 
(0 
tah 
Gr 
eA 
గో 
ల 
£5 
(౫ 
ర9 
Gj} 
ఒక 
0౦ 
& 
$5 
29 
గ్‌ 
ల 
0౮ 
శ్‌ 


కు అంకితం ఇచ్చాడు, కవిగా 


రచయితగా దూపాందుతున్న డిరొజియా ఇంగి షు పాఠకలొకంలొ గు రింపు వొంద 
Pen 


రివర్‌, ౩లడోస్కోప్హ్‌ హేస్పె 
రస్‌ కలకటా లిటరరీ గజెట్‌ వంటి వ్యతికలలో తస కవితలూ, రచనలూ (ప్రకటిం 
చాడు. సతీ సహగమన నిషేధాన్ని ఆహ్వానించాడు. (గ్రీస్‌ పిమోవనను క్లాఘం చాడు. 


హిందూ కళాశాలలో డిరోజియో కొ త పదతిలో చరిత్రను బొధించాడు. 
న! ళు 
ar [ర 5 అస ల శ చాయ్‌ 
వశ్నించి శతెలుసుకొవడం, వె జానికంగా పరింలించం౦ అతడి ఆయుధాలుగా ఉండెవి. 
జః 
కాండ్‌ తత్నంపె త్మీవపిమర్శవనూ రచన సాగించాడు. పాళ్చాత్య ఆలోచనా ధోరణిలో 
యి (నాకా XK POE ™ + 
విద్యారులు పయనించటానికి వీలుగా కృషి చెశాడు. ఇది దొందూ కళాశాల విద్యారు 
చు చు 
లను ఆకటుకున్నది. కళాశాలలో (పథమ చర్చాబదికను [వారంభించారు. సం|పదాయా 
రు 
లనూ ఆచారాలనూ పటించుకొకుండా తిరుగుడాటు ధోదణే వ్య కపర చారు. ఎరొజియె 
రు లావి 
ఇంట్‌ కూడా చర్చలు కొనసాగాయి. హింహామతంలోని జుగుపాాకరమెన అనెక 
au Oy (sane 
చారాలను వీరు నిరసించారు. నతాానేషణ ఒక కే వారికి లక్షంగా కనిపించింది 
జూ చుెాతాది cy no యు. అతొష యె దుర నా US అజం పల గ అన. 
Oo 
1828 లో అకడమిక్‌ అనోసియెషన్‌ (ప్రారంభించి యశచ్చగా చర్చలుచఇశారు. వారాం 


3 

తంలో చర్చలు జరిపేవారు. అప్పట్లొ కళాశాల విద్యార్దుల సంఖ్య కేవలం వందల్లోనే 
ఉన్నది. 1830 ఫ్మిబవరిలో ఎధీసీయం అనే పత్రికను కూడా హిందూ కళాశాల 
విద్యార్దులు (ప్రారంభించి 2 సంచికలు వెలువరిం బారు. ఇందులో స్తీవిద్య, న్యాయాన్ని 
అందించటంలో అధిక వ్యయం లేకండా చూడటం, మూఢనమ్మకాల పై విమర్శ 
సాగించారు. అయిక్స్తే డా॥ హెచ్‌. హచ్‌. విల్సన్‌ కళాశాల అధిపతిగా ఆ పత్రికను 
మూతవేయించారు. డిరోజియో తన ఉపన్యాస పరంపరలో బేకన్‌, బెంధాష్‌, హూం, 

యిన్‌, స్మిథల తత్వాలను, ఆలోచనలను విద్యార్లులకందిం చారు. వలస వాదా 
నిడి వ్యతిరేకంగా పద్యార్డుల వాదన (సారంభ మైంది. (పెంచి విప్ప వాన్ని ఆవేశపూరి 


సనాతన హిందువులు డిరోజియో నాయకత్వాన జరుగుతున్నధోరణులను గమనించి 
ఆందోళన చెందారు. బృందావన్‌ గోషాల్‌ అనే ఏ ద్యార్తి సనాతనులకు డిరోజియో 
సమాజంలో జరుపుతున్న విషయాలను చిలవలు పలవలుగా చెప్పివాలిని కలవర పరిచాడు 
1631 ఏప్రిల్లో కళాశాలలో జరుగుతున్న విషయాలను వ్యతిరేకిస్తూ సనాతనులు ఒక 
కరపత్రాన్ని (ప్రచురించారు. . అప్పటికే డిరోజి యోకు హెడ్‌ మాస్టర్‌ యాక్స్‌లమ్‌కు 


మైన వివాదం చెలరేగింది. 1831 ఫి బవ వన కళాశాల సంఘం ఈ వివా 


Qe 
దాన్నీ సరుబాబు చేసింది. ఐక్తే సనాతన హిందువుల ఆందోళన కారణంగా డిరోవయో పె 
ణు యా 
ఒక (ప్రత్యేక విచారణ సంఘాన్ని ఎర్బరిచారు. కళాశాలలో అలజడికి దారితీసిన 


డిరోజియోను తొలగించాలనేది అభియోగం. 1831 ఏపిల్‌ 23న చాందూ కళాశాల 
డె రెక్షర్లు (ప్రత్యేక సమావేశం జరిపి విషయాన్ని పరిశీలించారు. యువకులను డిరోజియో 
చెడగ్‌ దుతున్నాడని ముగురు సభ్యులు అభిపాయపడగా ఆరుగురు అందుకు సమ్మ తించ 
లేదు. విద్యారుల పై కూడా చర తీసుకోవాలని బాందూయిజం పై దాడిచేసే విద్యార్దులను 
కాలేజి నుండి తొలగించాలని (ప్రతిపాదించారు. డిరోజియో దోష అని కమిటీ తేల్చలేక 
పోయినా హిందువులలో ఉన్న వ్యతిరెక భావాన్ని దృష్టిలో పెట్టుకొని డిరోజియోను 
తొలగించాలని తీర్మానించారు. తొలగించనక్క-ర లేదని (శ్రీకృష్ణసిన్నా వాదించారు. తొల 
గించటం ఆపద్దర్మ చర్యగా (ప్రసన్నకుమార్‌ టాగోర్‌ రసమయిద త్త అభిప్రాయ 
పడ్డారు. తొలగించటం అవసరమని చం[దకుమార్‌ టాగూర్‌, రాధాకొంత్‌ దేవ్‌ రామ్‌ 
కమల్‌ సేన్‌ రాధామాధవ బంధోపాధ్యాయ తలపెట్టారు. 1831 ఏప్రిల్‌ 25న విల్సన్‌ 

అహో గ తన రాజీనామా లేఖను పంపారు. వదంతులుగా విల్పన్‌ 


రీ 
py 
టం 
0 
ర 
న్‌ 


eh 


యా 
ర్కాన్న అభియోగాలను డిరోజియో ఎదురొ్యన్నారు. ఆయన ఒక లెఖ పంపిసూ 


4. 


నా సికజాడాన్ని చర్చించటం తప్పా అని అడిగారు. హూం వాదనలను ఆందుకు వ్యతి 
రేకమెన ఆధిపాయాలను విద్యార్థులకు కు వినిపించామస్కీ అందుకుగాను తనను నందేహొ 


పోయారు. డిరోజయో “ఈస్ట్‌ ఇండియన్‌” అనే దిన పత్రికను స్థాపించి తన అభిప్రా 

యాలన్తూ ఆదర్శాలనూ కి కొనసాగించారు. ఆంగ్లో ఇండియన్లు, భారతీయులూ సఖ్యంగా 

ఉండాలన్నారు. ఏకేశరారాధనను (ప్రచా! రంచేసి విగ్రహారాధనను వ్యతిరేకించిన (బ్రహ్మ 

ముఖ్యంగా (ప్రసన్నకుమార్‌ టాగూర్‌ దుర్గ పూజరో పొల్గొన్నందుకు 

డిరోజియూ ఖండించారు. డిరోజియో అనుకూలురు, శిష్యులుకూడా వివిధ ష్మతికలు 
న 


పెటి సంఘాలు సాపించి భావ (ప్రచారానికి పూనుకున్నారు. 1831 డిసెంబరులో 


విరొజియోకు కలరా వ్యాధి సోకింది. అ విషయం తెలిసి అతని మిత్రులు పడక 
చుటూ చెరి ఆత్యతగా దిరొజియో చావ్వుబతుకులమధ్య కొటాడుతుండగా చెంత ఉన్నారు. 
అ > య 

డిసెంబరు 17న డిరొచియో చనిపోయారు. 

ఇరద మూడళ్ళకే జీవితాన్ని చాలించి డిరోచియో చాలామంది యువకులను 

pan 
, 7 ore oe £ _ ప 
పధావితం ఇసి యువకులను ఉ తెజపరచి పునరి?కాన ఉద్యమానికి న నాంది పలికారు. 
న! 

చీరోవియోక్కా రాం మోహన్‌రాయకూ స్నేహం ఉన్నదీ లేనిదీ స్పష్టపడలేదు. 
2వ 
ఆజ్‌ ఆ 


న 
శియో స్టాఎంచిన అకడెమిక్‌ అసోసయేషన్‌ (ప్రభావంతో ఆయన అనంతరం 
ఉద్గూమంగా పెంపొందలేకపోయింది. 
ఇంచుముంచు 10 సం॥ల పాటు డిరోజియో ప్రభావంతో కొందరు కృషి చేసినట్లు 
స్పష్టపడింది. థామస్‌ పెయిన్‌ “ఏజ్‌ ఆఫ్‌ రీనన్‌” ప మ నూత్రా తు 
అనునరించబంర, ఏడం స్మెత్‌ ఆర్టిక సూత్రాలను ఆధ్యయనం చఇయటం వీరి (ప్రధాన 


అకాల “క సపతతాలుి; డిరోనయో యా అనుచరులలో రసిక్‌ వ క్స్‌ తారాచం[ద 
౯9 


త ME 
క్‌ అక అ ము mn గా కా ణా 
బుక్‌ సాను టీని స్తాపించి మెడికర్‌ కళాశాలను 1835లో (పొరంభించారు. డిరోణి 
చౌక శిష్యులు చొండాయ్యి గుజరాతీలలోకూడా ఉండేవారు. 1838 ఫిబవరి 28న 


al ల 


వికొనార నకు నమాశాన్ని ఎర్బర బి తారాచండ్‌ చక్రవర్తి ర అధ్యక్షతన మూడు సంపు 


5 


టాలు [పచురించారు. డిరోబియో సంఘాలన్ని సాంస్కృతిక సమితులుగా (ప్రారంభమై 
రాజకీయాలలోకి దారితీశాయి. సత్యాన్వేషణ జరపాలనే డిరోజియో ధోరణి ఏరంతా 
కొంతకాలం కొనసాగించి పునర్వికాస ఉద్యమానిక్కి హేతువాద ధోరణికి నాంది పలి 
కారు. కొన్ని అది అశ్రుకాలం నిలవలేకపోయింది. పత సంస్కరణ వాదం ఒక 


పె స్త 
'వె సృన్న నగాతనవాదం మరొకవె పున సమాజాన్ని ఆకటుకున్నాయి. 
ష్ష్‌ వ్‌ శి 








1. Madge, Elliot Walter : “Henry Derozio, The European 
poetand reformer’ ed వ Subir Ray Choudhuri 1967 
p.p. 58+ 14, Metropolitan book Agency -Calcutta = 16. 


2. LalP Selected by వ “‘Henry Derozio poems into 
Susobhan Sarkar 1972 p.p. 44, A writers workshop 
publication, Calcutta - 45. 


3. Edward, Thomas : Henry Derozio. The European poet, 
teacher and journalist, 1884. 


4. Datta, K.K.: “Dawn of Renascent India’ Bombay-1964 


5. Narla V.R.: ‘‘Poverty of Intellectualism in India 1978) 
Mysore University. 


7. Sibnarayan Ray : “The Intelligentsia” 1986 Calcutta, 
Indian Renaissance Institute. 


జరయా వవ ఎ చవ IIIS IIIS NSAI చోటా NNN? 
) సరి౭కౌస-సరి దవ 
౦౨ వెం) 700౨9౦ అ 
కా 
చచ చాచా చవట చె చచ చచ చచ చచ చచ పనంతా ఆంటూ టాటా 


రావా రావవమోహనరాయ్‌ - (బ్రహ్మసమాజం 


సగం సంస్కరణ = సగం టన. 


దేశంలో పునర్నికొసానికి డిరోజియో నాంది పలికిత్తే హిందూ పునన్నాకానా 


లం 


శ‘ 


టో జ § అ క్‌ ల ఏ 
రాజాిిరామమోహానరాడు (అకారం చుటాడు, వా ననంగా అంచనా చెసె రామ 
యట్‌ వాలాది — 


మోహన్‌రాయ్‌ సంస్కరణ వాదానికి డేశంలో పిరామహుడంచే సరిగా వుంటుంది. 
తన ఏకేశ్వఠ వాదానికి అనుకూలంగా వుండే ఉపనిషత్‌ రచనలను ఇంగ్లీషులోకి అనువ 
దించి ఒకే శ రీ వున్నదనే వాదం బలంగా వున్న (ప్రమాజ రచనల్న వదిలేయడం 
గమనార్హం, "ప్రమాణ [గ్రంథాల్ని అనువాదాలతో యిలా మా 'ర్చేయడం సంస్క ర్త 
లందరూ భారతదేశంలో చేసిన వనే. 


42 ee విటిష్‌వారి కొలువు చాలించి ప్రజాసేవకు ఉద్యమించిన 

రామమోహన్‌ కలక తా ఐరారు. అంతపధకా ఆయన జిలాలలో వివిధ ఉద్యోగాలు 
cn 

నిర్వహించి, సాహిత్య మతరంగాలలో కృషిచేశారు నాడు కలక తా భారత దేశ 


= 


రాజధాని. వివిధ మేథో రంగాలలో కలక తా అప్పుడే స్పంది సున్నది. 
= అవిటి 


చదువుకుంటున్న కొద్దిమంది మధ్యతరగతి ఉన్న తవర్ష విద్యారు లలో 


ల 


లో 


ంద 


డ్‌ 


బాందూ ఆచారాలను మూఢ నమ్మకాలను (ప్రశ్నించారు. వాళ్చాతా చింతనాపరుల 


(గ్రంథాలు చదివి [పభావితులె న విద్యార్తులు హిందూ మతాన్ని (ప్రశ్నించారు. క స్‌ సవ 


7 


మత (ప్రచారకుల మద్దతుకూడా వరికి అభించింది. ఇందుకు భిన్నంగా హిందూమతాన్ని 
రక్షించాలని మరికొందరు పూనుకున్నారు. అలాంటి సమయంలో, 1815 లో రామ 
మోహన కలక శ్రా చేరుకున్నా రు. ఆయన వహించిన కీలకపాత్ర దృబ్లా కొంత పూర్వా 


ఖమ 


పరం తెలుగుకొవడం అవసరం. 


బెంగాల్‌లోని చురీ దాదాడ్‌ జిల్లా సంక్షగామానికి చెందిన పురోహిత కుటుం 
దానికి నంబంధించిన డక న్‌ పూర్వీకులు, పొలకుల నుండి “రాయ” బిరుదు 
స్థాకరించారు. ఉ తరో తరా “రాయ్‌” కూడా పేరులో భాగంగా మారిపోయింది, 
రామమోహన్‌కు తొండడ్రినుండి స్థరా సతో బాటు ధనం కూడా లభించింది. 1796లోనే 
తం|డినుండి భాగం పంచుకొన్న రామమోహన్‌, కలకత్తాలో వడ్లీవ్యాపార ౦ మొద 
టాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగులకు అప్పులుపెట్టి, వడ్డేలతో రామమోహన్‌ 


ళు 
గా ధనారన చేశాడు. 


CJ 


రామమోహన్‌ 1803 లోనే కంపెనీ ఉద్యోగం చేశాడు. కాశీలో నెలకు 100 
రూపాయలతో కొలువులో చేరిన రామమోహన్‌, దివాన్‌గా డిగ్‌వీ అనే అధికారి [కింద 
సేవలు చేశాడు. రంగపూర్‌తో ఉద్యోగం చేస్తూ దివాన్‌గా పలుకుబడి సంపాదించిన 
రామమోహన్‌, వడీ వ్యాపారం మరో వె పృ కొనసాగించాడు. 1805 నుండి 1815 
వరకూ దివాన్‌ పదవి నిర్వహించాడు, అ సంపాదించిన ధనంతో స్ట్‌రా స్తులు కొనే 
కాడు. అనేక చోట్ల ఇళ్ళు నిర్మించాడు. క్రమేణా రామమోహన్‌ జమీందారయ్యాడు. 
కొన్న సందర్భాలలో కోర్డు సలహాలలోనూ రామమోహన్‌ చిక్కుకొని జరిమానాలు 
చెల్లించారు. తన జమీందారీలో అజణచి వేత చర్యలు నాగించాడు. ఇది ఆనాడు అందరు 
జమీందార్లు చేసినపనే. ఒక కేనులో 2092 రూపాయలు జరిమానా చెల్లించాడు. జమీం 
దారుగా రామమోహన్‌ తమ హా హక్కులకై పోరాడాడు కూడా. (బ్రిటిష్‌ అధికారులకు 
దరఖా స స్తులు పెట్టి, జమీందార్ల హక్కుల రక్షణార్హం రామమోహన్‌ కృష నలిపాడు, 
ఇంగ్ల గ. వరకూ వెళ్ళి త హక్కుల నిమి త్తం నిర్విరామ కృషి చేళాడు. పిక 
లలో రచనలు సాగించాడు, ఆనాడు యూరోప్‌ ఇ వారు గంజాయి పండి సుండగా వారిని 
కూడా రామమోహన్‌ వెనకేసుకొచ్చిి దెశీయుల అణచి వేతను పట్టించుకోలేదు. జమీ౦ 
దార్లు, భూస్వాములు నల్ల వారై న్యా తెల్ల వారె నా ఒక వర్గ ంగా కలసికట్టుగా వుండడం 
గమనార్త 0. (విటిష్‌ వ్యాపారులను ఇండియాలో యధేచ్చగా వ్‌ వ్యాపొర౦ చేసుకోనివ్వాలని 
కూడా "రామమోహన్‌ పోరాడాడు. జమీందార్ల సంఘంలో ఆయన సంయు క్ర 
కోశాధికారిగా [ప్రముఖపాత్ర నిర్వహిం చాడు. 


రి 


1930 లో రామమోహన్‌ ఇంగ్లండ్‌ వెళ్ళింది కూడా మొగల్‌చ।క్రవ రికి భరణం 
పెంచమని కోరడానికే. రాయబారిగా రామమోహన్‌కు ఉచిత న్లానం లభించే నిమి త్తం 
““రాజా” అనే బిరుదును (ప్రసాదించారు. ఢిల్లీ నుండి రాజము దతో లభించిన యీ 
బిరుదు స్వీకరించి రామమోహన్‌ ఇంగ్లండ్‌ "వెళ్ళాడు. బ్రిటిష్‌వారు “రాజాను గు ర్హించ 
లేదు, అప్పుడు తెలివిగా రామమోహన్‌ తాను ఒక పొరుడుగా ఇంగ్లండ్‌ వెళతానని 
సతీసహగమనానికి వ్యతిరేకంగా (ప్రభుత్వం తెచ్చిన నిషేధచట్టాన్ని సమర్రిసానని 
పేర్కొన్నారు. ఆ విధంగా పాస్‌ పోరు సొందిన రామమోహన్‌ ఇంగ ౦డ్‌ వెళ్ళి మళ్ళీ 
“మొగల్‌ న్నామాజ్యాధిపతి భరణం పెంచాలని పోరాడాడు. ఇండియాలో జమీందార్లు 


రామమోహన్‌ సేవలకు యు 'తెలుప్పకున్నారు. వారందరికీ భరణాలుపెంచే కృషి 


ర్‌ నేవి మమోహన్‌ ఇంగ్ల ౦డ్‌లో చనిపోయారు, ఇదింతా రామ 
మోహన్‌ జీవితంలో ఒక దశ, ఇక మిగిలిన రంగాలు చూదాం, 
($9) 


న్‌ మరోకోణం మతం, హిందూమతాన్ని సంస్కరించాలసే 
ఆయన [ప్రయత్నం వలన్క జెంగాల్‌లో హిందువులు ౩ 9 స్తవులుగా మోరిపోకుండా 
పెద్ద అడ్డుకట్ట చేయగలిగాడు. రామమోహన్‌ శొలుత ఇస్తాం మత (ప్రభావంలోకి 
కా డు తరువా త్ర మ సవమ త [ప్రభావం (కిందకు వచ్చాడు, అవి రేండూ రంగ 
రించి డొందూమతంలో జొ ప్పిం ంచే సంస్క రగా తేలాడు, ఆలాగే సంస్కృత భాషా 
'్థాయనం చేసి, పవిత్ర గ్రంథాలను కణంగా అధ్యయనం చేశాడు, వేదాలు చదివాడు. 
రి యన్‌, అరబిక్‌ భాషలు అభ్యసించాడు. ఖురాన్‌ చదివి ముస్తిం పండితుల సొంగ 


ర్‌ 33 


చె 
్టిం చేశారు. వీటన్నిటి వలన రామమోహన్‌ ఏకేశ్వర వాది అయ్యారు హిందూ 


cr 


ఏ స్త సవ ముస్తిం మతాలలోని ఏకేశ్వరవాద బలంతో తన సంస్మరణ నోద్యవ మూసా 


cal 


Gc 


లపెటాడు, రంగపూర్‌లో తన ఉద్యమాన్ని [ప్రారంధించి స్నేహితులను కూడగట్టి 
యు 
మం. పారీర్ణనలుచే సేవాడు. రంగపూర్‌లో వుండగానే ఉపనిషతు ల్ని ఇంగీము 
అటి టా 
కి అనువదించాడు, వేదాంత (గంధం, వేదాంకసారం రాశాడు. 


a 2? 


i 

we న. 
SE 
7 
రాక 


మరొక ఆస క్తికర అంశమేమంసే రామమోహన్‌ తాంత్రిక విద్య అభితో 





చాడు, హరిహరానంద పద్ద యా విద్య నేర్చాడు. ఒక ముస్తం ప్రీతో కలసి తాంత్రిక 
విద్యను రంగపూర్‌ లో ఆచరించిన రామమోహన్‌ క్రమేణా. వేదాంతంలో అనకి కన 
జరచాడు, 1788 నుండి పండిత నందకుమార్‌ విద్యాలంకార్‌ వద్ద వేవాంతం నేర్చు 
కున్నాడు. ఆరబిక్‌, పర్ష్యన్‌ భాషలలో రచనలు చేశాడు కూడా, అన్ని రచనలలొనూ 


2] ౦ 
ఏకేశ్వరారాధన పట్ల దృషి పెటాడు. రంగపూర్‌లో దివాన్‌గావుంటూ ' దిగ్చే గంంధా 
౧ ల లు శ 
లను చదివి, ఇంగ్లీ షుపట్ల ఆన శ్రీ పెంచుకున్నాడు, మార్టిన్‌ లూధర్‌ మత నంస్కరణ 
ఇతడిని ఉ శ్తేజపరిచింది.. తాను కూడా హిందూమకంలో విగ్రహారాధన పోగొట్టి 


సరై న హిందూమతాన్ని ' “పునరుద్దరించాలను కున్నాడు, ఇంగ్నీషులో ఉహ... 
రచనలు' అధ్యయనం చేశాడు . 


"హీతువాదం మతానికి పనికిరాదని రామమోహన్‌ అభి ప్రాయం, హే తువు జక 

సందేహాలను షెంచుతుందేగాన్సి తీర్పదనే ఉదేశాలను వ్యక పరచాడు. కనుక హేతు 
G అణాల 

వుకు మతప్రమాశాలను జోడించాలన్నాడు. ఇందుకు ఈశ్వరుని పె ఆధారపడాలన్నాడు, 

(ప్రమాణ (గ్రంధాల పె ఆధారపడక. తప్పదనడంలోనే రామమోహాన్‌ (ప్మృపధమంగా 

వెనుకంజ వేశాడు. తన హేతువుకు తృ పికరంగా వుండే (ప్రమాణాలను ఎంపిక 


ల 


చెసుకుంటానన్నాడు, 


ఎన్నో విషయాలలో దై వం మనకు వెల్త డిందే అంళాలుంటాయనసి రామ 
మోహన్‌ నమ్మాడు, వ్రాశాడు. ఆయన ప్రతేవదం ఉపనిషత్తు అకు, పీఠికలు వ్రాసూ 
యూ ధోరణి వ్య కృపర చాడు, ఇస్లాంలో సూఫీ సన్యాసులవాదం పట్ల తొలుత 
ఆకర్షితుడై న రామమోహన్‌ కై న్వవంలో మకరీతులనుు హిందూమతంలో వివిధ 
నాయీ అంళాలను పట్టించుకొని మత సంస్క ర రగా తేలాడు. కాన్ని రంగపూర్‌లో 
తంత క్‌ ఎవరో జనానికి తెలియదు. 1815 లో కలకత్తా వచ్చి 
నప్పటినుండీ ఆరున లోకానికి, se కనిపించాడు, 


i 4 


. రాజధాని కలకత్తా 1815 నొటికి ఎలా ఉన్నదో గ్రహ ంచిన తరువాత్మ . దామ 
మోహన్‌ కార్యకలాపాలు పరిశీలిద్దాం, అప్పుడు గాని సామాదిక _ తాత్విక _ రాజకీయ 
భూమిక మనకు అవగాహన. కౌదు.. 


'. బ్రీటిష్‌వారు వరిపాలించిన' (ప్రాంతాలలో కూడ్కా ముందుగా. బెంగాల్‌ మేల్కొ 
న్నది. అందులో "కలక తా రాజధా ని కావడంతో పాశ్చాత్య భావాలు త్వరగా వ్యాపించి 
తమ' [ప్రభావాన్ని చూపెట్టాయి. 'అలాంచి దశలో 1815 లో రామమోహాన్‌ ఉద 
గాలకు న్వ సి సిపలిక్కి 42వ ఏటనే ఈ శొక అయి కలకత్తాకు వచ్చిస్టెరపడ్డాడు. ' రాగానే 


| 10 


ఆత్మీయసభ అనే ఒక సంఘాన్ని స్టాపించొడు. హొందూమశాొన్నీ సంస్కంరీంచడానికీ 
సమాజాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఆత్మీయవభ సమావేశాలు తరచు జరిగే 
ఇక్కడే సతీసహగమనంపై చర్చలు సొగాయి.. రామమోహన్‌ ఆత్మీయసభ ఆధారంగా 
కొందరు వేరే సభలు స్థాపించారు. ఆలా ఏర్పడిన వాటిలో ధర్మసభ ఓేర్కోనదగినదిం 
రామమోహన్‌ వెల్ల డించే సంస్కరణలకు వ్యతిరేకంగా హిందూమతోర్దార కులు ఏద్ప 
రచిన సభనే దర్తాసభ అన్నారు. అప్పుడే [ప్రాధమిక విద్యను (ప్రోత్సహించే నిమి త్తం 
స. సాన సై ట్రీ స్కూల్‌ సొ సై టీ అనే సంఘాలను కూడా ఏర్పర చోరు. 


కలకత్తాలో సంపన్నులు కొందరు చేతులు కలిపి 1817 లో హిందూ కళొ 
శాలను స్థాపించారు. . ఇదే కలకత్తా 'జీవనరంగంలో పెద్ద మలుపుకు గారి తీసింది. 
ఇంగ్లీ పులో చదువుకోవాలని పాశ్చాత్య భావనలు 'అభ్యసించాలని సంస్కృతం స్టా'చే 
ఇంగ్రీ షులో లెక్కలు భూగోళం, విజ్హానళాస్తాలు, చర్మిత అధ్యయనం చేయాలన్నారు. 
సంస్కృతం కావాల్కా ఇంగ్లీషు కావాలా అనే మీమాంసలో రామమోహన్‌, ఇంగ్లీషు 
కావాలనడం గొప్ప మార్పుకు నాంది పలికింది. ఇష్టం వున్నా లేకున్నా, ఇంగ్శీషూ 
ప్రవేశపెట్టడంతో పాశ్చాత్య భావాలు వచ్చి, మ సప ప్రభావితం చేయడం గమ 
నౌ రం. దీనితోబాకే 1818 లో భారతీయ భాషలలో పత్రికలకు అంకురార్పణ జతి 
గింది. ఉత్తరోతరా యీ పత్రికలే రాజకీయ సాంఘిక ఆయుధాలుగా పనిచేశాయి 
కరపత్రాలు చిన్న పుస్తకాలు వెలువడ్డాయి. కలకత్తాలో కార్యకలాపాలు విస్తరిం 
చాయి. అవి పునర్వికాసానిక్కి సంస్కరణకు తోడ్చడినశ్తే సనాతన ఛాందస భావాలనూ 
కాపాడుకోటానికి ఉపయోగించాయి. ఆత్మీయసభ_ధర్మసభ మొహరించి రెండు 
ధృవాలుగా నిలిచి పోరాడాయి. భారతీయులకు (పకృతి తత్వం, రసాయనశాస్త్రం, శాదే 
రక శాస్త్రం గణితం అనసరమనస్కి అవి నేర్పమని రామమోహన్‌ బిటీష్‌వారిని 
కోరాడు. ఆ మేరకు ఆయన అభ్యుదయ పాత్రను నిర్వహించాడు. ఆత్మీయసభలో" 
సభ్యుడుగా వున్న వై ద్యనాధ్‌ ముఖర్ఫీ సనాతనుడు. రామమోహన్‌ హిందూ ననాత 
నత్వంపై దాడిచేసినప్పుడు ఆయన సభతో తెగతెంపులు చేసుకున్నాడు. హిందువులను 
నిర్పంధంలో వుంచుత్కూ కట్టుబాట్ల పేరిట పెరగకుండా ఆచారాలు సంపదాయాలూ 
వెనక్కు_ నడీపిస్తు న్నాయని రామమోహన్‌ పేర్కొన్నాడు, కనుక రాజకీయ, సామాజిక 


11 


ధృష్యా .మతసంస్కరణ అవసరమన్నాడు. సతీసహగమనం హిందువులకు మచ్చ 
అ 
ఆంటూ దీనిని తొలగించాలన్నాడు. సనాతనులు అందుకు ఒప్పుకోలేదు, 


రామమోహనరాయ్‌ హిందూమతాన్ని వ్యతిరేకించలేదు. కేవలం సంస్కరించా 
లన్నాడు, అందుకు కూడా సనాతనులు అంగీకరించలేదు. మతాన్ని సంస్కరించడానికి 
ఎవరికీ అర్హ తలేదని సనాతనుల వాదన. అందుకే యీ దేశంలో సంస్క-రణవాదులు 
మెనారిటీగా మిగిలిపోయారు. సనాతనవాదులే. నెగ్గారు... నాటికీ నేటికీ అడే . పరిస్తితి, 
(ప్రమాణ (గ్రంథాలను (ప్రశ్నించ వీలే దన్నప్పుడు, అక్కడక్కడా సంస్కరించి కొంత 
కాదని మరికొంత అవునం శే కుదరదు. మొత్తం నిరాకరించాల్కి లేదా అంతా ఆమో 
దించాలి. మధ్యేమార్గం ఆవలంబించిన రామమోహనరాయ్‌ ఆయన అనుచరులు విఫల 
మయ్యారు. చివరకు సతి విషయంలోనూ నెగలేకపోయారు, 


' రామమోహన్‌రాయె “కలక తా” చాలా చిన్నది, రాజధానిగా తెల్లవారు తమ 
ఆగ్రహారాల్లో ఉండగా, మిగిలినవారు వేరేవుంటూ వచ్చారు, బ్రాహ్మణ, కోయ స 
వై శ్యకులాలకు సమాజంలో అత్యున్నత స్థాయి (ప్రతిష్ట వుండేది. భదలోక నమాజం 
ఉన్నత కులాలకు పరిమిత మైంది, ఇందులో జమీ౦దార్డు, పరిపాలకులు వ్యాపార సు సులు 
వం డేవారు. చిన్న వ్యాపార స్త సులు, గుమాసాలు గృహ స్త భ|దలోక్‌ తర గతికి చెందిన 
వారు, వీరంతా ఉన్నత వర్గాలను ఆనుకరించే (పయత్నంలో వుండేవారు. మొత్తం 
చదువుకున్న భారతీయులు we జాతిగా వుండగా, మిగిలినవారిని ఆలగాజాతిగా చూచే 
వారన్నమాట. అలగాజనం ఇంగ్లీషు చదివితే తమ ఆస కులు దెబ్బతింటాయని 
భ(ద్రలోక్‌ వారు భావించారు. 


భ(దలోక్‌ వారు (టిటిష్‌వారికి వజ పులు చేయడం, అర్జీ లు పెట్టడం పరిమిత 
(ప్రభావాన్ని చూపడం నిత్యి కార్య్యక్రషుంగా వుండేది. పత్రికలపై (బిటిష్‌వారు ఆంక్షలు 
విధించినప్పుడు 1823లో రామమోహనరాయ తన స్నేహితులతో కలసి యీ ఆంక్షల్ని 
వ్యతిరేకిస్తూ జర్తీలు పెట్టారు. మొ త్తంమీద, భృద్రలోక్‌లో ఉదధారవాదులకు. రామ 
మోహన్‌. నాయకత్వం నా 'సనొతనులకు . గోపీమోహన్‌ దేవ్‌ రాధాకౌంతదేన్‌ 
అజమాయిషీ చేశారు. రామమోహన్‌ హిందువులను ఆకట్టుక రావడంలో చివరివరకూ 


42 
జాగ త్ర వహించాడు, ఏటా (బ్రాహ్మణులకు దానాలు చేసేవాడు, యజ్ఞోపవీతం 
విడనాడకుండా కాపాడాడు. ఇంగ్లండ్‌ లో 'యూరప్‌వాలికో పం క్తి భోజనానికి 
కూర్చున్నా రామమోహన్‌ అప స పరిమితమయ్యాడు. చనిపోయిన తరువాత 


తనను కె కస్త సవుల శ్యశానంలో పెట్టవద్దన్నాడు. అలాగయితే తన ఆ స్త్‌ కుమారులకు, 
సం|కమించడంలో పేచీలు వసాయన్నాడు. 


తన సనూడేశాలకు అన్ని కులాలవార్‌ని రామమోహన్‌ ఆహ్వానించేవా వాడు. కాని 
ఆధిక సంఖ్యాకులు కులీన (బాహ్మణాలే వుండేవారు. 


మొ తంమీద 1815 నుండి కలక తాలో ఆత్మీయ సభ ద్వారా రామమోహన్‌ 
సంస్కరణ కృషి చేశాడు, ఆధునిక విద్యకు |ప్రోదిదేశాడు. షత్రికల స్వేచ్చ కోరాడు 
సతీసహగమనాన్ని నిషేధించాలన్నాడు. సంస్కరణ వాదంపై సనాతనుల దాడిని 


ఎదుర్కొన్నాడు, మరోవైప్ప జమీందార్ల ఆన ః కలను కాసాడడంలో యవాశళ . క్స్‌ కృ 
కొనసాగించాడు. 


Gr సమాజం 


1928 లో కలక కాలో రామమోహాన్‌ (బ్రహ్మా సమాజాన్ని న్ని నై సాపించారు. విశేష 
వ్యాప్తంగా మత వాద ప్రచారం చేయాలని ఒకే మతం, ఒకే దైవం వుండాలని వీరి 
ఉద్దేశం, (పపంచ ప్రభుత్వం క కూడా ఎర్పడాలన్నారు. ఏకేశ్వరారాధన అనేది పేద 

సరహితలలో వున్నదని' "రామమోహన్‌ ఉద్దేశం. ద్రహ్మ సన సమాజ అం తక్షణ మేం 


ఆంతగా వున్నట్లు ఆధారాలు లేవు. పైగా యీ సమాజాన్ని స్తాపించిచ రెండేళ్ళకే 
రామమోహన్‌ ఇంగ్లండ్‌ వెకిపోయాడు.. 


“రాజా” రామ మోహన్‌రాయ్‌, (బహ్మస మాక్‌కు కీర (ప్రతిషలు తెచ్చిపెటిందె 

అవన 6 | (“| 
సతీ సహగమన వ్యతిరేకత, సతీసహగమనం నాడు' బెంగాల్‌, ' బీహారు (ప్రాంతాలలో 
ఉన్నత "తరగతులకు పరిమిత మైవున్న దురాచారం. సతీసహగమనం. 'నిషేధించరాడని 
ధర్మసభ సనాతనులు సంతకు సేకరించి ప్రభుత్వానికి విజ్జ ప్పలు చేసిన రోజు లేవ. 
శ్రామమోహాన్‌ కుటుంబంలో. -పకీనహాగమనం పోటించిన ఆధారాలేపీ లేతు "ఆయన 


13 


వదిన అలకమంజరి భర్త చితిపై చనిపోయిందన్నప్పుడు, ఆధారాలు లేని కట్టుకధగానే 
యివి వ్యాపించింది. 1912లో జరిగినట్లు చెబుతున్న యీ కథనం' సందర్భంగా రామ. 

మోహన్‌ అక్క-_డలేరు, వా స్తవాలు పరిశీలి స్తే 1818లో రామ మోహన్‌ సతిసహగమన 
వ్యతిరేకత (ప్రారంభించారు. అప్పటికే కె కై 9 స్తవ మిషనరీలు (బిటిష్‌ (పభుత్వం “సతి” 
ఆచారాన్ని నిషేధించాలన్నాయి. ఇందుకు దేశీయుల' మద్దతు కొవాలని వారు ఆశీంచారు. 
ఒకేసారి “సతి” నిషేధం జరిగితే, (ప్రజలు తత. రామమోహన్‌ అభిప్రాయం 
వెల్ల డించాడు, (క్రమేణా నిషేధం జరగాల్సిం దేనన్నాడు. ఇంగ్లండ్‌ వెళ్ళినప్పుడు 
ప్రీవీ కౌ న్సిల్‌లో సతి నిషేధంపై చర్చలు సాగుతుండగా, రామమోహన్‌ హాజరు 
కాలేదు, జమీందార్ల భరణం "పెంచాలనే విషయం ఎక్కువగా 'పట్టించుకున్నాడు, 


అయితే సతి నిషేధం 1829లో జరిగినప్పుడు ' బ్రిటిష్‌: న. ఆభినందించాడు, 
పైకి ఎన్ని చెప్పినా రామమో హన్‌ ఆచరణలో. కులాన్ని వదలుకోలేదు. బహు 
భార్యాత్వంకూడా పాటించి ముగ్గురిని పెళ్ళి చేనుకన్నాడు క 


రామ మోహన్‌ స్తాపించిన (బ్రహ్మసమాజ్కొ 1833లో. తే ఇంగ్ల ండ్‌లో 
చనిపోయిన అనంతరం విచ్చిన్న దళలో పడింది, .. దేవేంద్రనాథ్‌ ,కాగూర్‌ పూనుకొని 
పునరుద్దరించకపోతే (్రహ్మసమౌచ్‌ ఏమయ్యేదో | 


రామమోహన్‌ (ప్రారంభించిన (బ్రహ్మసమాజ్‌కు దేవేంద్రనాథ్‌. ఠాగూర్‌ - నీరు 
పోళాడు. ద్వారాకానాధ్‌ ఠాగూర్‌ యిచ్చిన ఆర్జిక సౌకర్యాలు అందుకు ఉపకరించాయి. 
దేవేంద్రనాథ్‌ 1839 లో తత్వదోధిని సభకూడా ప్రారంభించి ' ద్రిహ్మాస మాకొక 
సోదర సంస్థగా కొనసాగించారు. 1843లో తత్వబోధిని పిక ప్రారంభించారు. ఆ 
ఏడే ఒక సమావేశం ఏర్పరచి సభ్యత్వం. పెంచే చర్చలు సాగించారు. చేరిన సభ్యులకు 
(క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఏర్పరచారు. అప్పటినుండి ఆయనతో 'పాటుగా 
అక్ష్షయకుమార్‌ దత్తు రాజనారాయజ్‌ బోను, జ కేశవచంద్రసేన్‌ త్రము య 


వహించారు, 
టై 


ae ' ప్రముఖ హేతువాది” అకయకుమార్‌ద తు. ' తత్యబో ధిని 
పత్రిక సంపాదకుడుగా తన భాషా శైలితో ఎంధ్రరినో. ఆకట్టుకున్నాడు... రామమోహన్‌ 


14 


సంస్కరణ, శూతువాదం మేరకే (బహ్మసమాక్‌ అనుసరించాలనే అకయకుమార్‌ 
ఆనాటి వల మత స స 


"వేదాలు అహౌరుశే షేయాలా అనేచర్చ చేవేం[దనాధ్‌, ఆక్షయకుమార్‌ల మధ్య 
సాగింది. వేదాలలో దోషాలు వె వైవిధ్యాలు ఊన్నాయి. అలాంటప్పుడు వేదాలను 
(ప్రమాణంగా ఎలా స్వీకరించడం ? ఈ విషయాన్ని 1850లో అక్షయకుమార్‌ దత్తు 
బాహాటంగా ఒక సమావేశంలో ప్రకటించారు. ఆ వాదనను బహ్మసమాజ్‌లో 
సనాతనులు ఒప్పుకోలేకయాపోరు, రాజనారాయమశ్‌ ఇంకుస అంగీకరించలేదు. (బ్రహ్మ 

సమాజ్‌ చీలడానికి అది నాంది అయింది, దేవేందనాధ్‌, రాజనారాయణ్‌ లు కై) సవ 
వ్యతిరేక థోరణి వ్య క కపరచగా, శ పుమధ్య తరగతిలో యువకులు కొందరు 
కె9 స్తవ మతంలోకి మారిపోయారు. 'ద్రహ్మసమాక్‌లో డేవేందనాథ్‌ ఆస కిని 
కోల్పోతున్న సమయంలో అకయకుమార్‌ ద త్తు 1854 లో ఆత్మీయ సభ 'సమా దేశం 
ఏర్పాటుచేశారు. దేవుడి లక్షణాలు ఎలాంటివో చర్చించి, చేతులె త్తే పద్దతి ద్యార్కా 
అధిక సంక్యాకుల నిర్ధయం |ప్రకౌరం వాటిని నిర్దారించారు. ఆ a దేవీం ద్రనార 
హిమాలయాలకు వెళ్ళిపోగ్యా అక్షయకమార్‌ రిటైర్‌ అయ్యారు. 


సపాయీల తిరుగుబాటు జరుగుతున్న సందర్భంగా 1857 లో కేశవచంద్రసేన్‌ 
(దహ్మసమాక్‌లో చెర్మి మళ్ళీ జీవం పోశారు. 


కేశవ చం|దసే నన్‌ యించు మించు (దహ్మసమాజానికి ఉగవాదిగా పనిచేశారు. 
సమాజం ఒక వై పున బహుళ (ప్రచారం పొందినా అతిత్వరలోనే చీలికకు కూడా దారి 
తీసింది, క్రేశవచం ద్ర (ప్రేరణతో మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం ఆరంభించారు. 
కిస సవ మతంపట్ల విపరీతంగా ఆకర్షితులై న కేశవచం ద్ర హిందువులకు 
దూరమయ్యాడు. చేశ, విదేశాలలో (బ్రహ్మ "సమాజాన్ని ప్రారం చేపిన 'కేశవచం ద్ర 
అందులో చీలికలకు కూడా దారితీశాడు, 1865 లో జంధ్యం 'ఉండాలా ? అక్కర 
లేదా? అనే విషయమై తీవ్ర చర్చలు జరిగిన ఆనంతరం, కేశవచంద (బహ్మ 
సమౌక్‌లో చీలిపోయి భారత |బహ్మ సమాజాన్ని స్తాపిం చారు. 1878లో అందు 
లోనూ. చీలిక ఏర్పడింది. కేశవచం[ద్ర కుమార్తె మైనర్‌గా వుండగా కూచ్‌బీహార్‌ 


15 


యువరాజుకు యిచ్చి వివాహం చేసినప్పుడు  తీవ' విమర్శలకు గురై నాడు. 'అప్పుడే 
బీలీనవారు సాధారణ |బహ్మససూజా ఏర్పరచారు. 


పాశ్చాత్య (ప్రపంచం నుండి మనం సైన్సు నేర్చుకోవచ్చస్సీ వారికి మన 
ఆధ్యాత్మికత నేర్పవచ్చనీ కేశవచం (ద (పచాఠం చేశాడు. 


(బ్రహ్మసమావ్‌ శాఖలు దేశవ్యా పంగా ఏర్చుడిన్నా వాటి (పభావం పరిమితంగానే 
నిలచింది. విగ్రహారాధన కం"ే, ఏకేశ్వరారాధన కొంత మెరుగు అనుకున్నా అది మత 
పరంగా ఛాందసుల వాదనల్ని అడుకోలేక పోయుంది. సామాజిక రంగంలో కొంత 
పురోభివృద్ది సాధించినా మతపరంగా (బహ్మసమాజ్‌ అమై ముందుకు పోలేకపోయింది, 

దేశంలో (ప్రప్రధమంగా ఆధునిక యుగంలో సంస్కరణోద్యమం తలపెట్టిన 
(బ్రహ్మసమాజం విఫలమైంది, మతాన్ని మూలంలో కొట్లాలే గాని, కొమ్మలు నరికితే 
మళ్ళీ చిలవలు పలవలుగా చిగుర్లు వేసి. వ్యాపి సుందని రుజువైంది. 








పశిశీలక రచనలు; 


1. S.D. Collect : Life and Letters of Raja Rammohan 
Roy, Ed వ Hem Chandra Sarkar, 1913 A.C. Sarkar, 
Calcutta. 


2. Ram Mohan Roy his life, writings and speeches 1925 
ఆ. A. Natesan ఈ Co., Madras. 


3. F. Max Muller: Ram Mohan to Ramakrishna, Susil Gupta 
(India) Ltd., Calcutta 1952. 


4. J.K. Mujumdar : Raja Ram Mohan Roy and Progressive 
Movements, 1941, Art Press, Calcutta. 


5. Jogendra Chandra Ghosh (ed) : The English works of 
Raja Ram Mohan Roy (3 Vol.) 1901, Sreekantha Roy, 
Calcutta. 


6- Iqbal Singh: Ram Mohan Roy, 1983 Asia, Bombay. 


10. 


16 


Satish Chandra Chakravarthi : The father of Modern 


India, Ram Mohan Roy 1935 Centenary Commemoration 
Volume, Calcutta. 


Ram Mohan Roy Tuhfatul Muhahiddin tr: Moulvi 
Obaidullah 1949, Sadharan Brahma Samaj, Calcutta. 


.- Dr. Kalidas Nag & D. Barman (Ed) : The English works 


of Ram Mohan Roy, 1951, Sadharan Brahma Sama], 
Calcutta. 


Satyendranath filo (Tr): The Autobiography. of 
Maharshi Devendranath Tagore, 1916, Macmillan & Co. 
London. 


P.C. Mozoomdar : The Life of Keshub Chunder Sen, 
1891 Thacker, Spink & Co., Calcutta. 


3] 


రామకృష్ణ పరమహంస 


పునర్వికాసానికి గండి 


నన్ను పిచ్చివాడిని చెయ్యితలీ , అని రామకృష పరమహంస తరచు ప్రార్సి సుండే 
గా ణం అణాల 
వాడు, . 17వ శతాబ్దంలో రామ్మపసాద్‌ ఆనే యోగి యిలానే అంటుండేవాడు. ఆ 
మాటలనే రామకృష ఉచ్చరించేవాడు. 
[3౧] 


చిన్నప్పుడు మూర్చలతో బాధపడిన రామకృష్ణ చివరిదశలో కేన్సర్‌తో తీసుకొని 
చనిపోయాడు. అలాంటి వ్య కి బెంగాల్‌లో సమకాలీన మేధావులను కొందరిని 
ఆకర్షించాడు. ఆయన (ప్రభావాన్ని పరిశీలించే ముందు కొద్దిగా జీవిత విశేషాలను 
పరిశీలిదాం. 
డి 


రామకృష్ణపరమహంనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్‌ చటోపాధ్యాయ. 
పురోహిత కుటుంబంలో పుట్టాడు (ప్రాధమిక విద్యను అభ్యసించాడు పొరో హత్యానికి 
కావలసిన చదువు ఇంటా బయటా 'నెర్చాడు. అంతకు మించి పై చదువులు నేర్వలేదు. 
ఎనిమిది సంవత్సరాల (ప్రాయంలో నే గదాధర్‌ తండడిని కోల్పోయాడు. అసలే పేద 
పురోహిత కుటుంబంలో జీవనాధారానికి మూలమైన వ్యకి చనిపోపడంతో భుక్తి 
గడవడం కష్టమైపోయింది. గదాధర్‌ 'మానసిక రుగ్మత అప్పుడే ఆరంభమైంది, 
ఆర్థిక దె దౌర్భాగ్య సి సత్తి గృహపరిస్పితి దారుణంకాగ్కా గడాధర్‌ దిగజారిపోయాడు. దిక్కు 
తోచని గదాధర్‌, అయోమయంగా శ్యశానాల్లో, తోటల్లో తిరుగుతుండేవాడు. బద్దాన్‌ 
నుండి నీలాచలం వెళ్ళేదారిలో. గదాధర్‌ (గామం వున్నది. సాధువులు ఎప్పుడూ ఆటు 
'వెడుతుండేవారు. ఆ విధంగా గదాధర్‌ వారిని చూస్తూ, కలు స్తుండేవాడు. అతడి తల్లి 
చంద్రమణి కుమారుడి గురించి భయపడుతుందేది. సాధువుల వెంటబడి సారిపోతాడెమో 
అనుకునేది. గదాధర్‌ తరచు మూర్చలతో పడిపోతుండేవాడు. పల్రేటూక్ళో చదువూ 
సంధ్యలు లేక ఆధునిక వైద్య సౌకర్యాలు తెలియక మూర్శల్ని దై చై వాంశగా భావించే 


18 


వారు. గదాధర్‌కు దయ్యం పట్టిందని కొందరు, పరమభ క్రుడని మరికొందరూ మూర్చ 
లకు వ్యాఖ్యానాలు చెప్పారు ఆయన బాల్య జీవితం అలా ఆరంభమైంది, కొందరు 
బంధుమి[తులు చూచి. గదాధర్‌కు వాయురోగం పూనిందన్నారు. (గ్రామంలో బడికి 
వెడుతున్న గదాఛర్‌కు మూర్చుల రోగం అడ్డురాగా, చదువుకు స్వస్తి సి పలికించారు, 
గదాధర్‌ తండ్రి దేరేపూర్‌ అనే [గ్రామానికి చెందినవాడై నా, స్టానిక జమిందారు బాధలకు 
తట్టుకోలేక కమర్‌పుకర్‌ (గామానికి తరలి వచ్చాడు. అందువల్ల గదాధిర్‌ పూర్వీకుల 
గురించి పూ ర్తి వివరాలు తెలియకుండా పోయాయి, 


కాన్సీ అందిన వివరాలను బట్ట గదాధర్‌ కుటుంబంలో కొందరు మూర్చ 
రోగంతో బాధపడ్డారు గదాధర్‌ తల్లి ఏ దండ్రులకు తర చు దివ్యదర్శనాలు కలిగేవన్నారు. 
అతడి సోదరి కాత్యాయని పూనకంతో బాధలకు లోనయ్యేది గదాధర్‌. మేన త్త 
రాంశీలకు మూర్చలు వసుంక్కె శీత ల దేవి పూనిందని భాష్యం చెప్పారు గదాధర్‌ 
కుటుంబంలో మూర్చరోగాలు వంశ పారంపర్యంగా వృుడగ్కా గదాధర్‌కు ఆ లక్షణాలు 
సం[కమించాయి. మనదేశంలో మానసిక రోగాలకు సరైన చికిత్స లేదు. (ప్రతి విలక్ష 
ణానికి మతపరంగా వ్యాఖ్యానం చెప్పడం ఆనవాయితీ అయింది. 19వ శతాబ్దంలో 
గదాధర్‌ లక్షణాలను చిత్రవిచిత్రంగా ఉేర్కానడంలో ఆశ్చర్యంలేదు. ఇప్పటికీ 
పూనకాలక్కు మూర్చలక్కు మానసిక రుగ్మతలకు విపరీత వ్యాఖ్యానాలు చే స్తున్నారు. 
మతం వాటిని బాగా ఉపయోగించుకుంటున్నది. రోగితీసుకొన్సి కృంగి కృశించి, 
చనిపోతున్నా అదంతా దైవత్వ లక్షణంగా మతం చిత్రిస్తు సుంశే చూస్తూ, పూజిస్తూ 
అభినందిస్తూ భజనచేసే సె వారు వున్నంతకాలం యీ దివ్యత్వ లక్షణాలకు తిరుగులేదు. 


గదాధర్‌కు చిన్నప్పటినుండి విపరీతమైన లై ంగికఆస క్రి వుండేది. (గ్రామంలో 
ప్రీ లకు (ప్రత్యేకంగా వున్న స్నానాల ఘాట్‌కు వెళ్ళి స్నానం 'సేవాడు, ఆడవాళ్ళు 
అభ్యంతర పెడితే, చాటుమాటుగా 'స్నానంచేపే స్రీలను చూచేవాడ్డు ఈ విషయం శెలిసి 
అతడి తల్లి చావబాదింది. చిన్నప్పటి నుండి గదాధర్‌ కబుర్లు చెప్పుకునే స్త్రీలమధ్య 
గడపడం, లై ంగికఆస క్తి కనపరచడం విపరీతంగా వున్నట్లు అనేక సంఘటనలు, 
ఉదాహరణలు స 


19 

తంగడి చనిపోయిన తరువాత గదాధర్‌ తన అన్న వుంటున్న దక్షిణేశ్వరం 
వచ్చాడు. అక్కడకు తరచు సాధువులు వచ్చేవారు. గదాధర్‌ మళ్ళీ సాధువుల సాంగ 
త్యంలో నిరంతర (ప్రభావానికి గురై నాడు, వారి మాటలు విని ఉపవాసాలు అభ్యాసా 
లకు పూనుకున్నాడు. గదాధర్‌ ఒకవై పున (బబ్రహ్మచేర్యాన్ని, మరోపె పున కరరో 
ఉపవాసాలను ఆచరీంవాడు. "తన లై ౦గిక యిష్టాయిష్టాలను బలవంతంగా ఆణచు 
కోవడం, సాధువుల (పబోధాలవలన తిండీ షూ లేకుండా ఉపవాసాలు ఉండటంతో 
అసలే జబ్బుతోవున్న గదాధర్‌ శరీరం మరింత తీణించింది. దీనికీతోడు కంఠాసికి ఒక 
జారుముడిడేసీ వుంచేవాడు. సెక్స్‌ ఆలోచన రాగానే ఆ ముడి లాగడం, అది వీగుసుకు 
పోయి విపరీతముగా నొప్పి పుట్టడం, ఆ విధంగా బిలవంతంగా నెక ఆలోచన అణచు 
కోవడం అలవాటు చేసుకున్నాడు. ఆణచుకున్న సెక్స్‌ భావనను ఇషడేవి కాశీమాత పై 
లగ్నంచేసి, తల్లిగా భావించేవాడు. పురాణకాలంలో (ప్రహ్లాదుడు ఇలాగే (పతి గ్రీస్‌ 
తల్లిగా భావించేవాడన్కీ అలా భావించకపోతే అతడికి విపరీత లై రగికీ ఆలోచనలు వచ్చే 
వని భాష్యం చెప్పారు. గదాదర్‌ లోకూడా విపరీత లె ౦గిక ఆలోచనలు వండడంవలన 
స్త్రీలను సహజ ధోరణిలో చూడలేకపోయాడు. ప్రతిపారిని తల్లిగా చూ సేస్మే సెక్స్‌ 
భావనను భార్య శారద పట్ట కూడా వర్రింపజేయడం ఆతడి మనో వై కల్యానికి పరాకాష్ట, 
గదాధర్‌లో పెంపొందిన యీ స్త్రీ భావనవలన్క అతడు ప్రీలవలె (ప్రవ ర్రించడం, వారి 
దుస్తులు ధరించడం, ఆ విధంగా తన లై. రగిక, ఆలోచనలు అణచుకోవడానికి ప్రయత్నిం 
చడం గమనించవచ్చు. స్త్రీలవట్ల కావాలని గదాధర్‌ అలవర చుకున్న యిలాంటి సూత్ర 
లను, తతడు రానుకృష్ణపరమహంసగా శిషుగ్ధలకు బోధించాడు, న తల్లీ గా భావిం 
చడం అత్యు త్త త్‌మ పద్దతిగా చిత్రించాడు. " —™ 


మత పా యీ లోకాన్ని ద్వేషించడం, ముఖ్యంగా. ప్రీలన్కు బంగారాన్నీ 
యీసడించడం అనేవి మంచి లక్షణాలని చాలా కోలరగా ప్రబోధిస్తూ వచ్చారు. అవే 
రామకృష్ణకు వంటిబట్టాయి. బంగారం, లోహాలు" వనంశాకితే వళ్ళు గగుర్పాటు 
చెందడం ఒక్కోసారి మూర్చ రావడంకూడా రామకృష్ణ చేసుకున్న ఆచారమే, న 
అత్యు త్ర తమ గుజాలుగా తలపో సేవారు. 


రామకృష పరమహంస _ ఉన్మ త లక్షణాలను మూర్చలను దివ్యత్వ లక్షణా 
న త ౯. ఖా లో 
లుగా చితించడం, అతడుకూడా- (క్రమేణా అదంతా నిజమేననుకోవడం' మత సంప 


20 

దాయ సమాజంలో సహజమే. మనిషికి ప్రాణవాయువు సహజంగా- అవసరం, కౌన్సి 
యోగాభ్యాసంపపేరి = ఊపిరిపీల్చి, విగబిట్టడం ఆనేది కొందరు అలవాటు చేసుకుంటారు. 
అంే పీల్చిన ప్రాణవాయువు శరీరంలోకిపోయి మార్చుచెంద్వి బొగ్గుపులుసు వాయు 
వుగా బయటకు వస్తుంది. అలా బయటకు రానివ్వకుండా బొగ్గుపులుసు వాయువును 
శరీరంలో నే ఆపితే చెడు ఫలితాలు వసాయి బొగ్గుపులుసు వాయువు ఎక్కువసేపు 
ర కంలో, ఊపిరితి తలలో వుంటే మెదడు సమర్దవంతంగా పనిచేయజాలదని 
శాస్త్రీయ పరిశోధనలు బుజువుపరచాయి. మెదడులో దీని ప్రభావంవలన అనేక 
దృశ్యాలు కనిపిస్తాయి ఊపిరిబిగబట్టడం అలవాటుగా మారితే దృశ్యాలు కనిపించడం 
కూడా అలవాటు అవుతుంది. వీటినే దివ్యదర్శనంగా చిత్రిస్తారు, ఆ దృళ్యాలను 
వర్తి స్తుంయే వినే భక్తులు ఆశ్చర్యపోయి చెప్పే వారిని ఆరాధి స్తుంటారు. 


ప్రాణవాయువు (ఆక్సిజన్‌) తో బొగ్గుపులుసువాయువు (కార్సన్‌ డయా క్రై ఎడ్‌) 
శరీరంలో కలి స్తే కళ్ళు మూసుకొని యోగాభ్యాసం పేరిట కూర్చున్న వక్తికి మనో 
దృశాాలు కనిపిసాయి చాలినంత [ప్రాణవాయువు మెదడుకు అందనప్పుడు ఏర్పడే 
స్తితి యిది, ఈ - పరిస్టితి ఇంకా ఎక్కువసేపు కొనసాగి సే తాత్కాలికంగా దృశ్యాలు 
కనిపించి రానురాను పిచ్చి లక్షణాలు ముదురుతాయి. ఇలా అనుభవాలు చూచేవ్య క్రికి 
కొన్ని సందర్భాలలో గతానుభవాలు మళ్ళీ స్మృతికి రావచ్చు. 


మతానుభవంలో సతతి మరొకటి గమనించాలి. అందర్లు భ్‌ క్తులూ ఒక 
చోటచేర్కి పెద్దగా పాడున్మూ పారాయణంచేస్తూ వుండడం ఒక అనుభూతి, ఈ ఆచారం 
ఆశ్రః మాలలో, మత సమావేశాలలో, దేవాలయాలలో ఎక్కువగా చూడవచ్చు. ఇలా 
మతపరంగ్కా పెద్దగా పాటలుపాడేవారు, మంత్రాలు ఉచ్చరించేవార్లుకూడ్యా. _గాలిపీల్చే 
కంటే వదలడం "ఎక్కువ. పీరిటో కూడా చొగుపులుసు వాయువు ద్లోపిరితీ “ఫ్టలలోనూ, 
ర క్తంలో నిలువవుండి మెదడుపై తన (ప్రభావం చూపుతుంది. తప్పురవారు పారవశ్యం 
చెందడం, పాడుతూ పడిపోవడం, అరుస్తూ దివ్యదర్శనాలు చూడడం, ఆదొక మధురాను 
భూతిగా సరిగణించడం జరుగుతుంది, రజనీష్‌ అఆశమంలో, కే కస సవ ఉజీవ మత 
బోధనా సమావేశాలలో, ఇలాంటివి కొందరు అనుభవిసారు. అవి మంత్ర ప్రకావాలుగ్నా 


21 
దివ్యలక్షణాలుగా చూపుతారు. రామకృష పరమహంస యిలాంటి అనుభూతులకు 
లం 
తరచు గురయ్యాడు. 


రాణి రాస్‌ మణిజాన్‌ బజార్‌ జమిందారు. కుటుంబానికి చెందిన భ కురాలు. ఆమె 
దక్షిణేశ్వర్‌లో దేవాలయ సముదాయాన్ని నిర్మించింది, ఆ రోజులలో తొమ్మిది లక్షలు 
ఖర్చుచేసి నిర్మించిన యీ దేవాలయాల పోషణకు తగిన భూ వసతి కల్పించారు. ఈ 
దేవాలయాల అన్నభోగం నిత్యకృత్యంగా జరగాలని ఆమె సంకల్పించింది. కొన్సి, 
రాన్‌ మణి శూ(దకులానికి చెందినది. (బ్రాహ్మణులెవరూ పౌరోహిత్యం వహించడానికి 
ముందుకు రాలేదు.. గదాధర్‌ అన్న రాంకుమార్‌ సలహాపై దేవాలయాన్ని ఒక (బ్రాహ్మణు 
డికి యిచ్చివేసి అందులో రాంకుమార్‌ను పురోహితుడుగా నియమించింది. ఆయినా 
సనాతన (బాహ్మణులు తృ పి చెందలేదు. శూద్రులు నియమించిన బాహ్మణుడిచేతి 
అన్నభోగం అనుభవించ నిరాకరించారు. కాని వస్రదానం, న్వర్హదానం మా[త్రం 
స్వీకరించేవారు. అంటరానితనం అన్నానికే పాటించేవారన్నమాట. ఇంకో విచ్మితం 
కూడా గమనించాలి. పూజారిగా నియమితుడై న రాంకుమార్‌ కూడా పూజాపునస్కారాలు 
చేస్తూనే అన్నభోగం ' స్వీకరించేవాడుకాదు. గదాధర్‌ (రామకృష్ణ కూడా అలాగే 
అక్కడి అన్నం తినేవాడుకాదు. ఆ విధంగా వారు అంటరానితనం అక్షరాలా అమలు 
జరిపారు, చేవాలయంనుండి కూరగాయలు తీసు కెళ్ళి వంటచేసుకొని అన్నదమ్ములు 
తినేవారు. రామకృష్ణ కుటుంబీకులు వై పవ బ్రాహ్మణులు, రాస్‌మణి కట్టించిన జగదంబ 
గుడిలో శా క్ర సం(ప్రదాయాన్ననుసరించి మేకల్ని బలి యిచ్చేవారు. ' 


రాస్‌మణి భర్త చనిపోగా ఆమె అల్లుడు మధురమోహన్‌ విశ్వాస్‌ పె తనాన్ని 
స్వకరించాడు. అతడి భార్య చనిపోత్సే భార్య చెల్లెల్ని పెళ్ళాడాడు. రామకృష్ణ అన్న 
రాంకుషూర్‌ చనిపోగా, దేవాలయ ' పూజారిగా గదాధర్‌ను నియమించారు. రాస్‌ ముణీ 
అన్న అందుకు అభ్యంతర పెడుతూ వాయరోగంలో బాధపడుతున్న గదాధర్‌ పూజారిగా 
పనికిరాడన్నా, మధుర మోహన్‌ పటుదలవలన నియామకం జరిగింది, 
ల 


గదాధర్‌ మూర్భలకు దై వత్వాన్ని ఆపాదించి, ఆకాశానికి ఎ తిన ఘనత మధుర 
బాబుకు దక్కుతుంది. గదాధర్‌ అవతారప్పరుషుడని (ప్రచారంచేసి ఒక సమావేశం 


22 
ఏర్పరచి అందులో గదోధరుడు అవతారం అని ఏకగ్రీవంగా నిర్ణయించారు. మధుర 
బాబుపై ఆధారపడేవారే యీ సమావేశంలో పాల్గొన్నారు. ఇలాంటీ సమావేశానికి 


భైరవి సలహామూలంగా వున్నది. 1836 ఫిబ్రవరి 17న పుట్టిన గదాధరుడు!1 862 లో 
పరమహాంస అయ్యాడు. 


గదాధరుడి పేరుమార్చి రామకృష్ణుడని నామకరణం చేసిందికూడా మధుర బాబే, 
౭ 


అన్న చనిపోయిన తరువాత పూజారిగా. నియమితుడెన గచావర్‌ వయస్సు 29 
ఏళ్ళు, ఆ తరువాత 23వ ఏఐ శారదామణికో అతడికి పెళ్లి అయింది. రామచం[ద 
ముఖొపాధ్యాయ కుమా లె శారద వయమ్స పెళ్ళినాటికి ఏ ఏళ్ళు. బాల్య వివాహాలు 


ఆ రోజులలో సరణసాధారణమే. భె రవి ఆధ్వర్యంలో రామకృషుడు తాంత్రిక విద్యను 
ర ణు 
నేర్చాడు. 


మధురమోహన్‌ తన జమిందారీ ఆస కుల నిమ త్రం యీ నోటకమంతా 
ఆడాడు. .గబాఢిర్‌ను రామకృష్ణగోనూ, అవతారంగాన్తూ పరమహంసగానూ (ప్రచారం 
చేసాడు. తరచు వెంటదెట్టుకోని యాత్రలకు, వూళ్ళకు తీసుకెడుతుండేవాద్యు నిర రకుశ 
జమించారు ఒకమైపున రైతుల్ని ఆణచిపేస్తూ మరోప్రక్క రామకృష్ణను అడ్డం పెటుకొని 
భక్తుడుగా తన పాపాల్ని కప్పిపుచ్చుకునేవాడ. రామకృష్ణను వెంటబెట్టుకుని కాశీ 
యాత్రకు వెళ్ళికూడా ఆక్కడ తన జుమిందారీ వ్యవహారాలే చక్క-దెట్టుకున్నాడు. ఇది 
[గ్రహించిన యితర జమిందార్లు తెలివిగా రామకృష్ణను అడ్డం పెట్టుకొని తమ పబ్బం 
గడుపుకునే (ప్రయత్నాలు చేసారు ఇందులో బలరాం బస్సు, సురెండ్రనాథ్‌ మితలూ 
'పేర్కొానదగినవోరు, అం 

పూజారిగావున్న రామకృష్ట ఆరోగ్య పరిస్టితి నానాటికీ &జణీంచగా విశాంత 
తీసుకోవలసి వచ్చింది. మధరబాబు ఇతడికి చికిత్స చేయించాడు. _ మధురబాబు 
ఆడుతున్న నాటకాన్ని ఆతడి దగ్గర బంధువు హృదయ్‌ బయట శతతంచపడు 
ఒకోో-సార్‌ మధురబాబునుండి డబ్బు గుంజడానికి కూడా హృదయ్‌ (పయత్నించేవాడు. 
రామకృష్ణ విషయమై హృదయ్‌ తరచు తన మామను బెదిరించి డబ్బు లాగేసుకోవడం 
రామకృష్ణకు తెలుసు, 


23 

చుట్టూ మూగిన జనం తనను దైవంగ్కా అవతార ౦గా పూజి స్తుం పే అవన్ని 
నిజమేనని (క్రమేణా రామకృష్ణ నమ్మాడు, మధురబాబు కుటుంబ వై ద్యుడుగా 
డా॥ మహేం[దలాల్‌ సర్కార్‌ (1833-1904) రామకృష్ణకు చికిత్సచే శాడు, హోమియో 
వె ద్యం చేసేవాడు. రామకృష్ణతో గంటల తరబడి గడిపిన మహేందలాల్‌ అతడి 
రుగ్మతల్ని విడమరచి చెప్పేవాడు. డా॥ సర్కార్‌ మనోరుగ్మతలకు శారీరక ఆధారాలనే 
(గంధంకూడా రాసాడు. నాడీ మండలంపై' వ త్రిడివలన్క కాళ్ళువణకడం, మెదడు 
సరిగా పనిచేయకపోవడం జరుగుతున్నట్లు అతడు వివరించాడు. రామకృష్ణకు. కామినీ 
కాంచనాలపట్ల విముఖత్క డబ్బు తగిలితే ముడుచుకు పోవడాన్నికూడ్కా నరాల జబ్బుగా 
సర్కార్‌ వివరించాడు. ఆ విషయం రామకృష్ణకే చెప్పాడు. అవతార పురుషుడుగా 
అతడిని చ్నితించడాన్నికూడా సర్కార్‌ నిరసించాడు, 

తోతాప్పరి అనే సన్యాసి రామ స్పృషకు అ ద్వైత వేదాంత (వబోధం చేశాడు, 
పరమహంస అని పిలిచిందికూడా తోతాపురి సన్యాసే, రామకృష్ణుడు. కై 9 స్తవ ముస్టీం 
పాందూ దేవుళ్ళనందరినీ ఆరాధించేవాడు, వారంతా తనకు కనిపించారనేవాడు. ఆ 
నోట్క ఆనోటా రామకృష్ణుడి పేరు వ్యాపించింది. ముఖ్యంగా మధ్య తరగతి ఉన్నత 
వర్గాలవారు ఆయన దర్శనార్ధం. వచ్చిపోతుం డేవారు, (బహ్మసమాజవాది కేశవ 
చందసేన్‌ 1875 లో అతడిని కలిశాడు. అలాగే ఇతర [ప్రముఖులు కలిశారు, ఈ 
విధంగా రామకృష్ణను కలుసుకున్నవారిలో వివేకానంద పేర్కొనదగిన వ్య కి 1881లో: 
యీ కలయిక జరిగింది. అది గురు _ శిష్య సంబంధంగా మారింది,. ఈ విషయం 
తరువాత వివరంగా చర్చిద్దాం, 


1886 లో గొంతు కేన్సర్‌తో రామకృష్ణచనిపోయాడు. చివరిదశలో ఏదీ. 
ణు 
మింగుడుపడేదికాదు. చుటూ చేరిన శిష్యులు దివ్యశ కులకో కేన్సర్‌ నయం చేసుకోమని 
రు అథి 
అర్జించినా రామకృష్ణకు చేతకాలేదు. అందరి నోటితో తాను తింటున్నానంటూ మాటలు 
చెప్పేవాడు, . రామకృష్ణ కుటుంబ 'సం(ప్రదాయాన్నిబటి చక్కని మాటకారి. బెంగాలీ. 
౬9 | న వ 
a పల్లెటూరి భాషలో పిటకధల్కు సామెతలు పోలికలు వరనలు చెఫ్పి ఆకర్షి ంచేవాడు. 
: రు ౯ 
(బ్రహ్మసమాజం తలపెటిన ఏకేశ్వరారాధనకు పెద గండికొటి మళ్ళీ విగ్రహారాధన 
3 ఠి © (=) 
విజ్బృంభింపజేశాడు, భ కి ముదిరింది, సంస్కరణలు వెనుకంజవేశాయి. డిరోజియో 


24 


తల పెట్టిన శాస్త్రీయ ఆలోచనకు (బ్రహ్మసమాక్‌వారు హంసపాదు పెట్టగా, రామకృష్ణ 

మరీ వెనక్కు తీసు కెళ్ళాడు, పునర్వికాసం ఆ విధంగా పూ ర్తిగా దెబ్బతిన్నది. అయితే 
గుడ్డిలో మెల్ల అన్నట్లు వివేకానంద ప్రబోధించిన జాతీయత కొంతవరకు స్వాతంత్రో 
ద్యమంలో చాలామందిని పృరికొల్పింది. 


రామకృష్ణపరమహంస చెప్పింది 'వేదాంతమైనా చేసింది దైైతమే, అన్ని 
మతాల దేవుళ్ళను ఆరాధించాడు. (క్రీస్తు, దర్వేష్‌ (ముస్లి, అల్లా, కాళీమాత, 
శివుడు కృష్ణుడు సీత కనిపించారంట్లూ వారికో మాట్లాడేవాడు, ఇది స్పష్టంగా 
మానసిక విలక్షణమే, రామకృష్ట మహిమ అనేమాట దాగా ప్రచారంలోకిరాగ్కా 
కలక తాలోన్తూ దెంగాల్‌లోన్తూ నాటి మేధావులు క కొందరువచ్చి చూచి పోతుండేవారు. 
కొందరు ఆయన్ను నిరాకరించారు. మరికొందరు ఆమోదించారు. తటస్థంగా ఉన్నవారూ 


లేకపోలేదు. దేవేంద్రనాథ్‌ ఠాగూర్క్‌ గిరీష్‌ చంద్రఘోష్‌ . కంతేవాడు అతి వచ్చిన 
వారిలో వున్నారు. 


రామకృష్ణ అవతారమా కౌదా అనే విషయమై రామకృషమిషన్‌ లోనే ఆధి ప్రాయ 
భేదాలున్నాయి. రామకృష్ణ మేధా ధావులను, చదువుకున్న వారిని ఆకరి ంచలేదు. వారిని 
మెచ్చుకోలేదు. ఒక విధంగా మేధస్సును ఈసడించాడ్కు ఆయితే కక దశలో తన 
వారసుడి నిమి త్తం రామకృష్ణ ఆన్వేషించాడు, కొ”ందరి యిళ్ళకు వెళ్ళివ స్తుండేవాడు. 
చివరకు తనకు నచ్చిన నరేంద్రనార్‌ ను (వివేకానంద) ఎంపిక చేసుకోవడంలో రామ 
కృష ఎంతో దూర్‌ దృష కనబర చాడు. వివేకానంద రాకుంకే కబురు చేసేవా 
లేపం"ే తానే వెళ్ళి వచ్చేవాడు. ఇలా ఒకసారి పరిచయమైన వివేకానందను వదల 
కుండ్కా వెంటబడి యవ్వనంతో వున్న వ్య కిని ఆకట్టుకోవడంలో రామకృష్ణ విషైచన 
కనిపి స్తుంది. రామక్సస ఏస్‌ (ప్రభావంలో పడిన వేషం శిమ్యడుగా నురక్షితుడై. 
నాదు. "డేవుడిని మా ఆసి వివేకానంద అడిగితే “చూచాను, నీవూచూడొచ్చు” ఆని 
చెబితే వివేకానంద (ప్రశ్నించలేకపోయాడు. పూర్తిగా లొంగిపోయాడు. అదే రామ 
కృష్ణకు కావలసిందికూడా, రామకృష్ణ కౌలుపెకితే వితేతపరకప ఒడలంతా పులకరించి 
నట్ల యింది. అంతకుముందే క్లాసులో ఉపాధ్యాయుడు తోటివారు రామక ఎప్తనుగురించి. 


4] 25 


చెబుతుండడంవిని వివేకానందలో ఏర్పడిన భావాలు (క్రమేణా ధృవపడ్డాయి. వారసను 
డుగా తన శ కులన్నీ వివేకానందకు ధార పోశానం'ే చుట్టూవున్న శిష్యుల్ని నమ్మించ 
డానిక్కి తన తదనంతరం తన భావాలు కౌనసాగించడానిక్కీ “ఆశ్రమంలో పె "తనం 
చేయడానికి హక్కు. సం[కమింప. జేయడమేనన్నమాట. వివేకానంద. అచేపని 


చేశాడు, పునర్వికాసం మరో మలుపు తిరిగింది. ల 


పరిశీలక (గ్రంథాలు న్‌ 


1. శారదానంద  : గ్రేట్‌ మాసర్‌ 
2. శివనాధ శాస్త్రీ .. = మెన్‌ ఐ షేవ్‌ న్‌ సీన్‌ 
3... శరతిచం[దఘోష్‌ : లెస్‌ ఆఫ్‌ డా॥ మహే ౦|దలాల్‌ సర్కార్‌ 


“మీ [కిసోఫర్‌. -ఈషర్‌ వుడ్‌ పై రామకృష ఆండ్‌ హిజ్‌ డిసె సె పుల్స్‌ . 
బ న న్‌ 


వేశానందంరామకృష్ణ మిషన్‌ 


కలకతాలో ఒక క్షత్రియ కుటుంబంలో 1863 జనవరి 12న పుట్టిన నరేంద్ర 
నాధ్‌ దత పుషిగా వుంటూ బిఎ. వరకూ చదివాడు. బహ్మసమొజంలో వుండేవాడు 
౨ ధు 
కుటుంబంలో యితడే పెద కుమారుడు. ఇంటర్‌ చదువుతున్నప్పుడే రామకృష్ణ పరమ 
ఇ 


హంస గురించి విన్నాడు. స్నేహితులతో కలసి అప్పడప్పుడూ దక్షిణేశ్వరం వెళ్ళి 


పరమహంసను చూచి వస్తుండేవాడు. ఇతడిపట్ల ఆకర్షి తుడై న. రామకృష్ణ కొన్నాళ్ళు 
నరేం(ద రాకుంశే తానే వెళ్ళి రాంతనూబోస్‌ పధిలోవుండే యింట్లో అతడినికలుస్తు ండే 
వాడు, నరేంద్రనాథ్‌ కు తలి ల్రిదం[డ్రులు పె్ళినంబంధాలు జత తన తెలిస్తి రామ 
కృష ఆ(ప్రయత్నాలు వద్దని, (బ్రహ్మచర కం మంచిదని నరేందద్రకు ఉపదేశం చేసేవాడు, 
ఒక సంబంధం యించుమించు కుదిర్కి కొన్ని వివరాల విషయంలో జాప్యం అయింది. 
ఆలాంటి తరుణంలో నరేం[ద తండి మరణించాడు. కుటుంబాన్ని ఫోషించ వలసిన 
బాధ్యత మీద పడగా నరేంద్ర కొన్నాళ్ళు దక్షిణీశ్వరం సంగతి మరచిపోయి ఉద్యోగ 
అన్వేషణ చేశాడు. కాని వెంటనే ఏదీ లభించలేదు. ఆకలి అవసరం వెంటాడగా= 
రామకృష్ణను ఆశ్రయించాడు. కాళీ మాతను |ప్రార్షించమన్నాడు గురువు. ఆకలితో 
వున్న వాడికి (వార్హనలు పని చేయవని నరేందికు అనుభవం అయింది. మళ్ళీ రామ 
కృష వద్దకు వెళ్ళాడు. ఆలాంటి అవసరంలో రామకృష్ణ ఆదుకొని కడుపునిండా 
అన్నం పెట్టి మంచిమాటలు చెప్పి, ఆశ్రయం యిచ్చి తన మఠంలో వుండమన్నాడు. 
ఉద్యోగం దొరకక, ఆకలి దప్పులతో తిరిగి విసిగి వేసారిన నరేంద్రకు మార్గాంతర ౦ 


మరొకటి కనిపించలేదు. కనుక రామకృషతోబాటు ఆశ్రమంలో వుండిపోయాడు. భోజ 
(ara) 
నానిక్కి ఆశ్రయానిక్కి కట్టుబట్రలకు లోటులేదు. 


మనదేశంలో అనాదిగా సన్యాసులు ఆయినవారు ఈ విధంగా సంసార బాధ్యత 


లకు దూరంగా జరిగిన వారే, సమాజం, తోటివారు కుటుంబంపట్ల వారికి ఏలాంతే 


బాధ్యత, బరువు లేదు అడిగేవారులేరు. పె గా కాషాయానికి గౌరవం, ఆదరణ కూడా 
లభిసు ౦ది. మర్యాదగా అడిగి అన్నవస్తా 9లు పుచ్చుకోవచ్చు. ఇచ్చిన వారిని దీవించ 


927 
వచ్చు. ఆడుకోవటం చట ప్రకారం నివే షేధించిన్నా అది సన్యాసుల్ని ఏమీ చేయలేదు. 
ఆశ్రమాలలో వున్నవారి కార్యకలాపాలు బయటవారు పరిశీలించ పీల్లే దు. వేదకాలం 
నుండి వస్తు న్న సన్యాసి సం[పదాయం "నేటికి నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. జనాభా 
లెక్కలలో. సన్యాసుల వివరాలు చేర్చినట్లు లేదు. కాని అలా చేర్చడం అవసరం. 
సమాజానికి భారంగో పరిణమించిన యీ సన్యాసి వ్యవస్థను మన ప్రజలే పోష్మస్తు 
న్నారు. సన్యాసి గావడానికి లై సెన్స్‌ అనుమతి అక, గ్రారలేదు, ఖర్చు లేదు. ఎవరికీ 
సంజాయిషి చెప్పనక్కర లేదు. అప్పులు సంసారభారం నుండి పారిపోవడానికి 
యిదొక మార్గంగా ఏనాటి నుండో వస్తు న్నది, అయితే ఇదొక ఊఉ త్తమ మార్గంగా 
సిద్దాంతీకరించి నందున్న యీ వ్యవస్థను ప్రశ్నించడానికి భయపడుతున్నారు. 
రామకృష్ణ పరమహంసను 1881లో. తొలిసారి కలసిన సరేందనార్‌ 
ఐదేళ్ళపాటు ఆయనతో సన్నిహితంగా వున్నాడు. 1886 లో . రామకృష్ణ గంతు 
కేన్సరుతో చనిపోయాడు. అంతకుముందే తన వారసుడుగా నరేంద్రనాథ్‌ ను ఎంపిక 
చేశాడు. బలరాం బసు అనే జమీందారు చాలా ధనాన్ని రామకృష్ణ నిమితృం వెచ్చిం 
చాడు. మధురబాబు కూడా కొంతకాలం ఖర్చు పెట్టాడు. కలకత్తాలో అలంబజారులో 
బలరాం జమీందారు ఇల్లు రామకృష్ణ. భకర అకు కూడలిగా వుండేది. రామకృష్ణ మర 
కాంతరం అతడి భార్య శారదాదేవి! "కాశ్మీర్‌ ప్రధాని నీలాంబర్‌ ముఖోపాధ్యాయ 
ఆశయ మిచ్చాడు, రామకృష్ణుడి నిమి త్తం ఖర్చుచేసిన మరో జమీందారు సురేంద్ర 
నాథ్‌ మి(త్ర. బలరాం, సురేంద్ర అనే జ జమీందార్లు చనిపోయిన తరువాత . 'రామకృష 
మఠానికి ఆదాయం పోయింది. రామకృష్ణ శిష్యులు బిచ్చమె త్తే (ప్రయత్నాలు చేశారు, 
ఇందులో నరేంద్రనాథ్‌ నాయకత్వం వహించారు. రామకృష్ణ "వలన సన్యసత్వం స్వీక 
రిరచిననరేరదనాథ్‌ పేరు వివేకొనందగా మారింది. సన్యాసిగా మారినవ్య క్తి కి తనయిల్లు 
కుటుంబం, పూర్వదశ విస్మరించాలి. కొత అవతారంతో పాతను పూర్తిగా విసర్డిం 
చాలి. కాని వివేకానంద అందుకు భిన్నంగా తన కుటుంబాన్ని మరచి పోలేదు. యువ 
కుడుగా పేదరికం చూచిన నరేంద్రనాథ్‌కు సన్యాసిగా రామకృష్ణమఠం 'ఆ స్తపాస్తూ 
లపై హక్కు. లభించింది. " 
వివేకానంద తల్లి తరచు కుమారుని వద్దకు వచ్చి కుటుంబ "వ్యవహారాలు 
సంప్రదిసు ౦డేది. అ తకు కుటుంబానికి వచ్చిన ఆసిపాసుల: కలహంలో కోర్టు 


కెక్క-గ్భా సన్యాసిగా వివేకానందుడు వెళ్ళి వ్యవహారాలు చూస్తు ౦డేవాడు. కెతీి మహా 
రాజాకు వివ్రేకానందప ట్ల ప్రత్యేకాస కి క్రి ఎర్చడింది, అతడు ae తల్లికి సోద 


రులకు నెలకు 100 రూపాయలు యిచ్చేవాడు, ఆ తరువాత నెలకు వంద 


రూపాయలు వివేకానంద ఖర్చుల నిమి తం యిచ్చాడు. ఆ wai వంద 
అంకే చాలా విలువ వున్నశ్తే. 'తన కుటుంబానికి యిల్లుకట్టించే నిమిత్తం 
10 వేల రూపాయలు అడిగాడు, 500 రూపాయలు మొదట క్‌ స్త్రీగా జమిందారు 
పంపాడు, బేలూరు మఠం నిధుల నుండి 3 వేల రూపాయలు కూడా "వివేకానందుడు 
ఇంటి నిర్మాణం నిమిత ౦ పుచ్చుకొన్నాడు. కాని తగినంత సొమ్ము సమయానికి సమ 
కూడనందున్న ఇంటి ప్రయత్నం ఏరమించేశాడు. కెత్రి మహారాజు తన ఖర్చుల నిమి 
_త్తం యిచ్చిన డబ్బును తన రాజయోగం పు పు సకం అమ్మగా వచ్చిన డబ్బును ఆమె 
రికాలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ లెగెట్‌లో డిపాజిట్‌ చేశాడు. తన తదనంతరం ఆ 
డబ్బును తన తల్లికి పంపమన్నాడు. వివేకానంద అభిమాని (శ్రీమతి సెవియర్‌ 6 వేల 
రూపాయలు కవ. ము తరచు డబ్బు యిచ్చారు. ఇదంతా ఎందుకు ప్రసా వించ 


వలసి వచ్చిందంటే, వివేకానంద సన్యాసిగా కూడా తన కుటుంబాన్ని. (శ్రద్ధగా పట్టించు 
కున్నాడని తెలుపడానికే, 


రామకృష్ణ ష మఠానికి ఆర్థిక యిబ్బందులు వచ్చినప్పుడ్కు వివేకానందుడు భారత 


దేశ యా|క్రచేసి త వసూలు చేసి పెట్టాడు. 1891 ఫి బవశిలో భిక్షతై. యాత 
(ప్రారంభించి రెండేళ్ళపాటు దేశం యావకూ వివేకానందుడు పర్యటించాడు. అయితే 
బెంగాల్‌లో రామకృష్ణ ష పరమహంస తెలిసినట్లుగా బయట తెలియదు, క్‌ కొతగా ఆ[శ 
మంలోకి వచ్చిన వివేకానందుడు యింకా బయట (ప్రపంచానికి తెలియదు. అయినా 
యాత్రకు బయలుదేరాడు. ముఖ్యంగా హిందూ జమిందార్డు, సంస్తానాథీ శుల వద్దకు 
వెళ్ళాడు, సన్యాసులను, మఠాలను పోషించడం, తం డబ్బివ్వడం, ఆసు క 
కట్టబెట్టడం జమిందార్ల క్కు పాలకులకు ఆనవాయితీగా వున్నది. (ప్రజల్ని ఎలా తతి 
ర ల్‌ విధంగా త ఎంత బమ్నులం వసూలు చేసినా సర్కే జమిందారు బయటి 
(ప్రపంచానికి భక్సు లుగా ఆధ్యాత్మిక చింతనాపరులుగా కనిపించడానికి - సన్యాసులను 
ఆదరించేవారు. వారి దీవెనలు పొందేవారు. ఇందుకు కృతజతగా సన్యాసులు ఆయా 


జమిందార్ల ను, రాజులను కొనియాడేవారు. 1891 లో బయలుదేరిన ._ వివేకానందుడు : 


29. 

జయపురం, ఆజ్మీర్‌, ఆళ్వార్‌, కత్రి అహమ్మదాబాద్‌, కఠీయవార్‌, జునాగఢ్‌, పోరు 
బందరు ద్వారక్క పె లితాన్కా బరోడ్కా కాండ్వా, బొంబాయి పూనా, బెల్లాం, బెంగు 
ళూర్కు కొచ్చిన్‌, మలబార్‌, తిరువాన్కూరు, 'తివేండ్రం, మధురై, రాంనాడ్‌, రామే 
శ్వరం కన్యాకుమారి వెళ్ళి స్వదేశీ నంస్తానాధీశుల అతిధిగా సకల మర్యాదలు పొం 
దుళ్తూ వారిచ్చిన ధనం+" బారానాగోర్‌ మఠానికి సహాయం అందించ గలిగారు. ఒక 

నోటు నుండి హర (ప్రదేశానికి తరలి వె టన రు పరిచయ పత్రం నం వెళ్ళి 
నందున ఆయన పని సులువు అయింది. 


వివేకానంద ఎలాగ ఆయత! ౯ 


నరేంద్రనాథ్‌ గా రామకృష్ణ శిష్యుడు అయిన శక సన్యాసం పుచ్చుకొని 
వివేకానంద అని పేరు మార్చువన్నాడు. ఆ తరువాత సచ్చిదానందగా ' కొన్నేళ్ళపాటు 
చలామణి అయ్యాడు. డేశ పర్యటన చేస్తున్నప్పుడు కెత్రి మహారాజు ఒక దర్బారు 
ఏర్పరచి “వివేకానంద” అని పేరు పెట్టాడు. అదే సుప్రసిద్దంగా మారింది. కెత్రి 
మహరాజుతో. బాటు, మైసూరు మహరాజు రామనాడు మహరాజులు కలసి వివేకా 
నందను తమ ధన. తోడ్పాటుతో అమెరికా వెళ్ళమన్నారు. చికా కాగోలో జరిగే 
ప్రపంచ మత మహాసభలో ప్రాధనిధ్యం వహించమన్నారు. జయపురం వరకూ కత్రి 
మహరాజు వివేకానందుని 'వెంటవచ్చి, అక్కడనుండి తన దివాన్‌ ను అమెరికా వెళ్ళ 
డానికి తగిన ఏర్పాట్ల సి చేయడానికి నియోగించాడు, దివాన్‌ యుగమోహన్‌ లాల్‌ ఆ 
ఏర్పాట్లన్ని చేశాడు. ఆ ప్రయాణానికి అన్నీ సిద్ధంచేసి మొదటి. తరగతి టికెట్‌ సెని 
న్సులా సీ స్టీమరులో ఏర్పరచ్చి తగిన డబ్బిచ్చి వివేకానందన్ను టు 


వి వేకానందకు ప ఒకటి సిల్క్‌ వస్త్రంతో తయారుచేసి యివ్వగా ఆయన 


తటపటాయినూ ధరించారు. అదే ఉత్తరోత్తరా సుప్రసిద్ద చిహ్నం అయింది. 


మహారాజు యిచ్చిన. డబ్బును వివేకానందుడు అమెరికాలో పోగొట్టుకోగా, 
వెంటనే 'భామస్‌కుక్‌ అనే. [టావెల్‌ ఏజంట్‌ ద్వారా మళ్ళీ డబ్బు ఏర్పాటు చేసిపెట్టారు. 
జునాగడ్‌్‌,. కెత్రి మహారాజులు యిచ్చిన లేఖలు పుచ్చుకొని వివకానందుడు అమెరికాలో 
తనకు. వ్యతిరేకంగా కొందరు చేసిన దుుష్పచారాన్ని ఎదురొ-న్నారు. 


30 
చికాగోలో వివేకానంద ఉపన్యాసం అక్కడ పాల్గొన్న వారినే గాక్క మతాల 
పట్ట ఆస. కిగలవారిని అనేక మందిని ఆకటుకున్నది. ఇది 1893 లో జరిగిన పెద్ద 
విశేషంగా భావించవచ్చు, న్యూయార్కు. హెరాల్డ్‌ వంటి పత్రికలు వివేకానంద (ప్రసం 
గాన్ని శ్లాఘించాయి. ఈ 'విషయం ఇండియాలో మధ్య, ఉన్నత మత వర్గాలలో 
ఆకర్షణ పొందడానికి కారణమైంది. 2 ఆ 1 


భారత ఆధ్యాత్మిక బాన్నత్యాసీ ' ఆచరణాత్మక వేదాంతాన్ని పాళ్చాత్యుల 
"సె న్సుతో మేళవించాలని వివేకానందుడు చెప్పాడు. అమెరికాలో అతడికి శిష్యులు 
కొందరు ఏర్పడారు. న. |. 
G 


షికాగో పార్ల మెంటు ఆనంతరం విపేకానంద వెంటనే ఇండియాకు తిరిగ 
రాలేదు. ఆమెరికాలో పర్యటించాడు. 1894-95 లో విశ్రాంతి తీసుకుంటూ. తన 
సృజనాత్మక ఆలోచనలకు పదును పెడుతూ అమెరికా సమాజాన్ని అధ్యయనం సక 
వివేకానందుడు భారతడేశ పక్షొన వేదాంత (ప్రవ క్రగా ప్రచారం కూడా చేశాడు. 


అమెరికా పర్యటన ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన వివేకోనందకో 
బాగా పేరు వచ్చింది. దేశంలో ఆయన తొలుత అడుగిడిన చోట రామనాడ్‌ రాజా 
జ్ఞాపక చిహ్నాన్ని (ప్రతిష్టించారు. అక్కడే పేదలకు అన్న, వస్త్రదానం చేశారు ఇదం 
పబం అనేచోట జరిగింది. రామనాడ్‌ రాజా స్వయంగా వివేకానందుడు ఎక్కిన బండిన్‌ 
కాసేపు లాగాడు. అప్పుడు జరిగిన బహిరంగ సమావేశంలో రామనాడ్‌ రాజాను రాజర్షి 
అని వివేకానందుడు పేర్కొన్నాడు. రామనాడ్‌ రాజాలకు |ప్రజాకంటకులని పేరు 
7 లక్షల జనాభాపై ఆధిపత్యం వహించిన యీ జమీందార్లు (ప్రజల్ని పీడించి పన్నుల 
వస్తూలు చేశారు 


మద్రాసులో వివేకానందకు రాజులు మహారాజులు స్వాగతం పలికారు 
గై క్వాడ్‌ మహారాజా యీ సమావేశానికి అధ్యక్షత వహించారు, కలకతా చేరుకొన్న 
వివేకానందకు రాజా రాధాకొంత దేవ్‌ (ప్రాంగణంలో ఘనంగా స్వాగతం పలికాలు 
ఇక్కడా దర్భంగా మహరాజు, నరేంద్రకృష్ష బహదూర్‌ గోవిందలాల్‌రాయ్‌ బక 
దూర్‌, రాజేంద్ర నారాయణ్‌ బహదూర్‌లు ఆహ్వాన సంఘంగా ఏర్చడ్కి సత్క-తి 


31. 
చారు. డార్జిలింగ్‌ లో బర్హ్వాన్‌ మహారాజు తన భవనాన్ని వివేకానందుడి 'వసతికె 
యిచ్చాడు. ఈ విధంగా సంస్థానాధీశుల్కు రాజులు, జమిందార్లు సన్మానాలు చేసి, స్వాగ 
తాలు పలికి కావలసిన సౌకర్యాలు ఏర్పరచ్చి, అవసర మైన ధనం .. సమకూర్చారు. 
విన యకృష దేవ్‌ బహదూర్‌ ఇతడి గౌరవార్థం గొప్ప విందు ఎర్పర చాడు, పీరిరు 
వుళరూ బంధువులే.. స్వదేశీ సంన్హానాల పాలనను వివేకానందుడు పొగిడాడుం.. 


1897లో రామకృష్ణ మిషన్‌ను వివేకానందుడు స్టాపించాడు. -జమిందార్ల తో 
నిరంతరం వివేకానందుడు కలసి మెలసి వుండడం - తోటి సన్యాసులకు నచ్చలేదు. 
అలాంటివారు 1899లో తిరగబడి పేదల రామకృష్ణ. సభను ఏర్పరచుకున్నారు 
బేలూరు మఠంలో జరి న రామక్క్ళష జయంతి ఉత్సవాలను కూడా ఏకు బహిష్క 
రించారు. 


రెండవ పర్యాయం అమెరికా వెళ్ళిన వివేకానందుడు మరికొందరు శిష్యులను 
సమకూర్చు కొనగలిగాడు. మార్లరేట్‌ నోబెల్‌ అనే ఆమె యితడి శిష్యురాలుగా = 
దిత్ర అనే వే పేరుతో ఇండియాకు వచ్చి వున్నదికూడా, 


వివేకానందుడు 1902 లో 39 వ ఏట చనిపోయాడు. 


వివేకానందుడికి విదేశాలు పెళ్ళి వచ్చిన తరువాత అఖండ స్వాగతం లభించింది' 
చికాగో (ప్రపంచ నమా వేశంలో (ప్రసంగించిన ఆనంతరం గుర్తింపు బాగా వచ్చింది, 
విదేశాలలో ఆయనకు కీర్తి (ప్రతిష్టలు రావడానికి మత సంస్కరణ (ప్రచారం, (ప్రవక్తా. 
వలె (ప్రసంగించడం (ప్రధాన కారణం, స్వదేశంలో కాంగెసు పార్టీ పుట్ట దేశ పరి 
పాలనలో భాగం పంచుకోవాలంటున్న రోజులలో వివేకానంద దేశ బాన్య 
తాన్ని ఆధ్యాత్మికంగా (ప్రపంచంలో భారత అ(గస్టానాన్ని చాటడం విశేష కారణ 
మెంది. ఉగ్రవాదులుగా వున్నవారిక్కి కాం[గెస్‌లో అతివాదులక్హూ మితవాదులకూ విచే-. 
కానంద (ప్రసంగాలు ఉ శకేజాన్ని అందించాయి, ఆ విధంగా జాతీయోద్యమంలో విపే 
కౌనంద (ప్రభావం విశేషంగా కనిపించింది. వివేకానంద (ప్రసంగాలలో కలగాపులగం 
చాలా వున్నది. అంతర్తీ నంగా ఆధ్యాత్మిక సామ్రాజ్య వాదం వున్నా పెకి మాత్రం 
స్వయం శకిపై నిలబడాలని మానవుడు ముఖ్యమని చెప్పడం పెద్ద మార్చు అనాలి, * 


32 


ఆచరణాత్మక. వేదాంతం పేరిట ఆటడుగునవున్న వ్య కి (దరిద్ర నారాయణుడి) (ప్రాధా 
: య్‌ అలి 3 

న్యతను చాటడంతో బెంగాల్‌. ఏప్పవకారులక్క్యూ తద్వారా ఇతరులకూ కావలసినంత 
ఊ(దేకాన్ని, ఉ తేజాన్ని కల్పించాడు. 


కై 9 స్తవమతం్క వారి మిషనరీల (ప్రభావంతో రామకృష్ణమిషన్‌ స్టాపించ్చి 
వ్యా పిలోకి తెచ్చిన వివేకానంద అటు బెంగాల్‌ లోనూ అంతకంటె ముఖ్యంగా 
షంగ్లీషులోనూ రాస్కి (ప్రచారం చేశాడు. సంస్కృతం తప్పనిసరి అనలేదు. భారత 
మత' చరిత్రలో ఇదొక (ప్రధాన మలుపుకూడా. సమాజంలో మానవుడికి సేవచేయా 
లనడం హిందూమత సంప్రదాయానికి కొత. వ్య క్రిగతంగా మోక్షం సాధించాలనే 
తత్వానికే విలువ యిచ్చే చోట వివేకానందుడు మతంలో ' మానవుడి విలువను చాటి. 
చెప్పాడు. మానవసేవే మాధవసేవ అన్నాడు, ఆనాడు ఇది సామాన్య విషయమేమీ 
కౌదు; పాశ్చాత్యులకు నేర్పగల ఆధ్యాత్మిక జాన్నత్యం. భారత దేశానికి వున్నదంటూనే 
విదేశాల శాస్త్రీయ సాధనలు కాలానికి వారిచ్చే విలువ, శ్రమశ క్తిని మనం 'నేర్చువోవా 
లన్నాడు. అన్ని మతాల్ని రామకృష్ణ కలగాపులగం చేస్తి ఏకంగా చూడాలన్నశ్తై 
వివేకానందలోనూ అన్ని మతాల ఆలోచనలు వ్య కమయ్యాయి. సనాతన హిందువు 


లకు యిది ఆమోద యోగ్యంకాదు. భారత దేశం ఆధ్యాత్మికంగా గొప్పది అనే మాటల 
వరకే భారతీయులు స్వీకరించారు, 


డిరోజియో ప్రారంభించిన పునర్వికానం నిజమైన వై జ్లానిక పంధాకు- పునాది 
చేసింది. రామమోహన్‌రాయ అందుకు అడ్డుకట్లవేస, కెంత సంస్కరణ. వాదం 
ప్రవేశపెట్టి బిహు దేవతారాధన స్టానే 'ఏకేశ్వరారాధన మొదలెట్టాడు. విగ్రహారాధన: 
ఖండించాడు, అక్కడికి కొంత ప అనుకుంటుండగా, రామకృష్త _ వివేకానంద 


ప్రచారంలో మళ్ళీ నానొమత కలగాపులగం, అలలు వచ్చేశాయి. ఆచరణాత్మక 
వేదాంతం “పేరిట మరికొంత వెనక్కు జరిగిపోయాం, 

క తెగపొగిడే చాలామంది ఆయన రచనలను. ఉపన్యాసాలను ' 
పూ ర్తిగా-చదివరు, చడివితే వివేకానంద యివన్నీ రాశాడ్కా మాటాడాడా అని ఆశ్చర వ్ర. 
పోతారు. తమకు నచ్చినవి ఆనుకూలమెన మాటలు పట్టుకొని వలి సుంటారు. 

| “ ప ర CFD = 


జా 


5] "33 


నా సికులు ఉదహరించగల మాటలుకూడా వివేకానందలో అనేకం వున్నాయ్యి ఆంత - 
మాత్రాన నా సికుడనలేంగదాః. 
pan.) 


సన్యాసులుగా చేరడలచినవారు సనాతన సంపదాయంలో కళోర నియమాలకు 
గుతి అవుతారు. ' వివేకానంద అదంతా మార్చేసి రామకృష్ణ ఆశ్రమంలో కొత్తగా చేరిన 
ఛాతిని బాగా ఆదరించే సంప్రదాయం ప్రవేశపెట్టాడు. భోజన వసతులు, వి కాంతి 
సుఖంగా జరిగేటట్లు చూశాడు, పేద కుటుంబాలనుండి. వచ్చినవారు "వీటిపట్ట్ల కి తు 
అయ్యేవారు. క్రమేణా సౌకర్యాలు తగ్గిస్తూ నియమాలను అలవాటు చేసేవారు. పేద 
కుటుంబాలలో కష్టాలు అనుభవించిన వివేకానంద ఇలా కొత్త విధానాలు. పెట్టడంలో 
అర్హమున్నడి. ' రామకృష్ణమిషన్‌ వారు సేదల్ని, మధ్యతరగతి ః వారిని ఆకర్షి ంచడానికి 
వివేకొనంద విధానాలు తోడ్చడ్రాయి. కర్మయోగంపై దృష్ట పెళ రామకృష్ణమిషన్‌కు 
ప్రభుత్వాల అండదండలు లభించాయి. ఇప్పటికీ సర్కారీ మద్దత్తు .యీ మిషన్‌కు 
తాగా వున్నది, 


వివేకానంద రచనలు ఊ త్తరాల్కు ఉపన్యాసాలు 8 సంపుటాలలో ప్రచురించి, 
అతి చౌకగా అందిస్తున్నారు. కొని అందులో చాలా పెలుగులోకి రాకుండా కకదక్రాడా, 
అడి డె ్వత ఆశ్రమం వారి ఎడిటింగ్‌ అలాంటిది. 


భారత ప్పనత్వికొసంలో భగవద్గీత ముఖ్యంగా "అందులోని కర్మయోగం 
వవానపాత్ర వహించింది. యోగం గురించి వివేకానంద వ్రాసి (ప్రచురించిన చిన్న 


పు సకౌల్కు. ముఖ్యంగా రాజయోగం బహాళ (ప్రచారం పొందింది 


రామకృష్ణ మిషన్‌ నియమ నిదింధనేలు రూపొందించిన వివేకానంద స్పష్టంగా 


పేర్కొంటూ, రామకృష్ణ భరమహాంసను ఎవరిష్టం వచ్చినట్లు వారు భావించుకోవచ్చు 
నన్నాడు, కాని మిషన్‌వారు ఆయన్ను తపక. అంటారు, . 


వివేకానంద చెప్పిన రొజయోగం, మరికొన్ని విషయాలు పరిశీలించడం 
అవసర ౦. ముఖ్యంగా హిందూమతం ఎంతో సహనంతో కూడినదని చెప్పడం నిజానికి 
జూ ర విరుదం. చరిత్ర సత్యాలన్నీ అందుకు భిన్నంగా వున్నాయి. పరమతాలపట 
మాం థి గా 


34 

ధోరణి అలావుంచ్చి హాందువులలోనే వె షవుల్సు శే వులు ఇంకా అనేక శాఖలమధ్య 
యాలు an 

సహనంలేదు. కలహాలు కొటాటల్కు హత్యలు మారోణహోమాలు జరిగాయి. ఈ 


విషయాలను విడకానంద కప్పిపుచ్చారు, 


హిందూమతం సైంటిఫిక్‌ అనడం ఒక ఫాషన్‌ అయింది. దీనికి నాంది పలికిన 
ఆదిగురువు పతతి... చాలామంది నేడు చిలుక పలుకులవళఠె వాటిని వేదికలపై, 
మత ప్రచార సభల్లో వల్లి సుంటారు. మతాన్ని శాస్త్రీయం ఆనడంలోగల (ప్రమావాన్ని 
వివేకానందుడు (గ్రహించలేదు. వై జానికం అంసే ఏమిటో (గ్రహిస్తే ఆ మాటలు 
వాడేవారేకాదు, రుజువైన విషయాలను సైన్సు ఆమోదించి, రుజువుగాని వాటిని 
పరిశీలనలో వుంచుతుంది. ఒకసారి రుజువైన విషయం, కొంతకాలం తరువాత, కొత 
సత్యాల దృష్ట్యా సరై నదికౌదని కేలవచ్చు. అలాంటప్పుడు లోగడ రుజువై నదే 
వా స్తవమంట్యూ పట్టుక వేలాడడం శాస్త్రీయంకాదు. సైన్సు నిత్యమూ పరిశొధిన, 
పరిశీలన చేసుకుంటూ పోతుంది. ఇదే తుది సత్యం అనదు. ఇంతవరకు పరిశీలించిన 
| ష్‌. ఇది తెలిసింది, ఇది తెలియదు ఆంటుంద్లి. _కమ్సక, “సెంటిఫిక్‌ క సత్యం 
ఎన్నదడై.న నా తాత్కాలికమే, రుజువుక్కు ప్రమాణాలకు ఆధాధాలకు నిలువ యిన్వడం, 
శా ప్రీయదృషి అన్నమాట, 


సతశ్టం దైవం వెల్లడించిన విషయమన్మీ అది మారదస్కీ సనాతఫమనీ మతం - 
అంటుంది. అలాంటి మతాన్ని శాస్త్రీయ పరిశీలనకు పెట్టడానికీ సనాతనులు ఒప్పుకోరుం, 
సంస్కరణకే వారు అంగీకశించరు. వివేకానందుడు ఒక వైపున వేదాంత (ప్రచారం 
చేస్తూ, జనాకర్షణ నిమి త్తం అది శాస్త్రీయం అనడం ఆర్ధరహితం. శాస్త్ర పరిశీలనకు 
షప స ఎ మతమూ నిబవదు. క సెన్సుకు అన్ని మతాలూ 
దూరంగా వుంటాయి. రుజువచేసే సె పైన్చు, మతాన్ని నిర్తాక్షిణ్యంగా నిరాకరిస్తుంది 
కూడా. వెవేకానంద. చెప్పే విషయాలు సైన్సు పరిశోధనకు నిలవలేవు. ' అదలా 
వుంచండి జనాకర్గ ణకోసం చెప్పిన వివెకానంద అద్ది తాన్ని ఉతర కాశి వేదాంతులే 
ఒప్పుకోరు. సనాతనులు కొందరు మేధస్సుతో పదజాలాన్ని గారడీగా ప్రయోగించార స్కీ 
తర్కాన్ని విపరీతంగా చూపారనీ ఆన్నారు, 


35 
వివేకానంద విదేశాలలో వాటిన. బీజాలు బాగా చిగురించి, చాలామంది స్వాము 
అక్కు బాబాలకు దారిచూపింది. 20వ శతాజుంలో విపకీతంగా ఆధ్యాత్మిక చింతనను 
విదేశాలకు ఎగుమతి చే నున్నారు, | ఆశ్రమాలు నెలకొ ల్వారు. ఈ వ్యాపారంలో 
కొందరు మధ్యమధ్య పట్టుబడుతున్నారు, బహిష్కృతులౌతున్నారు, మ హేష్‌ యోగి 
రజనిష్‌లు అలాంటి కోవకు చెందినవారే. 


భారతదేశంలో రామకృష్ణ మఠాలు 86 వరకూ వెలళాయి, (ప్రపంచంలో 140 
మఠాలున్నాయి. ఆమెరికా పారిస్‌ లండన్‌, ఆఫిక్కౌా ఆసియాలలో యూ మిషన్లు 
ఏర్పడ్డాయి. అమెరికాలో మిషన్లు వృద్దాప్యంలో పడాయి. మధ్యతరగతిని మాత్రమే 
ఆకట్లుకొంటున్న రామకృష్ణ మిషన్‌ ఎదుగూ దొదుగూ లేకుండా వున్నది, కాని (ప్రభుత్వ 
ఆదరణ మాతం విపరీతంగా నంపాది సున్నారు, విద్యాసంస్థలు కొన్ని నిర్వహి ను ను 
న్నారు. బెంగాల్‌లో మైనాఠిటీలుగా కోర్టు ద్వా రా చలామణి అయ్యారు, 


౨ వెకొనతదడ్‌ ఆకర్షణ రచన 


యోగం ఆంసే పతంజలి యోగమే డీనిని చిలవలు పలవలుగా వివేకానంద 

చీల్చి, భ్‌ క్రి జాన్క కర్మ, రాజయోగాల పేరిట సులభ శె లిలో నాలుగు చిన్న 
పు న్రకాలు ean అమెరికా పర్యటనలో యోగాల విషయమై ఉపన్యాసాలిచ్చాడు, 
అనేక ఇతర భాషలలోకి యిది అనువదించారు. అవే ఇతర దేశాలలో ప్రమాణంగా 
బహుళ (పచారం పొందాయి. నాలుగు విధాలై న యోగాలను గురించి వివేకానంద 
చెప్పిన రాసిన విషయాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. క రంగంలో ఆధికారిక 
రీతులక్కు పె తందారీతనానికి me రాజయోగం ఒక మచ్చుతునక. అయ 
యోగానికి వివేకానందుడు రాజయోగర అని నామకరణం చేశాడు. గురువులేకుండా 
యోగాన్ని ఆచరించవద్దని చెబుతూనే, గురువులు తతో యోగంచేసే రీతిలో పాశ్చాత్య 
లోకంలో తన పృ న్రకాన్ని ప్రచారంలోకి పెట్టాడు. అంపే వివేకోనండ పృ పు సకాన్నే 
గురువుగా భావించి ఆచరించాలన్నమాటి, కొని ఇలారటి యోగం" ఆచరి సై శారీరక్ర 
చూనసీక రుగ్మతలు వ నాయి, _ 


తెరి 


షతంజలి యోగం అనేది హిందూ మతాన్ని ఆమోదించిన ' వారికే పరిమితం, 
దె వంపై మనస్సు లగ్నంచేస్తి కిన నియమాలు పొటిసూ యోగాభ్యాసం ఎల్ల అప్పుడూ 
చేస్తూపోవాలి జన్మ రాహత్యుతకు అంకే జనన్క మరణాలనుండి ము. -కీ పొందడానికి 
యోగం ఉ గైశించారు. పునర్జన్మను ' నమ్మెవారికే యోగం, ఇందులో వివేకానంద: 
న స్త స. కకం విలక్షణ స్మరదాయాలు ఎన్నో వచ్చి చేరాయి. 


యోగంలో మూలవిషయం కుండలినిళ క్తి దినిని గురించో రుజువుకు నిలబడని 
రుజువు చేయలేని అంశాలెన్నో ఎందరో రాశారు. (ప్రచారంలోకి క ఆందులో 
వివేకానందకూడా వున్నారు. 


కుండలిని లింగానిక్సీ ముడ్డికి మధ్య వుంటుందన్నీ దీనిని మెదడులోని సహస్ర 
పద్మ సి సానానిక్తి వినాళ (గందీకి "ీనుకెల్ళాలసీ అంటారు. వా స్తవ శరీరానికి సంబం 
ధించిన అంశంగాకొక, సూక్ష్మ (లింగు శరీరానికి చెందిన క మీ న్‌ కీని 
భాపెం చాలన్నారు. చక్రాలు లేదా పద్మం ఆనే దివ్యశ కులు సూక్ష్మ శరీరంలోనే నిబిడీ 
కృతమై వుంటాయట, (|. .. ." . . 


మం|త్రశ కితో నిద్రాణమెన కుండలిని శ-కిని వెన్నుపూసలలోని చక్రాలద్వారా 
వినాళ |గంధికి తీసుకెళ్ళాలన్నషూట. ఇదే కుండలిని జాగరణవిధి అంగ. 


పతంజలి ప్రకారం యోగం ప చిత శ్రవృత్తి తి నిరోధమే. మనస్సులో. 
ఎలాంటి ఆలోచనలు లేకుండా కూన్యావస్తకు తేసుకరావాలి. యోగాభ్యాసంలో ప్రాణా 
యామం సర్వసాధారణం. (ప్రాణవాయువు విగబడితే రకరకాల. .. శ్రమలు వసాయని, 
దృశ్యాలు చూసామని విజ్ఞానం రుజువ్న జేసింది... ఇదింకొ కొనసాగిస్తే పగటి కలల 
వంటి మనోహర దృశ్యాలు వసాయి. అదింకా కొనసాగి సే మనోరుగ్యతలు వస్తాయి. , 
అప్పుడు చికిత్స అవసరం, మొత్తంమీద యోగం అనేది భారత ఆధ్యాత్మిక రంగంలో. 
విశిష్టమైనది. (ప్రపంచానికి అందించిన. విలక్షణంకూడా. దీనికి. శాష్రీయాధారోలు 
వివేకానంద సమకూర్నదలి స్తే లాభంలేదు. అది జరిగే పనికాదు. కేవలం అలవాటుగా. 
మాత్రమే ఇది ఆచరించవచ్చు. ఇందులో వె: జ్ఞానికంగా రుజువ్షపరచగలిగిం దేమీ లేదు. . 


37 


వీర్యం వృధాచేయకుండా అప పే స్తే సే కోర్కెల్ని చంపుకోవచ్చుననే విశ్వాసం 
వున్నది. స్తీ పురుషుల సంపర్కాన్ని దోషంగా చూచారు. త్రీ సాంగత్యం పాపంగా 
భావించారు. స్త్రీని పాపిగా పరిగణించారు. ' “ఆన్ని విధాల భారత స్త్రీ వివక్షకు గురై ౦ది* 
మానవ సమానత్వ సూత్రాలు ఏవీ ప్రీకి వ “శ్రింపజేయలేదు. సన్యసత్వం గొప్పదంటూ, 
ప్రీని దూరంగా పెట్టడం, యోసడించడం సర్వసాధారణమైంది. ఇందుకు వివేకానందుడు 
: మినహాయింపుకాదు. మతం త్రీపట్ల అనాదిగా (ప్రవ రించిన తీరు కేవలం అశాస్త్రీయం, 
అమానుషం. వీర ్యంపట్ల మూఢనమ్మకాలకు సైతం ఎలాంటి వై జ్ఞానిక ఆధారాలు 
లేవు. బలవంతంగా లె ౦గిక కోర్కెలు అణచివే స్తే రాగల పరిణామాల్నికూడా మతం 
గాన్సి సన్యాసత్వంగాని పరిగణనలోకి తీసుకోలేదు, (ప్రకృతి సహజమైన మానవ 
ప్రవర్తనకు భిన్నంగా మతం, సన్యాసత్వం (ప్రవ శ్రించగ్కా వివేకానందుడుకూడా అదే 


బాటలో నడిచాడు. 


జాతీయోద్యమానికి ఉ శేజాన్ని యిచ్చిన వివేకానందుడు, పునర్వికాసోద్యమాన్ని 
'వెనక్కు_ నడిపిం చాడు. 


పరిశీలక (గంథాలు : 
1) వివేకానంద. = సంపూర్ణ రచనల సంపుటాలు _ 8. 
2) నిర ంజనధర్‌ 5 శ అండ్‌ బెంగాల్‌ రినె నై జాన్స్‌ 
3) ఆగేహానంద భారతి : (గేట్‌ ైపెడిషన్‌ లిటిల్‌ (చెడిషన్స్‌; ' 
ఆకర్‌ రోజ్‌, దిలైట్‌ ఎట్‌ ది సెంటర్‌ 
4) బేణిశంకర్‌ వ ఫర్‌ గాటన్‌ ఛాప్టర్‌. . 


5) మేరీబర్‌,- * సెకండ్‌ విజిట్‌ 
ws ష్‌ 


దయానందుడు క ఆర్యసమాజం 


వేదాల్లో నే అన్నీ వున్నాయి, వేదేతర మైనవన్నీ తృణీకరిం చాలి. [శతి ప్రమాణం 
చేదాలకు మాత్రమే వున్నది. కనుక వేదకాలంలోకి పోదాం _ అంటూ 19వ 
శతాబ్దంలో దయానంద బయలుదేరాడు, ఆర్యసమాజ్‌ను స్థాపించాడు. కై 9 న్తవులుగా, 
ముస్టింలుగా మారిన హిందువులను శుద్ధిచేసి మళ్ళీ హిందువులుగా మార్చే ప్రయత్నం 
చేశాడు, ఇంగ్లీ షు చదువుల్ని, పాళ్చాత్య ఆలోచనా ధోరణులను కాదన్నాడు. ఉత్తర 
భారతంలో దయానంద్‌ బానా పర్యటించాడు. విపరీతంగా (ప్రచారం నాగించాడు, 
వెద (ప్రమాణాన్ని నిలబెట్టడానికి సనాతన పండితులను ఎదుర్కొ న్నాడు. ఆర్యసమాజ్‌ 
(ప్రభావం జాతీయ భావాలుగల వారిపై ఎంతో పనిచేసింది. జనాన్ని వెనక్కు 
నడిపించింది. 


భారతీయ తశ్వళా స్రం, మతజ్ఞానం పరికి సే వేద ప్రమాణాలను కాదన్న హిందు 
వులు ఆరుదు. (బహ్మసమావ్‌లో కొందరు వేదం అహెరుషేయం అనడాన్ని (ప్రశ్నిం 
చారు. మిగిలిన వారంతా వేదాల్ని శిరసావహించారు, అయితే వేదాలకుకోడు ఉపని 
ష త్తులకు సెతం ప్రమాణాన్ని ఆపాదించారు. మరికొందరు గీతనుకూడా [ప్రమాణంగా 
స్వీకరించారు. హిందువ్వలకు. దూరంగా జరిగిన జైనులు బౌద్దులు మాత్రం వేదాల్ని 
ఒప్పుకోలేదు. చార్వాకుడు స్పష్టంగా "వేదాల్ని తృణీకరించాడు. షడ్డర్శనకారులందరూ 
వేద (ప్రమాణాన్ని ఆంగీకరిసూనే, ఒకర్ని మరొకరు నిరసించి పూర్వ పక్షం చేయ 
డానికి (పయత్నిం చారు. మేం చెప్పేదే “వేదాలకు అనుకూలంగా వున్నదని రుజువు 
చేయడానికి తర్కాన్ని [పయోగంచారు. 


దయానందుడు బయలుదేరేనాటికి భారతదేశం విదేశీ పాలకులందరిసీ చవిచూ 
చింది. ముసి ౦పాలన ఆంతమె ఇంగ్లీ షువారి పాలన స్టరపడింది, (బైటిష్‌వారు దేశీయుల 
మతం, సాంఘీక ఆచారాల జోలికి పోరాదని అధికార విధానంగా భావించారు. కాని 


ఇంగ్తీష విద్యల (పభావంతో (పశాస్వామ్యం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, 


39 


పునర్వికాసం మొదలైన భావాలు పరిమితంగా (ప్రభావితం చేశాయి. యూరప్‌ 
నుండి వచ్చి మిషనరీలు మారుమూల (గామాలకు సైతం వెళ్ళి మత మార్చి డులు 
చేశారు, క) సవులుగా మారినవారిలో ఎక్కువమంది అంటరాని వారుండడం గమనిం 
చాలి, అక్క_డక్క-_డా కొద్దిమంది శూ ద్రకులాలవార్హు చెదురుమదురుగా అ(గకులాల 
వారు క సవులయ్యారు, (బ్రహ్మసమాజికులపై క) సవ ఆలోచనా (ప్రభావం బాగా 
వున్నది. వెనువెంటనే సనాతన పండితులు మతమార్సిడిని నిరసిస్తూ ఈసడిస్తూ 
పోయారు, 


'దేళంలో ముసి ౦లుగా మారడం అప్పటికే యించుమించు పూర్తి అయింది, 
వందలాది సంవత్సరాల ముస్లిం పాలనలో యీ మార్చిడి జరిగిపోయింది. ఇందులోనూ 
తక్కువ కులాలనుండి ఎక్కువగా ఇస్లాంలోకి మారగా, పదవులు _ హోదాలు ఇత్యాది 
కారణాల రీత్యా అగకులాలలో కొందరు ముస్తింలుగా మారారు, 


హిందువులలో తక్కువ కులాల వారిని నీచంగా చూడడం, అంటరాని వారిని 
పళువులుగా పరిగణించడం శతాబ్దాలుగా వ స్తున్నది. మత ధర్మశాసాలు యీ ధోరణిని 
సమర్భి చాయి, ఆలాంటి న. వ్యవస్థనుండి జ జరిగింది. ఇది చారిత్రక 


వా నవం. 


దయానందుడికి యీ విషయాలన్నీ తెలియక పోలేదు. ఆయినా హిందూ 
సమాజాన్ని పునీతంచేస్తి కాపాడాలని. కంకణం కటుకున్నాడు. ఆయన (ప్రభావం దృష్యా 
వ బు 
ముందుగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. 


నన్యాసులందరివలె దయానందుడి "అసలుపేరు మూలశంకరుడు. ఇతడి తండి 
తివారి. తల్లి అమృతాబెన్‌. వారు శివభ కలు, గుజరాత్‌ రాష్టంలో కర్షన్‌ జిలాల్‌ కు 
సహా కుటుంబమంతా మత సంస్కృతి సంప్రదాయాలతో, భ్‌ క్తి ప్రవ త్తులతో 
నిండివుండేది. 1824 లో మూలశంకరుడు పుట్టాడు, సంస్కృతం చదివాడు. ఇంగ్నీ వు 
జోలికి పోలేదు. మూలశంకరుడికి . ఆ పులు సన్నిహితులు చమవుగలవారు అతడి 
సోదర్శి అతడిమామ, వారిరువురూ చనిపోవడంతొ అతడు మానసికంగా వికలత 
చెందాడు, ఇంట్లో సంప్రదాయాల. తు బాధ్యతలు సనాతన ఆచార నముోరాలు 


40 

బాలో హెచ్చు. ఉపవాసాలూ అంతే. అలాంటి ఒక సందర్భంలో నే మూలశంకరుడికి 
ప్మీగహోల (ప్రభోవంపె అపనమ్మకం ఏర్పడింది. శివలింగంపై ఎలుకలు తిరగడం౦ంచూోచి 
ఆలొంటి ప్యగహానికి విలువ ఏమిటని చేస్తున్న ఉపవాసం కాస్తా మూలశంకరుడు 
వీరమించోడని (ప్రతీతి. తల్లి దండ్రులకు - యా విషయమై కోపంకూడా వచ్చిందట, 
అలా ఆలోచించిన మూలశంకరుడు తన ఆలోచనను తార్కికంగా విస్తరి సే ఎంతో 
(ప్రయోజనం చేకూరేది. ఆ తరువాత మూలళంకరుడు గుజరాత్‌లోని కౌపియాలో మత 
విజ్ఞానం ఆర్హి ంచాడు, అప్పటికే సన్యసించాలనే భావన (ప్రబలినట్టున్నది. త ల్రిదండ్రులు 
పెళ్ళి తలపెడిత్కే మూలశంకరుడు తప్పించుకొని పారిపోయాడు, తండ్రి వెంటపడి 
శుమారుని సన్యాసి కాకుండా సంసారిని చేయాలనే (పయత్నం విఫల మెంది. 


19వ ఏటనుండే మూలశంకరుడు ఆశ్రమాలక్కు సన్యాసుల వదకు వెళ్లడంతో 
స్త అ 


అతడి లక్ష్యం నిర్దారణ పషత్రప్రడ.. 


..... మాలళంకరుడి పేరుమార్చి దయానంద అనీ నామకరణం చేసినవారు పరమో 
నందుడు, ఆ తరువాత వివిధ (ప్రదేశాలలో యోగాభ్యాసం, సంస్క్యృత వ్యాకరణం, 
తాంధత్రిక విద్య కూలంకషంగా నేర్చాడు. వివిధ మతాల తీరుతెన్నులు పరికించాడు. 
1860 నాటికి విరజానందస్వామి వద్దకు (మధుర చేరాడు, అప్ప టికిమూలశంకరుడికీ 
36 సంవత్సరాలు. ఆంధుడై న విరజోనందవద్ద = మూడేళ్ళపాటు తృశూషచేసిచాలా 
నేక్చుకున్నాడు. 1863 నుండి 75 వరకు దయానందుడు ఉ త్రరాదిలో నిర్విరామంగా 
పర్యటించాడు, సుమారు ౨౮ మత సమావేశ లలోపాల్తొన్క, చర్చలు జరిపి వేదికలపై 
ననాతనులతో పోటిపడ్కి తనదే పైచేయి అనిపించుకున్నాడు. ఇంచుమించు 40 
వివాదాస్పద సభలలో దయానందుడు తనవాదనా పటిమను నిరూపించాడు. వీటిలో 
కొన్ని కై 9 సవుల్క ముస్తింల సభలుకూడా వున్నాయి. హిందూమతంలో వేదేతరంగో 
జరిగే వాటిని ఎదుర్కొన్నాడు, 'వేదాలకు భాష్యం చెప్పాడు, 


దయానందుడు తన మత (ప్రచార పర్యటనలో బ్రహ్మాసమోజ వాదులై న కేశవ 

చం[ద్రసేన్స్‌ దేవేంద్రనాథ్‌ ఠాగోర్త ను కలిశాడు. కే క్ర స్త సవ మత (ప్రభోవం (బ్రహ్మ 

సమాజపై " వక్కువగా వున్నదని అభిప్రాయపడాడు గోవిందరన డే 
G 


6] al 


ఆర్‌, జి, భండార్కర్ల తో చర్చలు జరిపారు, (ప్రార్ధనా సమాజ్‌ వారిని కలిశారు. ఇలా 
(ప్రచారం సౌగి సుండగ్కా దయానందుని పేరు ఆమెరికా వరకూ (ప్రాకింది. దివ్యజ్ఞాన 
సమాజ స్తాపకులై న బ్లావట్‌స్మ్రీ ఆల్కాట్‌లు ఈమ సంఘాన్ని దయానంద్‌ స్తాపించి 
ఆర్యనమాక్‌తో విలీనం చేస్తామన్నారు. ఆయన అందుకు అంగీకరించారు. 1879 లో 
వారు భారతదేశానికి వచ్చి అనుకున్న ప్రకారం తమ సమాజ్‌ను ఆర్యసమాజ్‌తో 
కలిపారు. కాని ఆ సంయోగం అఆేకాలం నిలువలేదు. 1881 లో విభేదాలతో వారు 
'వేరయ్యాారు, గ 


1874లో దయానందుడి సత్యార్హ ప్రకాశిక రచన వెలువడింది, తొలి (ప్రచురణలో 
గోమాంసం సెతం కొన్ని పరిమితులలో తినవచ్చన్నాడు. ద్వితీయ ముద్రణ నాటికి ఆ 
అభిప్రాయం మార్చుకున్నాడు. 'కై 9) సవ ముస్తింలకు వ్యతిరేకంగా దయానందుడు 
రాసిన విషయాలకు నేడై తే నిషేధించమ'నేవారే | 


1875లో రాజకోటలో (ప్రార్ధనా నమాజ్‌ను పేరుమార్చి ఆర్యనమాకొగా దయా 
నందుడు రూపొందించాడు. అది ఆరుమాసాలే కొనసాగింది, ఆ సంవత్సరం ఏప్రిల్‌ 
10న బొంబాయిలో సంపన్న నర్రకుల మద్ద త్తుతో ఆర్యసమాజ్‌ను స్థాపించారు, 
వాక ఛు చి 


1877 జూన్‌ 24న లాహోర్‌లో ఆర్యసమౌజ్‌ను స్థాపించారు. పంజాబ్‌ లో 
యా సమాజం దశదిశలా వ్యాపించి తన (ప్రభావాన్ని చూపెటింది. 
వ 


ఆర్యసమాజ్‌ స్థాపించిన కొది సంవత్సరాలకే దయానందుడు 1883 ఆకోబరు 
క a యలు రు 
10న మరణించాడు. 


ఆర్యసమాజ్‌ ఒక సంస్క-ర ణోద్యమ మత (ప్రచారశాఖ. వేదాలవై పు వెనక్కు 
నడుదామని దయానందుడు (ప్రచారం చేశాడు హిందువులుగా వున్నవారు ఇతర 
మకాలలోకి మారరాదన్సి అప్పటికే మారినవారు శుద్ధిపొంవ, తిరిగి మాతృ సంస్లలోకి 
రావచ్చునని దయానంద ఉద్బోధించారు, 


దయానందుడు ఉపనిష తులతో సహా, 'వేదేతరమెన వాటికి (శ్రుతి ప్రమాణాన్ని 
కాదనడం సాహసమే, బృహదారణ్యకోపనిష తులో దుర్భరమైన విషయాలున్నాయని 


44 


(త్తీ పురుషుల లె ౦గిక ఆకర్షణ వంటివి అలాంటి వాటికి (శ్రుతి ప్రమాణం ఏలా 
కల్సి సారని ఆయన. (ప్రశ్నించాడు అయితే వేదాలలోకూడా అంతకంటు దారుణ 
విషయాలు వున్నాయిగదా అవెలా సహి సావంసు, వేదాలలో విషయాలను గౌజఅర్థంలో 
చూడాలన్నారు. అంతే పెకి కనిపించే వాటికి నిగూఢ మైన .సూచనార్భం వుంటుం 
దన్నారు, ఉపనిష త్రులనుకూడా అలాంటి గౌణ (metaphorical) అర్హంలో 
చూతొచ్చుగదా అంటే, పిల్లే దన్నారు, నమ్మకాలకు తర్కం వుండదు. " సహేెతుకత 
వుండదు, 
ఆర్యసమాజ వాదులు, ముఖ్యంగా దయానందుడు వేదాలలో నె సైతం కొనన ట్ల 
మార్చులు చేశారు. తమ వాదనకు అనుకూలంగా వుండేట్లు ఏీటిని తిరగ కు. 
అిన్బరణ వాదులంతా యీ పనిచేశారు. రామమోహన్‌ రాయ్‌ ఏకేశ్వర వాదనకు అను 


కూలంగా వున్నవాటినే స్వీకరించి మిగిలినవి పదలివేసినట్లు లోగడ గమనించాంగద్నా 
అలాగే దయానందుడూ చేళాడు, 


అ 


ఉదాహరణకు గాయత్రి జవంలో (పచోద్‌యాత్‌ అనే పదాన్ని ప్రాణోదయాక్‌ 
క్‌ మార్చేశారు. “దోడ్‌” అంతే అన్నే లమైన అర్థం వుండటమే యిందుక్కారణం,. 
అలాగే లింగం అంటే లై ౦గిక అర్థంలో చ Se వేదం (ప్రకారం యీ పదానికి 
యజ్జస్టూపం అసి షష... అన్నారు. “లింగాకారానికి లె.ంగిక అర్థం; చిహ్నం ఎలా 
లేకుండా పోతాయో ఆర్యసమాజ్‌వారు నచ్చచెప్పలేడు. సనాతనులు స్త్రీలకు పెట్టిన 
ఆంక్షలను ఆర్యసమాజ్‌ కొంతవరకు సడలించింది. శ్రీలు వేదాలు చదవ వచ్చనీ 
గాయత్రి జపం జపించవచ్చస్కీ “ఓం” మంత్రోచ్చారణ చేయవచ్చనీ ' అన్నారు. 
సనాతనుల దృష్టిలో స్త్రీలంతా శూ(దులే! పరదా పద్దతికూడా ఆర్యసమాజ్‌ (ప్రోత్స 
హించలేదు. బాల్యవివాహాలు వద్దన్నారు. విధవలు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చన్నారు. 
సతీసహగమనాన్ని తృణీకరిం చారు. ఇన్నాళ్ళుగా హిందూ సమాజంలో మతంసపేరిట 
ప్రులకు జరుగుచున్న అన్యాయాలను ఆర్యసమాజ్‌ కొంతమేరకు ఎదుర్కొన్నది 
సనాతనుల అమానుష పద్ధతులను బట్టబయలు చేసింది, 


దయానందుడు స్త్రీలపట్ల . వింతగా (ప్రవ రించాడు. తన బోధనలకు స్త్రీలను 
రానిచ్చేవాడుకాడు.  అర్యసమాజ్‌వారు సహవిద్యను (ప్రోత్సహించలేదు.. విడిగానే 


43 


పాఠశాలలు స్థాపించారు. అయితే స్త్రీలుకూడో అర్యసమాజ్‌లో చేరవచ్చు. ' స్త్రీలను 
దూరంగా వుంచాలనే ధోరణి బుద్దుడు మొదలు దయానందనరకు చూపారు. 


దయానందుడు అన్నింటినీ తృణీకరించి వేదాలవె పృ వెపు భారతీయుల్ని నడిపించ 
దలచాడు. కనుక వేదాలు మనల్ని ఎక్కడికి తీసుకపోతాయో చూడాలి, 


Pe కౌలంగురించి వేదం ఏం చెబుతున్నది ? కాలాన్ని కృత్క :తేత్తా 
ద్వాపర, .కలియుగాలుగా విభజించారు. కృతయుగం స్వర్ణ యుగ మన్నారు. తరువాత 
స్రాయిలో (శ్రేతాయగం వున్నది. ద్వాపరలో వతనం మొదలై ౦ది. ఇక కలియుగం 
పతనానికి అవినీతికి నిలయం అన్నారు. యుగాంతంలో అంతా భగవంతునిలో లీనమై 
మళ్ళీ కాలచక్రం కృతయుగంతో మొదలవుతుంది. ఇలాంటి కాల విభజన షటువంటి 
పరిశీలనకూ నిలవదు. 


ఇ 
లీ 


" సాపేక్షతా సిద్ధాంతపరంగా వ స్తున్న కాలానికీ వేదాలలో ఆధారాలులేని కాలానికీ 
సందంధింలేదు. వేదకాలం కేవలం నమ్మకాలపై అంధ విశ్వాసాలపై వున్నది, 
కనుక దయానందుడు మనల్ని అలాంటి కాలచ కాన్ని నమ్మమం శే ఎలా వీలవుతుంది? 
వేం ల్లోకి పోవడమం కే వెనక్కు వెళ్ళి అంధకారంలో చిక్కుకుపోవడ మె, 


దయానందుడు హైందవ మతంలో అతివాదిగా జాతీయ వాదులకు వీరత్వాన్ని 
(ఫనాదించి పెట్టాడు, కె కస్త సవం, ఇన్తాంకం' టె హిందూమతం  గొప్పదన్నాడ్ము 
(ప్రపంచమంతా హిందూమతం వ్యాపించాలన్మి ఆందరిని హిందువులుగా 'మాళ్ళవచ్చు 
ననీ ఆశించాడు. చయానంద భావాలను ఆచరణలోకి తేవడానికి .లాలా మునిరామా, 
లాలా హన్సరాక్ష, లాలా లజపతిరాయ్‌, రామదేవ మొదలె నవారు కృషిచేశారు. ఆధునిక 
విజ్ఞాన శాస్త్రంలోని మూల-చిషయాలన్నీ వేశాలలోనే వున్నాయని, రైళ్లు విమూనాలి 
వంటివాటికి కూడా ఆనాడే వీజాంకురాలు ' షడ్లాయని దయానంద్‌ అభిప్రాయ పడ్డాడు. 
సంఘాన్ని నంస్క-రించాలని తలపెట్టిన దయానంద్‌ వేదాల ఆధారంగా అంటరాని 
తనాన్ని తిరస్కరించాడు. వంశ పారంపర్యగా వచ్చే కలానికి వేదాలతో చోటు 
లేదన్నాడు. అయితే (ప్రతిభ ఆధారంగా వర్ష వ్యవస్థ వున్నదన్నాడు. బహుభార్యాత్వం 
కూడదన్నాడు, విగ్రహారాధన తప్పు అన్నాడు. వేదాలలో సంహిత మం(త్రభాగం అంతా 
దోషరహితమని దయానందుడి ఉ దశ ర్టింం 


44 

19 వ శతాబంలో వచ్చిన రెండు సంస్కరణ ఉద్యమాలు జాతీయవాదులను 
(ప్రభావితం తు (బహ్మసమాజ్‌ మితవాదులను ఆకట్టుకున్నది, జాతీయ అతి 
వాదులు ఆర్యస మాజ్‌పట్ల ఆకర్షితులై విజృంభించారు. లజపతిరాయ్‌ ఇందులో అగ 
స్తానం వహించగ్కా బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చందపాల్స్‌ సావర్కార్‌ లలో వివిధ 
రూపాలుగా వెల్ల డెంది. కౌంగెసు పార్టీలో వీరు ఉ(గవాదాన్ని (పబలింప జేశారు. 
వీరంతా మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. దయానంద్‌ వ్య క్రపరచిన ముస్తిం వ్యతి 
'రేకతను పృణికిపుచ్చుకున్నారు. ఆది చిలవలు పలవలుగా పెరిగి తీవ పరిణామాలకు 
దారితీసింది, సెక్యులర్‌ ధోరణి రాకుండా ఆడుక ట్ట వేసింది. “హిందూ మహాసభ 
రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌”లు ఉ_త్రరో తరా బయలుదేరి డ్వేషాల్ని రెచ్చ 
గొట్లాయి. దీనికి మారుగా ముస్తి లీగ్‌, తదితర ముస్తీం మత సంస్లలుకూడా వేర్పాటు 
వాదానికి దారితీశాయి, ముస్లింలు పరిపాలించిన మతం మార్చినచోట్క ముఖ్యంగా 


అ 


పంజాబ్‌, నె జాం, హెదరాబాద్‌ లో ఆర్యసమాజ్‌ తన పాత్ర వహించింది, మిగిలిన 


చోట ఆర్యసమాజ్‌ (ప్రభావం నామసూత్రబే, 


మ 


వేదాల్లో ఏముంది 7 


దయానందుడు ఆర్యసమాజ్‌ ణి 


Ee 


హిందువులందరినీ. వేడాలోకి నడిపేంచ 

దలచాడు. మిగిలిన వాటినన్నీ కాదని, చేదాలు పటుకోడానికి అందులో ఏముంది ? 
ట్‌ 

వేదాలు (ప్రాచీనకాలంలో ఎందరో ఆలోచిస్తూ ఆడుతూ పాడుతూ కంఠ సం చేసిన 


hE 


విషయాలే. అవి సంప్రదాయ బద్దంగా విన్నంత, జ్రాపకమున్నంత- ప్రచారంలోకి 
నచ్చాయి. ఏ ఒక్కరూ ఎర్చికూర్చినవి కావు గనుక్క -మూల రచయిత ఎవరూ లేరు, 
రానురాను ఏటికి దివ్యత్వాన్ని అంటగట్లారు, అపౌరుషేయాలన్నారు. [ప్రమాణం 
అన్నారు. సుమారుగ చెప్పడంతప్ప వేదాలు ఎప్పుడు బయట పడ్డాయో కాలనిర్హయం 
కూడా ఖచ్చితంగా లేదు, 


వేదాలలో (ప్రార్ధనలన్నీ దేవుళ్ళను, దేవతలను, ప్రకృతిని ఉడేశించిన పే, 
3 యు 
ఆరోగ్యం, సంపద, దిర్హ కాలిక జీవనం ధైర్యసాహసాలు గెలుపు, వర్గాల్కు పంటలు 


45 


బంగారం, కీ ర్తి మొదలై నవి కొవాలని (ప్రార్థనల సారాంశం. ఇదంతా ఆదిమ మానవుడి 
మన సత్వాన్ని సూచి స్తుంది, కార్యకారణవాదంలో. ఆనాడు (ప్రతిదానికి కారణం అను 
కొని (ప్రా ంచారు. వేదాలలో చాలామంది 'దేవుళ్ళున్నారు. ఇం(దుడ్కు సూర్యుడు 
వరుణుడు మొదలై నవారు గద్దెనెక్కు.తూ దిగుతూ [ప్రజేచ్చ(ప్రకారం మారారు. మానవులు 
తమ లక్షణాలను బలహీనతలను దేవుళ్ళకు అంటి తమలోలేని శ్రీని దె వానికీ 
ఆపాదించారు. అలాంటప్పుడు చేసిన (ప్రార్థనలలో అందమైన ఆకర్షణ పూరిత 
మంత్రాలు శోకాలు వున్నాయి. ఇది ఉద్వేగానికి సంబంధించిన విషయం. ఏకేశ్యరా 
రాధన్మ బహు దేవతారాధన, ఏకళ_కి వూహ ఇత్యాదులన్నీ వేదాలలో కనిపిసాయి. 
ఉతరో తరా పెంపొందిన దర్శనాలు పురాణాలు, స్మృతులు అస్నీ' వేదాలనే [ప్రమా 
ఇంగా ఉదహరించడానికి యింత భిన్నత్వం, వై విధ్యమే కారణం, 


దయానందుడు కులాన్ని కాదన్నా వేదాల్లోని వర్తవ్యవస్తను అంగీకరించాడు, 
ఈ వర్దాలే కుల పద్దతికి మూలం, వేద మతాచారాలను ఉల్లి ంఘించిన బద్రి 
మరణ దండన విధించిన స్మృతులు వె వెదో రక్రంగానే చేశాయి, 


వేదాలలో నరబలి అంగీకరించారు. (తర్కతీర్హ లక్ష్మణళౌస్త్రి జ్యోషి _ ఎ 
(క్రిటిక్‌ ఆఫ్‌ హిందూయిజం, పుట 102) ఈ ఆచారాన్ని (బ్రిటిష్‌ పాలకులు నిషేధిం 
చారు. బహుళ (ప్రచారం పొందినట్లు ఆధారాలు లేవుగాని, ఆర్యులు నరబలి యిచ్చి 
సంపద పెంచుకోడానికి అది తోడ్పడుతుందని నమ్మినట్లు ఆధారాలున్నాయి. . 


రుగ్వేదంలో నే వర్హాల (పస క్రి వున్నది. (బాహ్మణ్య క్షత్రియ (ప్రసావన వున్నది. 
ఆర్యులు దస్యులు (బానిసలు అని పేర్కొన్నారు. ఆర్యులే మొట్ట మొదట దండెత్తి 
వచ్చి, వర్ణాలను సృష్టించారు. ఆధిపత్యం వహించిన ఆర్యులలో (బ్రాహ్మణ, క్ష్మతియ, 
వై శ్యవర్దాలు వచ్చాయి. వీరే సమాజంపై పెత్తనం చేశారు. వీరందరికీ సేవలు చేసే 
వారిని శూ[దులు అన్నారు, వేదయజంచేసే అర్హత శూదులకు లేదు సమాజంలో 75 
శాతం [ప్రజల (శ్రమను అగ్రవర్లాలవారు ఆనాటి నుండి దోపిడీచేస్తూ వ స్తున్నారు. ఈ 
చేద వర్తవ్యవస్థను దయానందుడు సమర్థించాడు, అక్కడికి పోదామంటాడు. జా(దుడు 
పితికిన పాలు కూడా అపవిత్రమన్న వేదంలోకి మనల్ని తీసుకెళ్ళాలని దయానందుడు 


46 
ఉద్దేశించాడు, దయానందుడు ఎంత సంస్కరణవాది అయినా, పుట్టింది, పెరిగింది 
అ వి పతా౭ని 
అగ్రవర్ణ మైన (బ్రాహ్మణ కులంలోనే. ఆయన నేర్చిన విద్యకూడా (బ్రాహ్మ ణాధిపత్యా య 
ఆపాదించేదే. 


చేద కాలంలోనే (బాహ్మణాధిపత్యంపై తతియుల తిరుగుబాటుకు ఆధారా 
లున్నాయి, [బ్రాహ్మణులు శ్యూద స్త్రీలతో వ్యభిచరించవచ్చును. ఆ పని శూద్రుడు గనుక 
ాహ్మణ ప్రీతో చేసే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు, జుగుప్సాకర 
విషయాలు వేదాలలో వున్నాయి, వాటికి ఆసరాగా స్మ తులు వెలువడ్డాయి. గౌతమ, 
వశిష్ట ఆప స్పంద, మనువు, యాజ్ఞవల్క్య నారద, బృహస్పత్కి శంఖలిఖిక స్మృృతు 
లలో మానవులను నాలుగు కులాలుగా చీల్చి అమానుష నియమాలు చూపారు. 


చేదకాలంలోని యక్షాలకు, జంతుబలులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి, 
బౌద్ద విష్ణవం అందుకు ఒక ఉదాహరణ, 'వేదకాలంలోని అమానుషత్యాన్ని చార్వాకుడు 
బయటపెట్టాడు. మళ అసహనం ఆనాటి నుండే ప్రబలింది. చార్వాకుడిని తిట్టడానికి 
అతడి రచనల్ని ఉదహరి స్తే అవే నేడు మనకు ఆధారాలయ్యాయి. అంతకుమించి 
అతడు పూర్తిగా ఏమి రాశాడో లభించకుండా నాశనం చేశారు అలాంటి వేదకాలం 
లోకి దయానందుడు మనల్ని బొమ్మంటున్నాడు. - 


వేదాలలో తన వాదనకు అనుకూలమైన వాటినే దయానందుడు స్వీకరించాడు. 
మిగిలినవన్నీ సూచన మాత్రంగా తీసుకోవాలేగాని, వాస్తవంగా భావించరాదంటాడు. 
.ఇస్టాంకు క స్తవ మతాసికి వ్యతిరేకంగా వచ్చిన ఆర్యసమాజం, దయానందుడి 
"సాయకత్వాన దేశాన్ని కొంతమేరకు వెనక్కు. నడిపించింది, 





పరిశీలక (గ ంథాలు అ 


1. Ganaga Prasad Upadhyaya : The Origin, Scope and 


Mission of the Arya Samaj. 1940 Arya Samaj, Chowk, 
Allahabad. . 


47 


Lajpat Roy : A History of the AryaSamaj, 1967 
Longmans, London (Ed. Ram వ... 


21271123 Sharada స్ట Life of but Saraswathy, 
1946, Ajmeer. 


Dayananda Saraswathy :  Lightof Truth, Tr: G.P. 
Upadhyaya, 1947, Cal Press, Allahabad. 


Dhar, Niranjan : Vedanta and Bengal Renaissance, 
Calcutta 1977. 


అనిబిసెంట్‌ = దివ్యజ్ఞాన సమాజం 
a | 


భారత దేశంలో పునర్వికాసం రాకపోగా, మనల్ని అతివేగంగా 'వెనకు,. తీసు 
కళ్ళే సమాజాలు విజృభించి పనిచేశాయి. ఆందులో దివ్యజ్లాన సమాజం ఆరితేరింది, 


విదేశాలలో _పుటిన - దివ్యజోన సమాజం, - మనదేశంలో [ప్రవేశించి పాదుక 
లు మ్‌ 
పోయింది. దీని స్థాపకులు బ్లావట్‌ స్కీ అనే రష్యన్‌ స్త్రీ, ఆల్కాట్‌ అనే అమెరికన్‌ 
1875 నవంబరు 17న అమెరికాలో దివ్యజాన సమాజానికి అంకురార్పణ చేశారు. 
ణా 
(ప్రకృతిలోనూ, మానవునిలోనూ బయలుపడని శ కులు కనుగొనాలని వీరు లక్ష్యంగా 
పెట్టుకున్నారు. ఈ సమాజం వారికి బ్లావట్‌స్కీ- రాసిన ది సీశైట్‌ డాకి)న్‌ అనే 
ల లు ఠ 

(గంధం మూలాధారం. అనంత మూల స్వరూపమనేది భావానికీ ఆలోచనకూ అందని 
దని పేర్కొన్నారు. విశ్వంలో మార్పులన్నీ దె వలీలలుగా చెప్పారు. 


ఆత్మలు, పృనర్హ న్మలు, కర్మలలో వీరికి నమ్మకం వున్నది. రుజువుకు నిలబడసి 
దివ్యజ్ఞాన సమాజంవాలి రచనలు కొందరిని ఆకరి ౦చాయి. ఈ రహస్యాలనేవి మీకెలా 
a 
తెలుసు అని ఆడిగిక్కే డివ్యజానంవారు తెల ముఖం వేసారు. 
క్లో 2a) ఎవి 


రష్యన్‌ యువతిగా బ్లావట్‌ స్క 17 సంవత్సరాల (ప్రాయంలో నే తనకంకు 
ఎంతో ఎక్కువ వయస్సుగల వ్య కిని పెళ్ళాడింది. కాని కొన్ని మాసాలకే అతడిని 
వదిలేసింది. ఆ చేదు అనుభవం తరువాత, (ప్రపంచ పర్యటన జరిపింది, 


1831లో బావట్‌ స్క ల్‌ పుట్‌ 1875 లో అమేరికా చేర దివ్యజాా 

గయ యట ణ్‌ 
సమాజాన్ని స్థాపించింది, ఆ సమాజ కార్యదర్శినిగా ఇండియాలో ఆర్యసమాజ 
స్థాపకుడు దయానంద్‌ కు ఉ తరాలు రాసింది. తమ సమాజాన్ని ఆర్యసమాక్‌లో విలీన = 
చేస్తామన్నారు. 1879లో భారతదేశం చేరుకుని చెప్పిన ప్రకారం ఆర్యసమాజ బా 
కలసిపోయారు కాని, ఆ కలయిక అసేకాలం సాగలేదు. అభ్మపాయ భేదాలురాగ్యా అక 

చు 
త్వరలో విడిపొయారు, కల్నల్‌ ఆల్మాట్‌్క, మాడం బ్లావట్‌ సీలు తమను క, నః 


7] 49 


విరోధులుగా చిత్రించుకున్నారు. తరువాత బోడ్డంలోకి మారారు. ఆర్యసమౌక్‌తో వీడీ 
పోయిన అనంతరం దేశంలో పర్యటించి చివరకు చుద్రాసుళలో అడయార్‌ కేంద్రంగా 
దివ్యజ్ఞోన సమాజ స్తాపన చేశారు, సంస్కబ్బతాన్ని పునరుద్దరించొలస్కీ ప్రాచీన మతర్కి 
తత్వం, కళలు తిఠగదోడాలని ఉద్భోధిం చారు? చాండూ మత భర్మాలు ఉన్నతమైన 
దన్నారు 


దీవ్యజ్ఞొన సమాజం వీచీశాలలో కొద్దిమంది చదువుకున్న వారినీ ఆకట్టుకున్నది. 
అయుతే దివ్యజ్ఞాన సమౌజానికి బహళ (ప్రచారం రోవడానిక్కీ అనేకమంది ఆకర్షితులు 
కావడానికి అనిబిసెంట్‌ కీలకపా(త వహించింది. ఈమె 1889లో బ్రావట్‌ స్కీ (గంధం 
చదివి సమ్మోహితురాతే ౦ది. వారి సమాజంలో అదోక మలుపు. 1891 లో 
ద్లావట్‌ స్కీ మరణించింది. ఆ తరువాత అనివిసింట్‌ -తిరుగులేని సమాజ నాయకు 
రాలై౦ది. కనుక అనిబిసెంట్‌ గురించీ కొంత విష్పలంగా తెలుసుకోవడం ' అవసరం. 


అనిబొసెంటో 1847 అకోబరు 1రేన పుట్టీందీ 'బర్లండ్‌ చేశీయురాలు పై వేట్‌ 
విద్యాభ్యాసం చేసింది. ఒక కై 9 సవ చుతాచారుక్టిడిని పెళ్ళిచేసు సన్నది. అతడితో 
సంతోనం పొందింది. తొలి ఆకర్షణలకు గురిఅ య్యే ఉద్వేగిగా అనీబిసెంట్‌ జీవిత 
మంతా (ప్రవర్తించింది. 1873 నాటికి తన భ క్రకు విడాకులిచ్చివేసింది. | 


1874లో (ఫ్రీభాటీ' సొ'సె టీలో చేర్సీ ఛార్లస్‌ బ్రాడా ఉపన్యాసాలు విస్కీ ఆకర్షి తు 
రాలె ది. ఆప్పటినుండి (బ్రాడాపట్ట విపరీత ఆకరణ పెంచుకొని తానూ నా సికురాలుగో 
రా ౧౧ దా యె — 
(పచారం చేసింది. హేతువాదిగా ఉపశ్యాసోలు చేసింది. కుటుంది నియంత్రణ ప్రచార 
'మొడలు పెటి ౦డ . | 
(22) 


బెర్నడ్‌ షా (ప్రభావంతో "'ఫన్టీయన్‌ సోషలిస్ట్‌ అయిందీ. ఎవరి (ప్రభావంలో 
వుంటే ఆ భావాలు భుజొన పేసుకొసి ప్రచారం చేయడం ఆమెకు ఆనపాయితీ అయింది. 
భావాలు బౌగా ఆవగాహన చేసుకొని నచ్చి (ప్రచారం చేయడంవేరు. తాత్కాలిక 
ఆకర ణలకు, వ్య కుల సమో్కోహనాఅకు లోబడి (ప్రచారం సాగించడం 'వేరు. ఎత్తు 
వారి చేతిిడ్లవలె అనిబిసెంట్‌ (ప్రవ ర్రించింది, (బాడ్లా తొలి ఉపన్యాసం విని తానూ 
నా సికురాలినే అంటూ సభలలో పాల్గొన్నది. ఇంగ ండ్‌లో పర్యటంచి నా సికతం్యి 


50 


(ప్రచారం చేసేంది. దేవుని రుజువుకె చెబుకున్న సాక్ష్యాధారాలు బలంగానూ, నమ్మ 
దగినవిగానూ లేవని ఆమె తన స్వీయ చరిత్రలో పేర్కొన్నది, 1875 నుండి యీ 
ప్రచారంలో పాల్గొన్న అనిబిసెంట్‌ నేషనల్‌ సెక్యులర్‌ సానై టీకి ఉపాధ్యకురాలై ంది. 


డా॥ ఛార్లస్‌ నోలన్‌ రాసిన ప్త సీకంలో కుటుంబనియంత్రణ _బోధినలు 
వున్నాయి. అవి కై 9 సవులకు నచ్చలేదు. అతడి పు స్తకంలో (పచుర ౭ ణక ర్లక్‌ కొసి 
అన్లీల చితాలువేసి అమ్మాడు, రచయితను ఇంగ్లండ్‌లో శిక్షించారు. ఆ దశలో 
అనిబిసెంట్‌ ముందుకొచ్చి రచయిత తన భావాలు స్వేచ్చగా వెల్లడించే హక్కూవుండా 
అంటూ అతడి పు సకాన్ని తిరిగి (ప్రచురించింది. రచయిత అభిప్రాయాలన్నింటితో 
పూర్తిగా ఏకీభవించక పోయినాసర్కే భావస్వేచ్చ ముఖ్యమని హేతుబద్దంగా వాదించింది. 


ఈ పు సకం ప్రచురించిన నేరానికి. ఆనిబిసెంట్‌, (బాడ్లాలు ఆరు En జై లుశిష 
అనుభవిం బారుకూడా. 


- ౨ అనిబిసెంట్‌ అనాడు కై9 సవ మత ధోరణులకు ఎదురీదింది. కుటుంణ 
నియం|త్రణ కావాలంటూ ఒక రచన చేసింది. అయితే ఆమె తన భావాలతో తన 
సంతానాన్ని చెడగొడుతున్నదంటూ. కోర్లులో కేసు వేస్కి ఆమె పిల్లల్ని వేరుచేయా 
లన్నారు. కోర్డు అందుకు sults 1879లో అనిబిసెంట్‌ అప్పీలుపై 


కూడా కోర్లు తీర్పు చెబుతూ, తల్లి పిల్లల్ని చూడొచ్చుగానిి పూ రి హక్కులు తండివే 
నన్నది, స 


అనిబిసెంట్‌ యా విధంగా సాహసోపేత జీవితం గడుపుతుండగా సందేహాలకు 


అనుమానాలకు గురె ౦ది. నా సికత్వం, హేతువాదం ఆమెకు పూ రిగా అవగాహన 
యా అజా జాచి 
కాలేదు. 


ఛార్లస్‌ (బ్రాడ్డా శ కివంతమైన ఆకర్షణ, వాగ్గోరణి వాదనాబలానికి అనిబిసెంట్‌" 

య ఎవి ౬. ఠి 
సమ్మోహితురాలె ౦ది, అంతేగాని హేతువాదం, నా సికత్వం శాస్త్రీయ దృక్పధణ 
పూ రగా ఆకళింపు చేసుకొని ఆమె (ప్రచారానికి దిగలేదు. దీనికితోడు వ్య విగత 
జీవితంలో ఎదురె న ఒడిదుడుకులు ఎదురుదెబ్బలు ఆమెను మానసికంగా కుం? 
దీశాయి. ఆలాంటి సన్నివేశంలో బ్లావట్‌ స్కా రాసిన స కైట్‌ డాక్ట్రిన్‌ [రహస 


5t 
సీద్దాంతం | అనే పు సకం అనిబిసెంట్‌ చదివింది. అంతవరకూ వున్న 'హీత్రువాదాన్ని 
వదలేసింది. (ప్రశ్నించకుండా ఆ రచనను గుడిగా ఆమోదించింది. హేతువాదులు 
బ్లావట్‌ స్మ్రీన్సి ఆమె రచనల గురించి వేసిన న అనిబిసెంట్‌ ప్రక్కన 
బెట్టింది, తనకు నచ్చితే ఇక. ఎలాంటి వాదమూ అక్కరలేదనే ధోరణిలో ఆమె సాగి 
పోయింది. 


దివ్యజ్ఞాన సమాజం ఏర్చడినప్పుడు మనోతత్వ శాస్త్రం బాల్యదశలో వున్నది 
విజ్ఞాన రంగంలో ఇంకా నిర్దారిత చాదమే (పబలివున్నది, జీవళాస్త్రం కొంతమేరకు 
పెంపొందినా జన్యుశాస్త్రం నరకూ రాలేదు 


అలాంటి ఘట్టంలో హెచ్‌పి. బ్లానట్‌స్కీ_ రచన రహస్య సిద్దాంతం రెండు 
సంపుటాలు అనిబిసెంట్‌ చదివింది, పునర్జన్మను సమర్థిస్తూ గత ఆనుభవాల్ని గురించి 
కధలుగా అల్లిన యో పు సకం ఆమెను ఆకట్టుకున్నది. మానవుడిలో ఏడు విధాలైన 
దశలుంటాయని యీ పుస్తకం పేర్కొన్నది. ఆత్మపరిణామం చిత్రవిచి త్రాలుగా వరిం 
చిన యీ రతన అనిబిసెంట్‌ ను డిగ్భాంళి పరచిందట ఈ'రహస్యాలన్నిటికీ కొందరు' 
అర్హతులు కాపలావుండగ్యా వారితో న్లావట్‌ స్కీ మానసికంగా సంబంధం పెట్టు 
కున్నదట. హిమాలయాలలోని' బుషులతో దివ్యజ్ఞాన సమాజం వారికో సంబంధాలున్నా 
యన్నారు ఇలాంటి వారిలో సి, డబ. లెడ్‌జీటర్‌, ఎ. షి సిన్నాట్టు కల్నల్‌ ఆల్మా_టు' 
మొదలై నవారున్నార న్నారు. దివ్యజ్ఞాన సమాజంవారు దూర శ్రవణ డూర్‌ద్యష్టై 
అతీంద్రియ శ కర్ని నమ్మారు. ఇలాంటి అనేక ఆకర్షణలతో అనివినెంబ్‌ ఎట్టకేలకు 
1889 లో దివ్యత్లాన సమాజీకురాలె ౦ది. T1s91 లో దావట్‌ స్కీ లౌడ్డి అధ్యక్షురా 
లైంది. | 
దివ్యజ్ఞాన సమాజం (పపంచ వ్యా వంగా సోదర భావాన్ని పెంపొందించాలని, 
ఆర్య సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని. మానకృడిలో' దాగివున్న (ప్రతిభలను బయటకు. 
తీయాలని ఉద్దేశించింది. 


దివ్యజ్హాన సమాజ స్టాపకురాలు మాడం బ్లావబ్‌స్కీ 1891 లో మరణించింది. 
అప్పటికే క బెట్రాంకెళ్లే (ప్రధాన కార్యదర్శిగాన్తూ ఆల్కాటు అధ్యక్షుడు. 


ఫ్‌2 


“a 


గానూ దివ్యజ్ఞాన సమాజ వ్యవహారాలు చూ స్తున్నారు. వీరికి తోడుగా ఎడ్‌ అనేవ్య కి 
వున్నాడు, 


1893 లో అనిబిసెంట్‌ ఇండియా చేరుళున్నది. అప్పటినుండి దేశంలో అనేక 
నగరాలలో పర్యటించి తన వాగ్గోరణికో చదువుకున్న కొదిమందిని ముగ్గుల్ని చేసింది 
యా వ్‌ 
అప్పటికే (1879) దివ్యజాన సమాజ కేందంకూడా ఇంగడి నుండి ఇండియాకు 
(= ౧ 
మారింది, - 


| దివ్యజ్ఞాన సమాజానికి అనిబిసెంట్‌ నాయకత్వం వహించిన తరువాత ఇండియా 
లోని నగరాలలో బాగా (ప్రచారం లభించింది. చదువుకున్న వారిలో ఆగకులాలవారు 
దివ్యజ్ఞాన సమాజంలో చేరారు, బ్రహ్మనమాజంలో కొందరు చీలిపోయి, అనిబిసెంట్‌ తో 
చేరారు. అలాట్‌, అనిబిసెంట్‌ లు పర్యటనలు చేశారు, అంతవరకూ దేశంలో. 
సాంఘిక సంస్కరణలకు వున్న . అనుకూలత కాసా వెనుకంజ వేసింది. హిందూ 
మతాన్ని సవ్మిత (గ్రంథాల్ని ఆకాశానికి త్రి శ్లాఘించిన అనిబిసెంట్‌, సాంఘిక సంస్క 
ధణల్ని. వ్యతిరేకించింది. -సనాతనులు యీ ధోరణి ఆసరాగా తీసుకొని దివ్యజ్ఞాన సమౌ 
జాన్ని పొగిడారు, హిందూ నాగరికతకు పొందికగా వుండేట్లు హిందూమత, సంఘాభీ 
పృద్ధికి తొడ్పడతామని అనిబిసెంట్‌ నాయకత్వాన 1904లో. మద్రాను హిందూ 
సంఘంలో (ప్రతిజ్ఞ చేసింది అంతవరకూ సంస్కరణలు కావాలన్న వారంతా పాశ్చాత్య 
నాగరికతా (పరణతలో, వ్యామోహంలో పడినట్లు (ప్రచారం జరిగింది. డిరోజియో_రామ 
మోహన్‌ రాయ్‌ (ప్రభృతుల సంస్కరణలు, అభ్యుదయ ఆలోచనలు వెనుకంజ వేశాయి, 
అనిబి సెంట్‌ భారత సమాజానికి తీరని (ద్రోహం చేసింది, 


కులం, బోగం వృ త్కి బాల్యవివాహాలు విధవా పునర్వివాహాలు మొదలై నవన్నీ 
చాలా జాగ తగా పరిశీలించాల్చిన విషయాలని అనిబిసెంట్‌ వాదించింది, 20వ శతాబ్దం 
(No) 
ఆరంభంలో సంస్కరణ ఉద్యమం వెనక్కు మళ్ళింది, 


'హిత్రువాదిగా, నా సికురాలుగా ఇంగ్లండ్‌ లో సంస్కర ణ లక్కు స్త్రీల హక్కు 
లకు. పోరాడిన అనిబిసెంట్‌, ఇండియాలో మత ప్రభావంతో వెనక్కు నడవడం 
ఆశ్చర్యసడాల్సిన విషయంకాదు, . 


53 

భారతీయులలో అత్యధిక సంఖ్యాకులకు తెల్ల వారంయే చాలా ఆధికుల'నే భావం 
(ప్రబలింది. వారు పరిపాలించడం ఒక కౌారణంకాగా, తెల్ల చర్మం, ఇంగ్రీ షు భాష్య 
'వషం, భావాలు ఇతర కారణాలుగా పేర్కొనవచ్చు. 19వ శతాబ్దం చివరలో 
ఇండియాకు వచ్చిన అనిబిసెంట్‌ తెల్ల దొరసానిగా కొందరిని ఆళ్చర్యపఠి స్తే, ఆమె 
ఉపన్యాసాలు హిందూ మతాన్ని వునరుద్దరించాల నే ఆమె పిలుపు మరికొందరిని ఆకర్షిం 
చాయి ఇది ఆసరాగా తీసుకొని అనిబిసెంట్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. తాను 
పూర్వజన్మలో హిందువునే అన్నది. తమకు హిందూయిజాన్ని ప్రదోధి స్తున్న తెల్ల ప్రీ 
పట్ల సనాతనులు కన్నె(రో జేశారు, హిందూ సమాజాన్ని యధాతధంగా ఆమోదించిన 
అనిబిసెంట్‌, తరువాత హిందూ సమాజాన్ని సంస్కరించాలన్నది. ఇది చూచి సంతో 
ఇంచిన కొందరికి నిరాశే ఎదురై ౦ది, ఆమె కావాలన్నది డిరోజియో _ రామమోహన్‌ 
రాయ హిందూ సంసన్క-రణలుకాద్ము (ప్రాచీన హెందవాన్ని తిరగదోడాలని ఆనిబిసెంట్‌ 
పిలుపు యిచ్చింది. (ప్రాచిన హైందవ వికాసంతోనూ శ క్రివంతంగా వున్నట్టు ఆమె 
అభి పాయపడింది, 


1913 నాటికి అనిబిసెంటులో మానసిక వృద్దాప్య లక్షణాలు స్కుటంగా కనిపిం 
చాయి. అగ స్త్యుడికో తాను [ప్రత్యక్ష సందింధం పెట్టుకో గలుగుతున్నానని, అకడి 
కోరికపై కొన్ని సంస్కరణలు (ప్రతిపాది స్తున్నానన్నది, బాల్య వివాహాలను ఎదిరించ 
మని అగ స్ఫుడు చెప్పాడనీ, అందుకు ఒక దళాన్ని ఏర్పాటు చేయమన్నాడనీ రాసింది 
ఇలాంటి (భ్రమలు నిజమని ఆమె నమ్మిందో, లేక అమాయకులను నమ్మించదలచిందో 
గాసి యీ విషయాలు (గ్రంధ సం చేసింది, 

దివ్యజ్ఞాన సమాజంవారు ఉపనిషత్తులు, గీత మొదలై న (గ్రంథాలను దీక్క. 
విదేశాలలో ప్రచారం చేశారు. కై 9 సవులన్కు బై బిల్‌ను వ్యతిరేకిస్తూ హిందూమత 


1ప్రాచినతను పొగుడుతూ (ప్రచారం సాగించారు. 
భారతదేశంలో. అనిబిసెంట్‌ కేవలం మత [పచారంతోగాక్క, రాజకీయాలలో 


(పవేశించి, హోంరూల్‌ కావాలన్నది. ఇదికూడా ఆమెపట్ట ఆకర్షణకు మరో కారణంగా 
సేరొ-నవచ్చు. వృదాహ్యంలోబడిన ఆనిబిసెంట్‌ తనకు వారసులు కావాలని బీడు 
> 1 G 


రడ 


కృషమూ రిని ఎంపిక చేసంది. రేతూరుజిల్లాకుణెందిన జిడు నారాయణయ్య కుమారు 
ల — —ది య 

లను ద. తత స్వీకరించింది. కృషమూ రి నిత్యానంద అనే యిరువురిసీ అడయార్‌ 
pn. | చవి అవాలి 

దివ్యజాన సమాజంలో పెంచి చదువు చెప్పించి, వారసుల్ని చేయ సంకల్పించింది, 

దో 
వారిని ఇంగ ండ్‌' పంపి పె చదువులు చెప్పించింది 1909 లో స్వికరించిన జిడ్డు 
a2) యా 
కృషమూ రిని అడయార్‌ లో లెడ్‌ బీటర్‌ ఆధ్వర్యాన అటి పెట్లారు. కృషమూ రి అందమెన 
ణు యో అబ టబ ణ్‌ చ ఎ 

కుర్రవాడు. లెడీటీటర్‌' పెళ్ళికాని బిషప్‌. అతడు: కృష్ణమూ ర్రిపట్ల ఆకరి తుడై అక్రమ 

లె.ం౦గిక సంబంధానికి దిగాడు. ఈ వా ర దివ్యజాన సమాజంలో నేగాక దేశమంతటా 

యూ —_ జో 

పొక్కింది. కృషమూ రి. తండి కోరుకు వెళ్ళి తన కుమారులను తనకు అప్పగించ 

[3౧] ఆవి రు 
మన్నాడు. హాకోరులో చాలాకాలం కేసు సాగించి. సి. పి. రామస్వామి అయ్యర్‌ ఈ 
వ లు 
కేసులో 'అనిబిసెంట్‌కు వ్యతిరేకంగా వాదించాడు. కోరు ఆజమాయిషీలో పిల్లల 
లు 

సంరక్షణ సాగాలని తీర్పు వచ్చింది. _కౌని. అనివిసెంట్‌ పీవీకౌన్సిల్‌ కు వెళ్ళి తన 

అజమాయిషీలో'నే వుండాలనే వాదనలో నెగ్గింది. ఆ.తరువాత కృష్ణమూర్తి 
' a a కా 

ఇంగ్లండ్‌ లో ఉన్నత చదువులు కొనసాగించాడు. 


జిడు కృషమూ రి యుగప్పరుషుడని అనిబిసెంట్‌ (పకటించింది, దివ్యజ్ఞాన 
G అజ! 
సమాజంలో [ప్రముఖసానం ఆక్రమించిన జిడు కృషమూ ర (క్రమేణా మూఢనమ్మకాలు 
@.. | యె (23) — 
ఆనిబిషెంట్‌. (ప్రచారాలవట్ల ఎవగింపు. పెంచుకున్నాడు. తాను (ప్రవ కను కానని స్పష్షం: 
| —0 యు 
చేశాడు. దివ్యజ్ఞాన సమాజంతో తెగతెంపులు చేసుకున్నాడు. అనిబిసెంట్‌ యిదంతా 
చూచి.కుంగిపోయింది. కాని చేసేదిలేక. దిగమింగింది. కృషమూ రి ఒకవె వున అనిబి, 
E29 అలి a ప్రత" 
సెంట్‌న్కు ఆమె అనుచరులనూ తీవంగా దుయ్యబటాడు. ఆ తరువాత జిడు. 
! త్ల ౮ 
కృషమూ లతో బాటుగా చాలామంది దివ్యజ్ఞాన సమాజానికి దూరమయ్యారు. అనిబి 
ల ఆ ష్‌ 
-సెంట్‌ కు కేవలం మద్రాసులో కొందరు (బాహ్మణులు మాత్రం అనుచరులుగా మిగిలారు. 
దివ్యుజాన సమాజం నానాటికీ" క్షీణించింది. జిడు కృషమా రి ఆమెరికా వెళ్ళిపోయాడు. 
జ G ణు —0 


1916 లో హోంరూల్‌ లీగ్‌ స్థాపించిన అనివిసెంటు 1917లో కాంగైను 
ఆధ్యకురాలె ౦ది. ఇంగ్లండ్‌ క్కూ ఇండియాకు . పూర్వజన్మ సుకృత_సంబంధంవున్న 
దన్నది. గాంధిజీ' రాజకీయాల్లో (ప్రవేశించి భారత స్వాతం త్రోకోద్యమంలో ముమ్మరంగా 
ఉ ది కామాలు చెబిట్టిన తరువాత అనిబిసెంట్‌ తగ్గిపోయింది. సత్యాగ్రహాలు నిరాహార ' 


55 
దీక్షలు పన్నుల ఎగవేత వంటివి మంచిదికాదని అనిబిసెంట్‌ చెప్పింది, జీవితం చివరి 


ఘట్టంలో అనిబిసెంట్‌ ఆకర్షణ బాగా క్షీణీంచింది,. 1933 లో అనిబిసెంటు మరణిం 
చింది. . 


అనిబిసెంట్‌ 1923లో ఇంగ్లీమలోకి గితను అనువదించింది. ఆప్పటికి 
బ్లావట్‌ స్కీ. ప్రభావం ఆమెపై క్షీజించినా, దివ్యజాన సమాంవారు భ క్కి నిష్కామ 
ag pear +) 
కద అకు పాధాన త్ర అద అత్య 
శిలకు | శ్రిత యిచ్చారు. రామకృష్ణ, వివేకానంద ఆశమాలకూ దివ్యజ్ఞానం 
వారికీ ఎప్పుడూ పడేదికాదు. 


1917 లో అనిబిసెంటు ఆధ్వర్యాన కాం[గెసు సమావేశం అంటరానివారిపట్ల 
సానుభూతి తీర్మానం చేసింది. విచక్షణ పోవాలన్నది. కాని అంతకుముందు అనిబిసెంట్‌ 
రచనలలో ఆ(గకులాలవారిని, అంటరానివారిని పాఠశాలలో కలిపి కూర్చోబెడితే 

nf) 


చ a 
అనర్థాలు, అంటురోగాలు వ సున్నట్లు వ్యాఖ్యానించింది. 


గాంధీజీకి అనిబిసెంటుకు పడేదికాదు. గాంధేయ పద్దతులను రాజకీయాలలో 
ఆమె నిరసించ్చి గర్హించింది. 1917లో బెనారస్‌లో గాంధీ మాట్లాడుతూ వై సాయిని 
ఖండి సుండగా, ఉపన్యాసం ఆపేయ వలసిందిగా అధ్యతిడిని షం కోరింది. 
రానురాను రాజకీయాలలో గాంధిది పై చేయి కౌగ్కా అనిబిసెంటు పలుకుబడి తగుముఖం 
పట్టంది, రాజకీయాలను మతాన్ని కలి పెస్తి సెక్యులర్‌. ధోరణులకు తావులేకుండా 
ప (ప్రాతిపదికలు వేసింది, అసలే అజ్ఞానంతో, నిరక్షరాన్యతతో కొట్టుమిట్టాడు 
తున్న భారతదేశానికి అనిబిసెంట్‌, దివ్యజ్ఞానం పేరిట మరింత కట్టుకథల, పురాణాల్క 
అంధకారాన్ని విరజిమ్మింది. దేశంలో కొద్దిమంది చదువుకున్న వారిని ఇంకా వెనక్కు 
నడిపించిందిం 


స్‌ (బ్రాడ్రాత్‌ కలసి యూరప్‌ను ఉరూతలూగించిన అనివిసెంట్‌ 50 
సంవత్సరాలపాటు (ప్రపంచ (ప్రసిద్ది చెందింది. ఆమె క్రీర్తి అలా అత్యున్నత దశకు 
పోయి పతనమైంది. ఎందుకని ? తలాతోకలేని మూఢనమ్మకాలను (ప్రజలపై రుద్ది, 
నమ్మి ంచడానికిగాను అనిబిసెంట్‌ హేతువాదాన్ని వదలేసింది. తాత్కాలికంగా ఆమెకు 
కొందరు సీరాజనంపట్టి, డబ్బిచ్చి, గౌరవించి, పీఠ్రాధిపతిగాచేసి వుండొచ్చు. గాని 


56 


EF న్సు వ్యాపించేకొదీ భోరస్‌ (బాడ్డా నిలబడతాడేగాని అనివిసెంజోకాదు. మోనవ వీవేచ 
ఇ ద గొ = 
నకు పదునుపెసే రీతులే (ప్రజల్ని ముందుకు -నడిపిసొయి. అనివిసెంట్‌ మతవరమెన 


రచనలు చదువుతుంకే కావాలని అజొనాన్ని (ప్రసాదంగా పంచీపెటినట్ల నిపి సుందిం 
sy టగా అంటి 


సొమాన్ఫ్యులలో దివ్యజ్ఞానం వ్యాపించక పోవడంకూాడా వారి మంచీకే అనవచ్చు, 





పరిశీలక (గ్రంథాలు : 


. 
2) 
3) 
4) 


వ్‌ 


Madame Blavatsky : Collected Works (7 Vol.) Theoso- 


phical Publishing Housé, Adayart, Madias. 


Arthur H. Netheicot i: The Last four lives of Annie 
Besent, 1963, The University of Chicago Press. 


Annie Besant : How India Wiought fof ecg 1951, 
Theosophical Publishing House, Madras. 


C, Jivarajadasa : Fifst Principles of Theosophy, 1956, 
Theosophical Publishing House, Madras. 


Annie Besant 1 India; A Nation, 1930, The Theoso* 
phical Publishsng House, Madras. 


8] 


మహారాష్ట్రలో వునర్వికాస ఛాయలు 


శుత్‌పవన్‌ (బాహ్మణుల ఆధిపత్యం = సార్వజనిక సభ 


భారతదేశంలో పునర్వికాస ఛాయలు ముందుగా (బ్రిటిష్‌ వారు పంపాలించిన 
(పొంతాలలో కనిపించాయి. బెంగాల్హ్‌ మదాస్తు బొంబాయి రాష్ట్రా లలో కొత్త. 
ఆలోచసలు వచ్చాయి. ఆ మార్పుకు గురె న [ప్రాంతాలలో మహారాష్ట్రను (ప్రధానంగా 
పేర్కొనాలి, 


మహారాష్ట్రలో బొంబాయి పూనాలు చైతన్య కేంద్రాలుగా వుండేవి, మహో 
రాష్ట్ర అంతటా హిందువుల నంఖ్య అత్యధికం. 88.5 శాతం హిందువులు కాగా, 
యిందులో (బ్రాహ్మణులు కేవలం 4.5 శాతమే వుండేవారు. వీరే మహారాష్ట్రలో 19వ 
శతాబ్దం చివర భాగంలోనూ, 20వ శతాబ్దం మొదట్లోనూ అన్ని రంగాలలో పెత్తనం 
చేశారు. 40 శాతం వున్న మరాఠీలు సమాజంలో మూగవారుగానే సేవలు. చేశారు. 
ఏరు (ప్రధానంగా వ్యవసాయదారులు, అటు (గ్రామ జీవితంలోగాన్ని ఇటు పట్టణ నాగరి 


కతలో గాని సాంస్కృతిక, విద్యా కళా రంగాలలో బ్రాహ్మణులే ఆధిపత్యం చేశారు, 


బ్రాహ్మణులలో మళ్ళీ చెళస్థులస్సీ చిత్‌ పవనులనీ రెండు శాఖలున్నాయి, 
(ాహ్మణులలో దేశస్తులు 45 శాతం! వుండగా, చిత్‌ పవన (బ్రాహ్మణులు 5వ వంతు 
వున్నారు. [బాహ్మణుల గురించి అందునా చిత్‌ పవన శాఖవారిని గురించి (ప్రసావించ 
వలసి వచ్చిందంశ్పే, సామాజిక-రంగంలో వారి (ప్రాధాన్యత అంతగా వుందన్నమాట. 
చితొపవన శాఖ వారిలో 80 శాతం పూనాలో వుండేవారు. వీరు కట్టుగా వుంటూ తమ 
ఆధిపత్యాన్ని విస్తరింప జేసుకున్నారు. వీరికి శంకేశ్వర శంకరాచార్యుడు గురువు, 
ఆయనే విరి కలహాలు తీర్చేవారు. మరాఠా సామ్రాజ్యంలో వా రాహరులుగా పనిచేసిన 
చిత్‌పవన (బ్రాహ్మణులు (ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలలో విస్తరించారు. చివరకు 


58 


పీష్వాలయ్యారు. (ప్రభుత్వాలు వీరి సేవలకు బహుమానంగా మడులు మాన్యాలు యిచ్చి, 
పన్ను మినహాయించి సత్కరించింది. బ్రిటిష్‌ వారి చేతుల్లో ఓడిపోయిన పష్వాల్కు, 
వ త్త పరిస్తితులకు అనుగుణంగా మారిపోయారు. అది వారిసమయస్స్ఫూ ర్తి రికి చతురత కూ' 
నిదర్శనం. సాహిత్య పురోహిత, సామాజిక రంగాలలో శె పెత్తనం ఏ ఏ మాతం తిరుగు 


లేకుండా యీ (బ్రాహ్మణులు -నిర్వహించారు.- 


(బ్రిటిష్‌ పాలనలో ముందుగా ఇంగ్లీషు చదువులు మొదలెట్టింది (దాహ్మణులే, 
బొంబాయి, పనా ఇంగ్లీషు వ కళాళాలల్లో బ్ర. అత్యధికంగా 


వుండేవారు. 


చిక్‌పవన్‌ (బాహ్మణులు బే పారోహత్యంలో, వ్యవసాయంలో, వాణిజ్యంలో, | 
విద్యలో న్యాయ, వైద్య వృత్త తల్లో అల్లుక పోయారు. పభుత్యోద్యోగాలలో అత్యధిక 
సంఖ్యలో [బాహ్మణులే వున్నారు. ఈ విధంగా ఇంగ్నీషు విద్యవలన లభించిన సదవ 
కాశాలను (బ్రాహ్మణులే పొందారు. ప్మత్రికా రంగంలో కూడా యీ అవకాశాల్ని వారూ 
వినియోగించుకున్నారు. విపరీతంగా సాహిత్య, చర్మిత రచనలుకూడా (బాహ్మణులా 
కలం నుండే వెలువడ్డాయి. 


అయితే బ్రిటిష్‌వారు తెలివిగా సామాజిక, మతరంగాల జోలికి పోలేదు. వాటిపై 
పూరి ఆధిపత్యం బ్రాహ్మణులదే, దేవాలయాల సపెతనం (బాహ్మణులదే, పీట 
ఆధారంగా నమాజ ఆలోచనారంగంపె వీరికి పటు వుండేది. 
యాం లు 


మహారాష్ట్రలో మహదేవ్‌ గోవిందరనడే, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర 
తిలక్క్‌ ఆగార్క-ర్‌లు చిత్‌ పవన్‌ (బాహ్మణులే. వీరు భారత పునర్వికొస రంగంలో 
భిన్న పాత్రలు వహించారు. ఆందులో [ప్రముఖంగా పేర్కొనదగింది పూనాలో స్టాపిం 
చిన సార్వజనిక సభ, 1870లో యిది ఆరంభమైంది, ఇది అన్ని కులొలకు (ప్రాతి 
నిధ్యం వహి సున్నట్టు పేర్కొన్నా పె త్తనం చిత్‌ పవన్‌ (బాహ్మణులదే, 


సార్వజనిక సభను ఆదర్శంగా స్వీకరించి బెంగాల్‌ మద్రాసు తదితరచోట్ల 
సభలు వెలిశాయి. ఉత్తరో తరా వివిధ సభలమధ్య కొంత సమన్వయం కూడా సాధిం 
వారు, (ప్రభుత్వ చర్యలలో అనుకూలమైన వాటిని సమర్థించడం, సమాజ వ్యతి రేక 


59 


మనుకున్న వాటిని (ప్రతి ఘటించడ౦, నార్వజనిక సభ కార్యకలాపాలుగా వుండేవి. 
లిట్టన్‌ (ప్రభువు తెచ్చిన దేశభాషల ప త్రికాచట్లాన్ని ఈ సభ వ్యతిరేకించింది. ఉన్నత 
విద్యకు (ప్రభుత్వ సహాయం ఉపసంహరింపవలసి వచ్చినప్పుడుకూడా ఏరు (పతిఘటిం 
చారు. న్లానిక స్వపరిపాలన వి సరించాలని సభ కోరింది. మొత్తమీద రాజకీయ, 
సామాజిక రంగాలలో సార్వజనిక సభ చాలా కీలకపా(త్ర వహించింది. తరువాత 
. భారత జాతీయ కాంటగైెస్‌ స్థాపనకు ఈ సభ దారితీసిందనే విషయం గు రుంచుకోవాలి. 


సార్వజనిక నభలో చిత్‌ పవన్‌ (బాహ్మణాధిపత్యం ఉన్నప్పటికీ దృక్పథాలలో 
తీవ విభేవాలున్నాయి. అవి సభా కార్యకలాపాలలో దియటపడ్డాయి. ఇక్కడే తిలక్‌, 
గోఖలే అగ శ్‌ జర్‌ రినడే పొ(త్రలు పషరిశీలిం చాలి, వీటి (ప్రభావం. “దేశంలో చదువు 
కున్నవారి పై బడింది, a 


(బిటిష్‌ పాలకుల దృష్టిలో చిత్‌ పవన్‌ (బ్రాహ్మణులు ప్రమాదకారులు, 1897లో 
ఇద్దరు (బిటిష్‌ అధికారుల్ని చేశే పీకర్‌ సోదరులు చంపేయడంతో బిటిష్‌ పాలకులు 
సీరపై నిఘా చేశారు. చిక్‌పవన్‌ (బ్రాహ్మణులలో తిలక్‌ వర్షం దేశానికి స్వాతం[త్యం 
ముందు అవసరమని, ఆ తరువాత సాంఘిక సంస్కరణల సంగతి చూచుకోవచ్చనీ 
అన్నారు. రాజ్యాంగ బద్దంగా. రాజకీయాలలో వాల్గొంటూ, సాంఘక సంస్కరణలు 
కొనసాగించాలని ఒక వర్గం తలపోసింది. రాజకీయాలలో మతం వుండరాదన్ని 
'సెక్యులర్‌గా వుండాలని గోఖలే మతంలోనే దేశీయ జాతీయ భావన రెకె త్రించాలని 
తిలక్‌ ఉద్యమించారు. ఈ అభిపాయాలే సార్వజనిక సభలో బయటపడి, తీవ్రస్తాయికి 
పోయాయి. ఒక దశలో సభ కార్యదర్శి పదవికి తిలక్‌ రాజీనామా యివ్వకతప్ప లేదు, 
గోఖలే ఆ స్టానానికి వచ్చారు తిలక్‌ పంతంతో, పగబట్టి నట్లుగా తన ప్రత్యర్లులె న 
ఆగార్కర్‌, గోఖలే, రనడేలపై. ధజమె తాడు, మరాఠిలో + కేసరి పత్రికను, ఇంగ్లీ షులో 
మరాఠ పత్రిక పెట్టి, తిలక్‌ తన భావాలు (ప్రచారం చేశారు. 


పునాలో సార్వజనిక సభను re తిలక్‌ (పయత్నించి తన 
వారిని ఎంపిక చేయించారు. గోఖలే బయటకు పోయారు. (బిటిష్‌వారు హిందూ 
వివాహ వయోపరిమితి చట్టం తేవడానికి ప్రయత్ని సే స తిలక్‌ వ్యతిరేకించారు, 


60 

కౌంగగెసు మహాసభలతో బాటుగా ఏటా అదే (ప్రాంగణంలో సాంఘీక మహో 
సభలు జరిగేవి, రనడే ఏటిలో చాలా (ప్రముఖపాత్ర వహించాడు. కాం(గెసు సభలను 
సాంఘిక సభలమ, చేరుచేయాలని పటుబటిన తిలక్‌ 1885 పూనా కాం(గెసు సమా 
'వేశాలనాటికి తన పంతం తగ్గించుకున్నాడు, ఆ విధంగా పునర్వికాసానికి తోడ్పడు 
తున్న రనడేను తగించ్చి తిలక్‌ సంఘాన్ని కొంత వెనక్కు తీసుకెళ్ళాడు. సార్వజనిక 
సభ తిలక్‌ నాయకత్వాన పనిచేయలేక స్టంబించిపోయింది. ఈ నష్టాన్ని తీర్చడానికి 
సాంఘిక మార్పుల దృష్టా డక్కన్‌ సభను స్తాపించి రనడ్కే గోఖలేలు కృషిచేశారు. 
అయితే సార్వజనిక సభ స్తాయి చేకూర లేదు. మరోవైపు తిలక్‌ పూర్తిగా రాజకీయా 
లలో నిమగ్నుడై , మతాన్ని ఆధారంగా (ప్రజలలో రాజకీయ చై తన్యత తీసుకురావాలను 
కున్నాడు, * 


మహదేవ రనడే 

మహారాష్ట్రలో మితవాద, సంస్క-రణలకై (ప్రయత్నించిన ప్రముఖుడు రనడే 
(1842_1901) న్యాయమూ రర్షిగా పనిచేస్తూనే రనడే తన సరిమితులలో, మేధావులక్కు 
సంస్కరణ అవశ్యకత నచ్చజెప్పడానికి పీయత్నించారు. హిందూ మతపరంగా 
వసున్న దురాచారాలను అంధవిశ్వ్యాసాలను ఖండిస్తూ రనడే కొన్ని రచనలు చేశారు. 
హిందూ మతాన్ని పూ ర్రిగా తృణీకరించకుండా ఆచార వ్యవహారాలను మాతం 
హేతు దృక్పధంతో పరిశీలించారు, 


రనడే మన సమాజంలో మతంలో వున్న ఆచార వ్యవహారాలను హత 
బద్దంగా విమర్శించార డానికి ఒక ఉదాహరణ చూద్దాం : 


మన దేవుళ్ళు, పొచీనులు నిషిద్ద పదార్దాలను కకక, తాగారు. సమాజాన్ని 
పూరఇకాలంలోవలె తిరగ దోడాలనే వారుసి తం చెప్పలేనంతగా ఏడూరంగా (పన రిం 
రా ౯. అణాల 








శ  తీలక్‌ రాజకీయాలు _పునర్వికాన ధోరణికి ఎలా ఆటంకమయ్యాయో ర్‌ం 


పుస్తకంలోని జాతీయనాయకులు _ ధోరణులు _  పునర్వికానం అనే కరత 
తిలక్‌ _ ఏర హైందవం - పునర్వికాసం చూడండి, 


61 

చారు. నాటి పెళ్ళిళ్ళలో 8 విధాలుండేవి. బలవంతంగా ఎత్తుక పోవడం వుండేది. అది 
తిరగ తోడమందామా? సోదరుడి భార్య విధవయితే ఆమెతో సంతానాన్నిపొం దే నియోగ 
పద్దతి కావాలందామా? పెళ్ళిఅయిన వారితో రుషులు రుషుల భార్యలు సాగించిన కామ కేశి 
పునరుద్దరిం చాలా? తాంత్రిక వామాచారశ క్రి పూజను అందలి కామకీరిడను తిరగ 
దోడాలా? నరబలులు 'సెతం దెవ ప్రీతికి అర్పించిన పద్ధతులు మళ్ళీ కావాలా? సతీ 
సహగమనం కోరుకుందామా ? జగన్నాధ రథ చక్రాల [కింద సజీవంగా చంపేసిన 
ఆచారాలను తిరిగి తెచ్చుకుందామా? బొహ్మణ._క్షతియ యుద్దాలు, ఆదివాసుల్ని 
హింసించిన సద్ధతులు యిప్పుడు ఆచరించాలా? ఒకే భార్య అనేక భర్తల పద్దతి తెచ్చి 
పెట్టుకోవాలా? ఇలాంటి పాిచీన ఆచార వ్యవహారాలు యిప్పుడు ఆచరణ సాధ్యం 
కాదు. వాటిని పోగొట్టుకొని సమాజాన్ని సంస్క-రించుకోవాలి 


ఇదీ రనడే వాదన. లజపతిరాయ్‌, తిలకువంటి కాంగెస్‌ అతివాదులు యీ 
సంస్కరణ వాదాన్ని వ్యతిరేకించారు. తిలక్‌ ఒక దశలో సాంఘిక సంస్క-రణలపట్ల 
రనడేతో అంగీకరిస్తూ విజ్ఞప్తి పత్రాలపై సంతకాలు చేళారు కాని త్వరలోనే తవ్చు 
కొని హీందూ ఛాందసత్వాన్ని (ప్రవేశ పెట్టారు. 

రినడే కోరిన సంస్కరణలలో పేర్కొనదగినవి : కుల నిర్మూలన కులాంతర 
వివాహాలు చిన్న పిల్ల లకు పెళ్ళిళ్ళు చేయరాదనడం, విధవలు పెళ్ళి చేసుకోడానికి వీలుగా 
చట్టం చేయాలనడం, పరదా పద్దతి నుండి స్త్రీలు దియటపడాలనటర స్త్రీలకు విద్య 
కావాలనడం౦ ముఖ్యమైనవి. 


హిందూ మతం నుండి పూ రిగా బయటపడన్మి రనడ్కే కేవలం సంస్క.రణలనే 


సూచించారు. అది కూడా సనాతనులు పడనివ్వలేదు. 


కాంగైసు మహా సభలతోపాటు 1885 నుండీ ఏటా సాంఘిక సమావేశాలు 
ఏర్పరచడం రనడే ప్రత్యేకత, వాటిద్వారా సంఘ సంస్కరణ ఆవశ్యకతల్ని నొక్కి 
“చెప్పారు. - అదికూడా తిలకు పడనివ్వలేదు. గోఖలే తనకు రనడి గురువు అన్నారు. 
గాంధీ తనకు గోఖలే గురువు అన్నారు. 19 న శతాబ్దం చివరలో రనడే ఆమాత్రం 
ఆలోచించి తలపెట్టిన సంస్కరణ ముందుకు సాగనివ్వలేదు. రనడే (ప్రభావంకూడా 


62 


చదువుకున్న కొద్దిమందిపై నే వున్నది, పునర్వికాసోద్యమంలో రనడే భావాలు కొంత 
వరకు అభివృద్దికరం౦గావున్నాా వెనువెంటనే తిలకువంటివారు వాటిని పడనివ్వలేదు. 


రనడేను గురువుగా భావించిన గోపాలకృష్ణగో ఖలే రాశ్యాంగ బద్దంగా సోరాడా 
లనే మితవాది, నిర్భంధ ఉచిత విద్య పిల్ల లకు కావాలన్న గోఖలే ఆనాడు గాంధీజీకి 
గురువుగా తన అభ్మీపొయాలు వెల్ల డించారు, గోఖలేకూడా తిలక్‌ ధాటికి తట్టుకోలేక 
పోయాడు. రాజకీయాలలో హింసను శాసనో ల్ల ంఘనాన్ని గోఖలే యిష్షపడలేదు, 
ముఖ్యంగా విద్యార్థులకు యిటువంటివి అలవాటు కారాదన్నారు, తిలక్‌ కంపే ముంచే 
1915లో గోఖలే చనిపోయారు. కాంగ్రైెసులోనూ బయటా గోఖలే (ప్రభావం 
పరిమితమే, బ్రిటిష్‌ వారినికూడా శాసన బద్దంగా ఎదుర్కొనాలని కోరిన గోఖలే 
సాంఘిక సంస్క-రణలపట్ల మొగ్గు చూపారు, 


తిలకను తీవ్రంగా ఎదుర్కొన్న వారిలో ఆగార్కర్‌ పేర్కొనదగినవారు. 
హేరుబద్దంగా, సంస్కరణలక్కు పునర్వికాసానికి ఆగార్కర్‌ మహారాష్ట్రలో కృషి 
చేశారు. అలాగే తిలక్‌ చర్యల్ని (ప్రతిఘటిస్తూ జ్యోతిరావుపూలే పునర్వికాసోద్యమానికి 
కొంతవరకు దోహదం చేశారు. రాజకీయాలలో అతివాదాన్ని మతాన్ని [పవేశపెటిన 
యట 
తిలక్‌ చర్యల ముందు ఆగార్భర్‌, జో్యోతిరావుఫూలే, పండితరమాబాయి హేతువాదం 
వదురీదలేక పోయింది. 


పరిశీలక [గంథాలు : 
I) Gokhale G.K. : Speeches and Writings of 6.1౬ 
Gokhale, 1952, Vol. 1, Economic Deccan Sabha, Poona. 


2) A.B. Shah, S.P. Iiyar (Ed) : Gokhale and Modern India 
1956, _Manaktalas, Bombay. | 


63 


3) RP. Patwardhan and D.V, Ambeker (Ed): Gopalakrishna 


4) 


5) 


Gokhale, Speeches and Writings 1962, Asia త 
House, Bombay (Vol. 1 Been): ba 


D. B. Mathur : Gokhale A Political biography 1966, 
Manaktalas, Bombay. 


Daniel Argov : Moderates and Extremists in the Indian 
Nationalist Movement 1883 - 1920, Asia, Bombay 1967. 


హిందువులం మళ్ళీ వునర్వికాసం 
ఆరంభించాలి 


భారతదేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో వున్నారు. ముస్తింలు అల్బ 
సం క్యాకులు. “కె9 స్తవులు మరీ తక్కువ సిక్కులు ఒక రాష్ట్రంలో అధికంగా 
ఉన్నారు, బౌద్దులు సార్పీలుకూడా అనల్సంగానే వున్నారు. ఆల్ప సంఖ్యాకులు 
భయపడడం, తమ సంస్కృతిని మనుగడను కాపాడుకోవాలనుకోవడం సహజం, 
కాని అటువంటి ధోరణి అధిక సంఖ్యాకులై న హిందువులు కనబరు స్తున్నారు. 
ముఖ్యంగా కొన్ని సంఘాలు హిందువుల సంఘటన సేరట తరచు ఆందోళనలు 
చే స్తున్నవి. ముస్టింలన్సు కై 9) సవులన్కు సిక్కులను చూపె రెచ్చగొడుతున్నారు. 
సంకుచిత భావాలతో (ప్రజల్ని ఆవేశపరు స్తున్నారు. మత కలహాలు అప్పుడప్పుడూ 
సంభవి స్తున్నవి. మత ద్వేషాలు నిరంతరం (ప్రబలుకున్నపి, 


(బైటిష్‌వారి పాలనలో చీలించి పాలించే ఎ తుగడులు కూడా, హిందూ_మస్తిం 
Pn] 4 

'దే?షాలకు బాగా దోహదంచేళాయి. క 9 సవులుగా మార్చడంలో బ్రిటిష్‌వారి మద తు 

నా Q_ శ అవి ౧-2 


లభించడంవలన అక్కడక్కడ కె 9 సవ_హిందూ ద్వేషాలు ప్రబలాయి, 


కాంగెసు పారీ ఎర్చడిన నాటికే దేశంలో ఆర్యసమాజ్‌ (పబలివుంది. 
లు 
కాంగెస్‌లో అతివాదవర్శం మతపరంగా హిందువులను పురికొల్పింది. రాజకీయాల్లోకి 
యా 


మతభావాలు (ప్రవే పెట్టిన బాలగంగాఢర్‌తిలక్‌ గణేష్‌ ఉత్సవాలను శివాజిసేరిట 
హిందువుల ఐక్యతను కోరాడు, రాజకీయాల్లో అదొక శాపంగా పరిణమించింది* 


హిందూ_ముసి ౦ ర్యషోలు పెచ్చరిలాయి, 
ఉక్‌. య 


కాం[గెస్‌లోని అతివాదులు (బ్రటిస్‌వఐికి వ్యతిరేకంగా హింసను (ప్రోత్సహించి 


ఇ we కీ ఇల్‌ స గ 2 POC 
నారు, జాతీయవాదాన్ని వంచెమాతరం పేరిట హాంనాత్యకతను కలిపేశారు. తిలక్‌ 


ఆరవింద్యో లజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌ ఇందులో ప్రముఖపాత్ర వహించారు. 


9] 65 


ముసి ౦లు కాం్మగెస్‌ పార్తీ ద్వారా తాము పోరాడలేమనుకున్నారు. ముస్టి ౦ల సంరక్షణ 
జరగదనుకున్నారు. అతివాదుల మత నినాదాలు వారిని భయ్మభాంతులను చేశాయి. 
కాంగ్రెస్‌కు దూరమై ముస్లి ంలీగ్‌' పెట్టుకున్నారు. జాతీయోద్యమంలో అంటీ అంటనశ్లే 
వున్నారు, కొద్దిమంది జాతీయ ముస్తిం నాయకులు కాం(గెస్‌ ఉద్యమాల్లో పాల్షొన్నా 
ఆత $ధిక ముస్టింలు వేరుగానే వుంటూ వచ్చారు. 20వ శతాబ్దం మొదటి భాగంలో 


హిందూ సంఘటన నంసలు వెలిశాయి, 
(on) 


హిందరా వుహాసథీ 


లాంఛనంగా హిందూ మహాసభ 1907 నాటికే ఏర్పడినా అంతగా వ్యవస్టీకరణ 
చెందలేదు. ఆర్యసమాజ్‌ వారి శుద్ది ఉద్యమాన్ని బలపరచిన హిందూ మహానభ 
తొలుత బలంగాలేదు. తిలక్‌ శిష్యుడుగా బయలుదేరిన సావర్కార్‌ హిందూ మహో 
సభలో (ప్రముఖ నాయకుడుగా ఆవిర్భవించాడు. ముస్తింలుగా మారిన హిందువులను 
మళ్ళీ శుద్ధిచేసి హిందువులుగా మార్చడానికి వీరు కృషి చేశారు, ముస్తింలలో యిందుకు 
నిరసన (ప్రతిఘటన వచ్చింది. 


కాౌం[గెసు మహాసభలు జరుగుతుండగా 1923 లో బెలాంవద్ద బాందూ మహా 
సభ కూడా పెద్ద సమావేశం జరిపింది. ముస్లిం నాయకులతోనహో హిందూ [ప్రముఖులు 
ఇందులో పాల్గొని జాతీయోద్యమానికి మద్దతు (ప్రకటించారు. టాందూ మహానభ 
నాయకుడుగా ఆవిర్భవించిన ఏీఠసావర్మార్‌ (వ్రాసిన “హిందూత్వం” వారికి (ప్రమాణ 
(గ్రంథంగా మారింది. హిందువుల సంఘటన (ప్రధాన నినాద మైంది, కాం[గస్‌కూ 
హిందూ మహాసభకూ ఆపెకాలం వియ్యుం కుదరలేదు. 1930 తరువాత యిరువురూ 
ఎవరిదారినవారు పోయారు. ఎన్నికలలో కాం(గెస్‌కు పోటీగా హిందూ మహాసభ 
అభ్యర్జులను పెట్టింది. సావర్కార్‌ కొత్త నిర్వచనం ఇస్తూ భరతభూమి తనదని 
భావించే (ప్రతివారు హిందువెనన్కి యీ గడ్డపె పుట్టిన వారంతా హిందువులని |ప్రవచిం 
చాడు. హిందువులలో ముస్పింలు కలియరనసన్మి వారిని అనుమానాస్పదంగా చూడాలని 
సావర్కార్‌ అన్నారు హిందూ మహాసభ అధ్యక్షుడుగా వున్న సావర్కార్‌ తన తీవ 


66 


ఉపన్యాసాలతో ముస్తీ ంలను యరికో దూరం. చేశాడు: హిందువులలో మాతం ఆయన 
ఆనుకున్నట్లుగా సంఘటన తీసుకరాలేకపోయాడు. హిందూ మహాసభ రాజకీయాలతో 
ఏనాడూ బలాన్ని పొందలేకపోయింది. సావర్కార్‌ హిందూ మహాసభను హిందువులు 
సౌంతం చేసుకోలేదు, | 

హిందూ మహానభ సావర్కార్‌ నాయకత్వాన కొన్ని సంస్కరణలకు మద్ర తు 
(పకటించింది. అందులో హరిజనుల దేవాలయ ప్రవేశం ఒకటి. అంటరానితనం 
పోవాలన్నది. 

న్వాతం(త్యం వచ్చాక్క హిందూ మహాసభ అఖండ భారత్‌ నినాదాన్ని చేపట్టింది. 
పాకిస్టాన్‌ - ఇండియా కలసిపోవాలని. కోరారు. ఇందుకు అవసర మైతే యుద్దం చేసా 
పత గోవధ నిషే షధించాలన్నారు, శుద్ది ఉద్యమం సు మళ .. 
వివాహచట్రం తొలగించాలన్నారు. నిర్బంధ "సైనిక శిక్షణ కావాలన్నారు. సావర్కార్‌ 
నినాదాన్ని పదే పదే (ప్రచారం చేశారు. “రాజకీయాలు హైందవం కావాలి. హిందూ 
మతం సైనిక ధోరణిలో సాగాలి హిందూ సోషలిజం కావాల”ని హిందూ మహాసభ 
నినదించింది. సావర్కార్‌ వి.జి. దేశపాండే, ఎన్‌, సి. చటర్జీ మొదలై న హిందూ 
మహాసభ నాయకులు హిందూ కోడ్‌ బిల్లును వ్యతిరేకించారు. భారత దేశంలో పునర్వి 
కాసాన్ని అడుగడుగునా వీరు అడుకొన్నారు, రాజకీయాలలో, (పతి ఎన్నికలలో 
హాందూ మహాసభ ఓటమిని చూచిందీ, అయినా వారు తమ ఫాసిస్లు ధోరణి విడనాడ 
లేదు. రాజకీయాలలో నామమాత్రంగా నిలిచిన హిందూ మహాసభ సంస్కరణలకు 
అడ్లొస్తూ పునర్వికాసాన్ని ముందుకు సాగకుండా చేసింది. 


రామరాజ్య పరిషత్‌ 
హిందూ మహాసభవలెగాక రామరాజ్య పరిషత్‌ ఇంకా సనాతనంగా భారత 
దేశంలో తలె తింది. ఇది [ప్రాంతీయ ప్రభావంతోనే రాజకీయాలలో పాల్గొన్నది, 


-సెక్యులరిజాన్ని అడుగడుగునా వ్యతిరేకించిన రామరాజ్య పరిషతీ ఎన్నికలలో పాల్గొన్నది. 
ఏనాడూ ఎక్కడా బలం సంపాదించలేని రామరాజ్య పరిషత్‌ (పజల నిరాదరణకు, 


67 


గుం ందీ. రాజస్టాన్‌లో సానిక భూస్వాముల (ప్రాపక౦తో యీ పరిషత్‌ తలె తుకొని 
రా ఖ — 
వున్నది. కుల వృత్తులను వంశపారి ౦పర్యతను సమర్థించే పరిషత్‌ కాంగ్రెస్‌ తల 
సెటిన సంస్కరణలను నిరసించిందిం 
యు 


1949 ఏప్రిల్‌లో ఏర్పడిన రామరాజ్య పరిషత్‌ 1952 ఎన్నికలలో పాల్గొన్నది, 
ఉ తరాది రాష్ట్రాలలో పరిష త్తుకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి, 
స్వామి కారపత్రి, స్వామి స్వరూపానంద సరస్వతి, నందనాల్‌ శర్మ వంటివారి నాయ 
కత్వం పరిషత్‌కు లభించినా, (ప్రజల మద్దతు ఫంపాదించుకోలేక పోయారు. సెక్యుల 
రిజాన్ని పాశ్చాత్య ప్రజాస్వామిక భావాలను పరిషత్‌ వ్యతిరేకించింది, (కమేణ ఎన్నిక 
అలో పాల్గొనడంకూడా మానేశారు. | 


రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం (ఆర్‌, ఎస్‌. ఎస్‌.) 


1925 లో ఆర్‌, ఎస్‌, ఎస్‌. కేవలం కొద్దిమంది మిత్రులతో డా॥ ఇళావ్‌ 
బలరాం హెడేవర్‌ ఆధ్వర్యాన ఏర్పడింది. అనాధ బాలుడుగా హెగేవర్‌ 1916 నుండి 
కాంగెస్‌లో పనిచేశారు. హిందూ_ముసి ౦ కలహాలు చూచ్చి హిందువులు సంఘటిత 
పడాలని ఆయన ఒక నిరయాని కివచ్చి గ ఎస్‌: ఎస్‌, స్టాపించారు. ఆయనతోబా కే 
పెరిగిన ఈ స సంస్థ హెడ్జేవర్‌ చనిపో యేనాటికి (1940 హా 21) లక్షమంది నభ్యులతో 
చెళంలో వ్యాపించింది. హిందూ-ముస్షి ౦ కలహాలు సంభవించినపుడు ఆర్‌. ఎస్‌. ఎస్‌, 
(పముఖపాత్ర వహించింది. క! గాయపడిన హిందువులకు సేవలు చేసింది, 
హిందువులలో ముఖ్యంగా సనాతనులలో ముస్టిం వ్యతిరేకత (ప్రబలడాసిక్తి హిందూ 
బక్యత కావాలనడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. తోడ్పడింది, 


హెడ్రేవర్‌ నాయకత్వాన అర్‌. ఎస్‌, ఎస్‌. హిందువులను సంఘటితపరచడానికి 
కృషి చే సున్నబ్లు పేర్కొస్నది. ' ఇదొక సాంస్కృతిక సంస్థ అని రాజకీయాలకు 
న నష షపర చారు. హింధు సమాజాన్ని మళ్ళీ బజీకరనో పృనరుద్దరించా 
లని లక్ష్యంగా పెట్టుకున్నారు, హిందు యువకులను సమీకరించి ఉదయమే కసర త్తు 
చాయడం౦, 'హైందన ఏరోచ్లిత (ప్రసంగాలు వినిపించడం, స్వచ్చంద "సేవకులుగా మలచ 


68 
డం వీరి నిత్యకృత్యాలు. రాజకీయంగా తొలుత హిందు మహానభను దిలపర చారు 


ఆర్‌, ఎస్‌. ఎస్‌.కు హెడేవర్‌ అత్యున్నతాధిపతి. ఆయన్ను నర్‌ సంఘ సంచాలకుడ నే 
న /. 
వారు, 


_ హౌెదేవర్‌ వారసుడుగా ఎం, ఆర్‌. గోల్వాల్కర్‌ సర్‌ సంఘ సంచాలకు 
డయ్యారు. (1940) నాగపూర్‌ ఈ సంస్థ కేంద్రం, పరి సంస్థల్లో కార్యకలాపాలు 
రహస్యంగా సాగుతాయి. బహిరంగంగా సంఘ లక్షలు ఆశయాలు తొలుత (ప్రకటించ 
లేదు. ఎన్నికలుకూడా (ప్రజాస్వామికంగా జరిగినట్లు ఆధారాలు లేవు గోల్వాల్కర్‌ 


ఇ 


నాయకత్వాన ఆర్‌, ఎస్‌. ఎస్‌. బాగా తీవ్రస్తాయిని సంతరించు నన్నది, ఇదొక ఖాసిస్ల 
లక్షణంగా కాంగెస్‌క్కు ఇతర పార్టీలకు అనిపించింది. 

గాంధీజీని నాధూరాం గోడ్సె 1948 జనవరి 30న ఢిల్లీలో కాల్చి చంపిన 
తరువాత, ఆర్‌, ఎస్‌, ఎస్‌. ను [పభుత్వం నిషేధించింది. గోల్వాల్కర్‌ను అనేకమంది 
ఆర్‌. ఎస్‌, ఎస్‌. వారిని నిర్భంధించారు. చట్టవ్యతిరేక సంస్థగా ఆర్‌. ఎస్‌. ఎస్‌, ను 
పేర్కొన్నారు. తమపై. నిషేధం తొలగించమని ఆర్‌,ఎస్‌.ఎస్‌ డిసెంబరు (1948లో 
సత్యాగ్రహం చేసింది, ఆర్‌, ఎస్‌, ఎస్‌. లక్ష్యాలను లిఖితపూర్వకంగా తొలిసారి (పక 
టించారు. 1949 జులై 8న నిషేధం తొలగించారు. రాజకీయాల్లోకి (ప్రత్యక్షంగా 
రావడానికి గోల్వాల్కర్‌ నిరాకరించారు. నెహ్రూ మంత్రి మండలిలోవున్న డా॥ శాం 
(ప్రసాద్‌ ముఖర్సీని ఒప్పించి ఒక హిందూ సంస్థను రాజకీయపరం౦గా స్థాపించడానికి 
పూనుకొన్నారు. వసంతరావు ఓక్‌ ఇందులో (ప్రధానబాధ్యత _స్వికరించారు. ఆర్‌.ఎస్‌. 
ఎస్‌. లోపాయికారిగా మద్దతు యిచ్చే అంగీకారంతో జనసంఘ్‌ పార్టీ ఎర్చోడింది, 


1948 లో ఆర్‌, ఎస్‌, ఎస్‌, ను నిషేధించిన తరువాత ఎ తుగడల రీత్యా 
గోల్వాల్కర్‌ అనేక ప్రకటనలుచేసినా మూల లక్ష్యం నుండి మారలేదు. హిందువు 
అను సంఘటితపరచడం, ముస్తిం వ్యతిరేకత సెక్యులర్‌ వ్యతిరేకత స్పష్టంగా బయట 
పెట్టారు. జనసంఘ్‌తోన్తూ తరువాత భారతీయ జనతాపార్టీ గా మారిన రాజకీయ సక్షం 
తోనూ ఆర్‌, ఎస్‌, ఎస్‌. సన్నిహితంగా వున్నది. ఈ విషయమె తరచు వివాదం 
తలె తింది, 1978 లో కేంద్రంలో జనశాపార్తీ ఆధికారంలోకి వచ్చినపుడు బి, జె. పి. 


69 


ద్వంద్వ సభ్యత్వంపై గొడవ చెలరేగింది. ఇందిరాగాంధి ఎమర్డన్సి (ప్రవేశ పెట్టినప్పుడు 
ఆర్‌. ఏస్‌. ఎస్‌. (పతిఘటించింది. కొందరు నిర్బంధానికి గురై నారు, గోల్వాల్కర్‌ 
వారసుడుగా సర్‌ నంఘ్‌ సంచాలకుడుగా చేవరజ్‌ వచ్చారు. జనసంఘ్‌ భారతీయ 
జనతాపార్తీ లలో చాలామంది (ప్రముఖులు ఆర్‌, ఎస్‌. ఎస్‌ నుండి వచ్చినవారున్నారు, 
గోల్వాల్కర్‌ అభిప్రాయాలు అధ్యయనంచేసే ఆర్‌. ఎస్‌, ఎస్‌. వారు హిందు సంఘటన 
విషయమై ఫాసిస్టు ధోరణి అవలంబించారు. హిందువులతో సమానంగా ముస్తి ౦లక్కు 
క) సవులకు సమాన హక్కులివ్వడం ఆర్‌. ఎస్‌. ఎస్‌.కు యిష్టంలేదు. దేశంలో 
పునర్వికాసానికి ఆర్‌ ఎస్‌. ఎస్‌. (ప్రధాన అడ్డంకిగా నిలిచింది. మానవ హక్కులను 
సమానత్వాన్ని . హర్షి ంచలేని యీ సంస్ధ సంకుచిత స ంస్క్య్బృతిన్ని సమర్థ స్తున్నది. 20 వ 
శతాబ్దం నుండి 21వ శతాబ్లంలోకి పోవాల్సిన దేశాన్ని వెనక్కు నడిపించాలని ఆర్‌, 
ఎస్‌.ఎస్‌. (ప్ర నుత్ని స్తున్నది. అధిక సంఖ్యాకుల న హిందువులక అప్పుడప్పుడు ముస్తిం 
లను, కై ఏ సవులను బూచిగాచూప్పె, కరుడుగట్టిన సిద్దాంతాలను యింకా ఆర్‌.ఎస్‌.ఎస్‌. 
నూరిపో స్తున్నది. ఈ సంస్థ అభిప్రాయాలను యథాతధంగా కాకున్నా సడలించిన 
ధోరణిలో భారతీయ జనతాపార్టీ లో ప్రతిబింబి సున్నాయి. 


భారతీయు జనతా పార్టీ 


అంటరానితనాన్ని, కులాన్ని కాదంటున్న బి. జె. ప. హిందూ సంస్కృతే 
భారతీయ సంస్కృతి అంటున్నది, రాజకీయాలలో చురుకుగా వుండదలచిన ఈ పార్టీ 
కొంత పట్టు విడుపులతో వ్యవహరి స్తున్నది, మొ తంమీద ఏదొక నెపంతో ముస్లీం, 
కె క9స్త సవ శిక్కు_ వ్యతిరేకతలు ఈ పా కనబరు స్తున్నది. గోవధ నిశే షధం, హిందూ 
కోడ్‌ బిల్లువంటి సమస్యలలో వీరికి మ ఎస్‌. ఎస్‌.కూ తేడాలేదు. (పజల (ప్రధాన 
సమస్యల్ని పక్క-దారి పట్టించేరీతిలో మత విషయాలకు అధిక [ప్రాధాన్యత యిసుం 
టారు, రామజన్మభూమి _ బాబీ మసీదు వివాదాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొన 
వచ్చు. మతద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా ఓట్లు అకర్షించాలనే ధోరణి ఉన్నంతవరకూ 
పునర్శికాసానికి చోటులేదు, మతం వ్య _కిగత విశ్వాసంగా భావించి, వీధుల్లోకి నమ్మ 


70 


కాలను తీసుకురానంతవఠకూ ఫరవాలేదు. బి.జె.పి. అలాంటి ధోరణి అవలంబించడం 

లేదు. ముసి ౦లు అంతకన్నా సెక్యులర్‌ వ్యతిరేక ధోరణిలో పయని సున్నారు. ఎవరి 
శ్‌ అబద 

మతాన్ని వారు బలప్రదర్శనక్కు ఓట్ల ఆకర్షణకు సంఘటితం, [కమశిక్షజణ, ఐక్యత 

సంస్మృతి పేరిట వాడినంతవరకూ మానవ హక్కులు అమలు జరగవు, 


ప్రొసెసర్‌ బలరొజ్‌ మధోక్‌, డా॥ శ్యాంప్రసాద్‌ ముఖర్జి, దీన్‌దయా? ఉపా 
ధ్యాయ, ఆద్వాని వాజ్‌ పేయి మొదలై న నాయకులు వివిధ దశలలో జనసంఘునుు, 
భారతీయ జనతాపారీని ముందుకు నడిపించారు. వీరు పేర్కా నే భారతీయ సంస్కృతి 
అంటే హిందూ సంస్కృతి మాత్రమే. పాకిస్థాన్‌తో ఇండియాకు యుద్దం సంభవించి 
నప్పుడు, బంగ్లాదేశ్‌ విమోచనకు భారత్‌ సహాయ పడినప్పుడు బి, జె. పి (ప్రభుత్వాన్ని 
సమర్థించింది. (పధాని ఇందిరాగాందీని భారతమాతగా వాజ్‌ పేయి శ్లాఘంచారు. దీన్‌ 
దయాళ్‌ ఉపాధ్యాయ జనసంఘ్‌ నాయకుడుగా గాంధీజీని జాతిపిత అనడాన్ని ఖండిం 
చారు. (1961) జవహర్‌లాల్‌ నెహ్రూ సెక్యులర్‌ పద్దతులను జనసంఘ్‌ తీవ్రంగా 
ఖండించింది. ఉ త్రరో త్తరా ఛారతీయ జనసంఘ్‌ తన పంథాను మార్చుకొని గాంధీజీని 
మహాత్ముడని గు ర్రించింది, సతీసహగమనాన్ని పూరీ శంకరాచార్య సమర్శి సే బిజెపి, 
ఆయన్ను ఖండించింది. ఎటొచ్చి ముస్లింల సమస్య వచ్చినప్పుడే బి, జె పి. తన నిజ 
స్వరూపాన్ని చూపుతున్నది. సెక్యులరిజం పేరిట ముస్తింలను దువ్వుతున్నార నేది 
బి.జె.పి. విమర్శలో సారాంశం, భారతీయ జనతాపార్టీ ఎన్నికలలో పాల్గొంటూ అనేక 
ఒడిదుడుకులకు లోనై ౦ది. 1978 లో కేం[దంలో అధికారానికీ వచ్చిన వారిలో 
బిజెపి. కూడా వున్నది, మళ్ళీ 1989 లో బి. జె. పి. కేంద్రంలో ఏర్పడిన జాతీయ 
(ఫ్రంట్‌ (ప్రభుత్వాన్ని సమర్థించింది, క్రమేణా కొన్ని రాష్ట్రాలలో వి జె పి, బలం 
ఆధిక మైందె. పంజాబులో సిక్కుల సమస్య, కాళ్టర్‌లో ముస్తి౦ల వివాదం, ఒకే 
పౌర స్మృతి వంటి సమస్యలు పరిష్కరించవలసి వచ్చినప్పుడు బి. జె. పి. సనాతన మత 
తత్త్వం బయట పెట్టవచ్చున నె ఆందోళన ఉన్నది. దేశంలో పునన్వికాసం రాకుండా 
మ జె. షి, అడ్డుపడుతుంద న సూచనలు ఉన్నవి, 


దేశంలో అత్యధిక సంఖ్యలోవున్న హిందువుల పక్షొన షారీలు ఏర్నడటం, 
టి 
వారిని రెచ్చగొట్టడం, వారి సంస్కృతిని కాపాడే పేరిట ఇతర మత సులపట్ల ద్వేషాన్ని 
ఇ ౧ 


71 


(ప్రబలించడం ఇత్యాదులన్నీ ఫాసిస్టు-నాజీ లక్షణాలే. కర్మ, పునర్గన్మవంటి మౌలిక 
దోషాలతో వెనుకబడివున్న హిందువులు ఆంటరానితనం, కులం, మానవుల హెచ్చు 
తగ్గులనే భావాలతో మానసికంగా ఇతరత్రా కుంగిపోయారు. పవి[త్ర (గ్రంథాల (పమా 
ణంగా ఆచరిస్తున్న ఈ భావాలను పోగొట్టుకోవాలి. హిందువులలో పునర్వికాసానికి 
రామమోహన్‌ రాయ్‌ డిరోజియోలు 19 వ శతాబ్దంలో నాంది పలికారు. రానురాను అవి 
వెనుకంజ వేసి, మత మౌఢ్యం పెరిగింది. అందుకే (ప్రపంచంలో ఇతరులతో బాటు 
ముందుకుపోలేక పోతున్నారు. ఇందుకు కృషి జరగాలి, వెనుకటి స్వర్హ యుగం అను 
కుంటూ రామరాజ్యం అనే [బ్రమపూరిత నినాదాలతో. 1వ్రజల్ని కొంతకాలం మభ్య 
పెట్టారు. శాస్త్రీయ పంథాలో మానవ విలువలతో ముందుకు సాగాలంస్కే గతంనుండి 
వ స్తున్న దోషాల్ని భారాన్ని తొలగించుకోవాలి. రాజ్యాంగానికి అడ్డెస్తున్న వాటిని 
దూరంగా పెట్టాలి. ముఖ్యంగా మతాన్ని వ్య కీపరంగా ఉంచి వీధుల్లో (ప్రదర్శించ 
నివ్వకుండా సాగాలి. ప్రజల్ని వెనుకబడిన తనంలో అట్టిపెట్టి వారి ఓట్ల తో ముందుకు 
పోదామనే పార్టీలు, సంస్థలు వ్యక్తులు పునర్వికాసానికి పెద్ద అవరోధం అని [గ్రహీం 
చాలి. ఈ అడ్డంకి తొలగించుకోవడంలో నే విజ్ఞత ఉన్నది. 


అపంచెచచచచచచాచ చాప చెచచచచచచచచచంచచచచచచ పతా పపచచచ పన ISIN NINN 


వునర్వికాసం = ముస్లింలు = 3 


తపచచచా చా చచచచచాచచచచచంచనచచచచచచనచఎచచచచచచచాచచచచచచచచ చ చచ టా చవవచాచఎ దష ఏవపాా ఎచట 


ముస్తింలు భారతదేశంలో వందలాది సంవత్సరాలు పిసాలించారు, దండె త్తి 
వచ్చిన వివిధ ముస్తిం పాలకులకు దేశంలో ఎందరో సహాయపడ్డారు. ఇస్తాంలో 
కొందరు చేరిపోయారు. పొందూమతంలోలేని సమానత్వం ఇస్లాంలో లభిస్తుందని 
ఆశించారు. యూరప్‌లో చారిత్రక పాత్ర నిర్వహీ౦చ్కి (గీక్క్‌ రోమన్‌ నాగరికతల్ని 
కై9 సవులకు అందించిన ముస్టింలు క్రమేణా తమ జొన్నత్యాన్ని కోల్పోయారు, ఆ 
స్టెతిలో వారు ఇండియాకు వచ్చారు. అసలే మత మౌఢ్యంలో కొట్టుకుంటున్న 
ఇండియాలో మరో మతాన్ని తెచ్చి పెట్టారు. (బైటిష్‌వారు చేశపాలనను చేబట్టిన తరువాత 
కూడా ముస్తి౦లు తమ గతాన్ని మరచిపోలేక బాధపడుతూ వచ్చారు. మతాన్ని వేరుచేసి 
చూడలేని ముస్లింలు అసహనాన్ని పెంచుకున్నారు. తమ కష్టాలన్నిటికీ హిందువులే 
కారణమని మత నాయకులు బోధి సుంక్కే సామాన్య ముస్తింలు అసలు వా సవాల్ని 
పరిశీలించకుండా, గుడిగా మతనాయకుల మాటల్ని నమ్ముతున్నారు, క అ, 
రాను ముస్తి అలలో మత మౌఢ్యం విపరీతంగా పెరిగిపోయింది. 


భారత ముస్తింలలో షావాలి యుల్లాను అనుసరించేవారు అత్యధిక సంఖకలో 
వుండగా, కొందరు సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ ధోరణి సబబు అనుకుంటున్నారు. 
జస వె అధ లాం వ జీ జె 
సరిహద్దు గాంధి అని పరొంవెన ఖాన్‌ అబుల్‌ గఫర్‌ ఖాన్‌ పంథాను పాటించ గలవారి 


సంఖ్య వేళ్ళపై లెక్కించవచ్చు. సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ పునర్శికాసానికి 


101 73 


కొద్దిగా నాందిపలికాడు, ముసి ౦లు పాశ్చాత్య విద్యను చదవాలన్నాడు. ఆమాళత్రానికే 
జహా “కాఫిర్‌” అని ముస్తం మత గురువులు (ఉలేమాల్ఫు పేరెట్టి తిట్టిపోస్తూ 
“ఫత్వా” జారీ చేశారు, 


ముస్తి లలో స్వల్నంగానై నా పృనర్వికాసొనికి కీశాంకురాలు నాటింది ' సర్‌ 
సయ్యద్‌ అహమ్మద్‌ భాన్‌ ఆని చెప్పవచ్చు. ఆయనలో మత మౌఢ్యం తక్కువ. 
అయితే ముస్లింలు ఒకప్పుడు పతిపాభించార నే విషయం విస్మరించలేని స్తితిలో ఖాన్‌. 
కూడా వుండేవాడు. ఆలీఘడ్‌లో ముస్తింల ఆధునిక -' విద్యకు (ప్రాతిపదికలు వేసిన సర్‌ 
సయ్యద్‌ పక్కనే ముస్తె ౦అ వేర్పాటు వాదానికి కూడా బీజాంకురాలు నాటాడు, 


సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ (1817 1898) మతాన్ని సె పై న్ఫును 
నమన్వయీకరించే ప్రయత్నం చేశాడు. ఇవి రెండూ సరన్పర విరుడ్డాలు కావన్నాడు, 


సిపాయి తిరుగుబాటు కాలంలో బిటిష్‌హాకి ఉద్యోగిగావున్న సర్‌ సయ్యద్‌. 
తిరుగుబాటును ఖందెంచ్చి ముస్టి ౦లు బ్రిటిష్‌ వాలికి విధేయులుగా వుండాలన్నాడు, ఓక 
"వె వసన ముస్తి ౦ల ఆధివక రి es ఇస్తాంమ జ్యాగత్త తగా నిర్విచిస్తూ ఆధునిక 
తత్రో సర్దుబాటు చేయాలని సర్‌ సయ్యద్‌ (ప్రయత్నించాడు. సె సైన్సు, ఇన్లాంలు విరుద్దాలు. 
కక. వ్యాఖ్యానాలుచేస్క ఆలీఘడి లో 1862లో సే పై ంటిఫిక్‌ సాసె సెటి స్థాపించాడు. 
1875 లో ఆంగ్లో ఓరియంటల్‌ కళాశాలను స్థాపించిన సర్‌ సయ్యద్‌ ఆపనికి విద్యను 
ముస్తింల లో వ్యాపింప జేయాలని సంకల్పించాడు. శా ప్రీయ చారిత్రక ప్రాధాన్యత గల 
పు స్తకాలను ఉర్దూలోకి ఆనువదిం చాలని (ప్రోత్సహించాడు, ఈ మా(శ్రానికే ముస్తి ౦ 
మత గురువులు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి గురికాదలచుకోక్క మత విద్యవరకూ. 
వారిదే పెత్తనం శు అది సాకుగా తిసుకొని మతగురువులు తమ ఆధిపత్యాన్ని 
అట్ట పెట్టుకొని సేన్సు విడ్య |వ్రబలకుండా: చూచారు. ముసి ంలలో రినై జాన్స్‌ రాక 
పోవడానికి ఆదిలోనే ఆటంకం. వర్పడిందన్నమాట, 

దేశంలో కాం(గెసు పార్టీ ఏర్పడినప్పుడు, ఆలీఘడ్‌లో సర్‌ అహమ్మద్‌ 
ముస్సి ౦ల ఆధునీకరణ ఆరంభించాడు. జాతీయ కాం[గెస్‌లో అడ్డుపడ్డాడు, ఇది బ్రిటిష్‌ 
వారికి నచ్చింది. అలీఘడ్‌. ముస్పిం విద్యాసంస్థ లకు మద్దతు (ప్రకటించిన (బ్రిటిష్‌వారు 


74 
చీలించి పాలించడానికి సర్‌నయ్యద్‌ తోడ్చడ్లాడు, రాష్ట్ర కేంద్ర శాసన సభలలో (ప్రాతి 
నిధ్యం వి సృత ప్రాతిపదికపై వుండాలని కాంగైసు కోరిత్కే సర్‌సయ్యడ్‌ వ్యతిరేకిం 
చాడు. అలగాజనం ఆలాంటి ఉన్నత సంస్థలలో (ప్రాతినిధ్యం వహించరాదని సర్‌ 
సయ్యద్‌ ఉపన్యాసాలిచ్చాడు. ఇది (బ్రిటిష్‌వారి ధోరణికి సరిపోయింది. 


ముస్లి ల పాలనలో రాజభాషగా ఉర్దూ ఉండేది. దీనిస్తానే (ప్రజలు మాట్లాడు 
కునే హిందీ ప్రవేశపెట్టాలని ఉ శ్రరో క్రరా కాంగెస్‌ కోరింది. ముస్లిం బొన్నత్యానికీ 
ఉరూ మారు రూపం ఆని భావించిన సర్‌సయ్యద్‌ ఈ మార్పునుకూడా వ్యతి రేకిం 
చాడు. హాందువులు _ ముస్పింలు కలసి పనిచేయడం కష్టమని సర్‌ సయ్యట్‌ జోస్యం 
చెప్పారు, 

సర్‌ సయ్యద్‌ గాని ఆయన ఆనుచరులుగాని ముస్తింలను రాజకీయాలలో (ప్రోత్స 
హించలేదు. సాంఘిక సంస్కరణ సైతం ఆశించలేదు. కేవలం విద్యపై వారు దృష్టి 
పెట్టారు. తరువాత ధోరణి మార్చుకొని భారత జాతీయ కాంటగెస్‌ స్టాపించిన కొద్ది 
కాలానికే మహమ్మదీయ విద్యాసభను (ప్రారంభించారు: కాంగైస్‌పార్సీ హిందువులదస్కి 
దీనినుండి దూరంగా ఉండాలని సర్‌ సయ్యద్‌ ముస్తింలకు చెప్పాడు. దేశంలో (బ్రిటిష్‌ 
పాలన కొనసాగాలని ఆయన కోరుకున్నాడు, 


సిపాయిల తిరుగుబాటులో ముస్లి ౦లు పాల్గొనలేదస్కీ అది హిందువుల చర్య 
అనీ సర్‌సయ్యద్‌ స్పష్టం చేశాడు ఆయన అప్పట్లో ఈస్ట్‌ షా కంపెనీ 
ఉద్యోగిగా పసిచె స్తుండేవాడు, శె కస సవులె న బ్రిటిష్‌వారి మసక ముస్తి ౦లు వ్యతి 


రేకులు కాదంటూ “ఉపసువాములో ఎవరై నా పాల్గొంటే తతి ముస్ద 0౦లు (దోహం 


బైటిష్‌ పాలపలు భారతీయుల అభ్నీపాయాలు తేలుసుకోని చటాలు చేయాలని, 
వ 
ఇందుకుగాను శానననభలలో భారత (పతినిధులుండాలన్నారు సర్‌సయ్యద్‌ , అయితే 
ఉన్నత వంశ స్తులే అందులో ఆనరనాంన్నారు. 


ముస్లిముల్లో కొద్దోగొప్పో సమన నకలు ఎర్బడ్డాయం శే, సర్‌సయ్యద్‌ 


వెలిబుచ్చిన స్తాపించిన విద్యాసం ంస్టలే కారణం. పాత్ర: “సంప్రదాయాల విద్యకుబదులు 


75 


ఇంగ్లీషు చదువులు అవనరమని ఆయన ముస్తి౦లకు నచ్చజేప్ప (ప్రయత్నించాడు. కాని 
ఛాందసులు వినిపించుకోలేదు. సంప్రదాయ విద్య ముస్లింలను వెనుకబడినవారిగా అట్టి 
పెడుతున్న దని సత్యా స్వేషణకు దోహదం చేయడంలేదనీ "సెలక్ట్‌ కమిటిముందు చెప్పాడు. 
పాత చదువులలో కట్టుకధలు జౌసిగా వున్నాయస్కీ ఆధారాలు తక్కువనీ అంటూ 
అతిశయో కులతో నమ్మించే (ప్రయత్నాలు జరిగాయని పాత ముస్తం విద్యను ఆయన 
ఖండించారు. దీనివలన కాలయాపన విపరీతంగా జరిగిందన్నారు. తాను చెప్పేది 
ఛాందన ముస్లింలకు నచ్చదని తనకు తెలుసుననికూడా ఆయన చెప్పారు. అలాంటి 


భావాలు వెల్ల డించినందుకు ముస్లిం సనాతనులు సర్‌సయ్యద్‌ పె దుమ్మె త్తి పోశారు, 
అయిక్కే (బిటిష్‌వారు (ప్రవేశపెట్టిన విద్యను ముస్టింలు చదవకపోతే వారు శాశ్వతంగా 
వెనుకబడే ఉంటారనికూడా సర్‌సయ్యద్‌ హెచ్చరించారు. పాళ్చాత్య విద్యను, 
సైన్సును ఆహ్వానించి 1876 లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజి స్టాపిం 
చిన సర్‌నయ్యద్‌ ఆ విధంగా ముస్లింలలో కొందరిని సరైన వానిలో నడిపించే 
(ప్రయత్నం చేశాడు, 

ఎన్నికల పద్దతిలో (ప్రతినిధులు శాసనసభలకు వచ్చే పద్దతివలన అధిక సం ఖ్యాకు 
లైన హాంధువులకు బలం లభి స్తుంది, మత చ్వెషాలు విపరీతంగా వుంటూ కుల 
చీలికలు రగులుకొంటున్నచోట ఇలాంటి (ప్రాతినిధ్యం మంచిదికాదని సర్‌ సయ్యద్‌ 
అభ్మపాయం వెల్ల డించాడు, అల్బ్పస౦ఖ్యాకులు దెబ్బితింటారన్ని అధిక సంఖ్యాకులు 
పెత్తనం చేస్తారని ఆయన ముస్లింలను భయపెట్టాడు, 


కాంగెస్‌పార్తి తలపెటిన జాతీయోద్యమంలో పాల్లొనవదని నర్‌ సయ్యద్‌ 
లు జ a యణ 
స్పషంగా ముస్తింలను కోరాడు, కాం(గెస్‌పారీ వలన ముస్తింలకు [ప్రయోజనం చేకూర 
ఠి ౧ లట ౧౧ 
ధన్నాడు, ముస్తింలు అధిక సంఖ్యాకుల ఉద్యమానికి దూరంగా ఉండాలంటూన్నే 
9 = క ది డం డ్‌ పఠన 

పాశ్చాత్య విద్యను అభ్యసించాలని చెప్పిన సర్‌ సయ్యద్‌ ప స్పర విరుద్ధంగా (ప్రవ రిం 
చాడు. వేర్పాటు ధోరణులకు ఆయన బీజాలు నాటాడు, కనుక. పాళ్చాత్య విద్యను 
అభ్యసించిన ముస్తింలుసై తం మత (ప్రభావం వలన జాతీయోద్యమానికి దూరంగా 
ఉన్నారు. ఆమేరకు ముస్తిం మతగురువులు ముసి ౦లపె తమ ఆధిపత్యాన్ని నిలబెటు 
౧ యా మ్‌ 

కున్నారు. 


76 


భారతీయ ముసి ంలలో - అత్యంత = ప్రాధాన్యత చూపె పెట్టిన మహమ్మద్‌ ఇక్బాల్‌ 
(1873 a 1938) సె సెతం, ఆభనికీకర జస్తానే, ఇస్తాం పునరుద్దరణే కోరుకున్నాడు. 
ఆధునిక (ప్రపంచరీతుల్ని ఇస్లాం పద్దకులలోకి మలచుకోవాల న్నాడు. గతాన్ని పూ ర్రిగా 
తుడిచిపె పెట్టడం సాధ్యంకాదని అ రాశాడు, సెక్యులర్‌ భావాలను వ్యతిరేకించాడు, 
త రాజ్యాన్ని రాజకీయాలను మిళితం చేయాలన్నాడు, అభిలభారత ముస్తిం. 
లీగ్‌ ను (ప్రోత్సహించారు. నా_స్పికత్వాన్ని, పదార్హవాదాన్ని వ్యతి రేకిం చాడు, త 
వాదం, సోషలిజం స్థానే ఇస్తాం కావాలని ఇక్బాల్‌ “కోరుకున్నాడు. పెట్టుబడిదారీ విధానం 
కూడా పనికిరాదన్నాడు. వ. వ్యవస్త అంతా ఇస్తాం పర క సాగాలన్నాడు. 
ఆయితే మార్క్సిజాన్ని, లెనిన్‌ను మెచ్చుకుంటూ పద్యాలు రాశాడు. హిందూ-_ముస్తి ౦ 
ఐక్యతను కోరిన ఇక్బాల్‌, క్రమేణా పాకిస్థాన్‌ భావానికి పితామహుడయ్యాడు. ఇప్పటికీ 
ఆయన ఆలాపించిన “హిందూస్థాన్‌ హమారా” గేయాన్ని చాలామంది ఆపాయ్యంగా 


పాడుకుంటూనే వున్నారు. త భారత జాతీయవాదంలో ముస్త ౦లు అల్పస౦ థ్యావ 
లుగా బాధితులౌతార నే-దృషతో ఆయన జాతీయోద్యమానికి అనుకూలించ లేదు. 
కా “ 


భారత దేశంలో ముస్తి లు పెద అల్పసంఖ్యాక వర్గంగా ఇక్సాల్‌ పేర్కొన్స్‌ 
౧ 
క్రమేణా పాకిసాన్‌ భావాన్ని (ప్రచారం చేశాడు. 


| ముసి 0 నాయకుల వేర్పాటుధోరణి (బ్రిటిష్‌ పాలకులకు నచ్చింది. కాంగెస్‌ను 
బలహ్హీనపరచడానికి ముస్తంలను పోత్సహించారు, సర్‌సయ్యద్‌ అనంతరం, బెంగాల్‌ 
విభజన ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని - లార్త్‌ మింటో ఈ (ప్రయక్నాలు చేశాడు, 
లు ] G 
ముస్టింలు కొందరు ఆగాఖాన్‌ నాయకత్వాన 1906 అకోబరు 1న సిమ్లాలో వె(శ్రాయిని 
యట యా 
కలస్కి తమకు (ప్రత్యేక సౌకర్యాలు, ఏర్పాట్లు, (ప్రాధాన్యత కావాలని అడిగారు. 


1906 డిసెంబరు 30న ముస్టింలీగ్‌ ఏర్పడింది. అదే వేర్పాటుకు నాంది 
అయింది. అన్ని సంస్తలలోనూ ముస్లి ౦లకు కేటాయింపులు వేరే (ప్రాధాన్యతలు 
కోరడం ప్రారంభమైంది. కాం(గెస్‌ను వ్యతిరేకించడంకూడా మొదలై రది ముస్త ంలు 
జాతీయ బీవన స్రవంతిలో పాల్గొనకుండా వేరుచేయడంతో వారిని అన్ని విధాల బ్రిటిష్‌ 


వారు (పోత్సహించారు. వీలించి పాలించేవిధానం చక్కగా (ప్రయోగించారు. అదే 
నేటికీ ఆంటుజాడ్యంవలె పటుక వెన్నాడుతున్నది. 
ల్‌ 


77 


జాతీయోద్యమంలోవున్న కాం గెస్‌ నాయకులు ఎలాగైనా ముస్టింలను కలుపుక 
పోవాలని చూచారు. పండిత మదన్‌ మోహన్‌మాలవీయా వంటి వారు ముసి ౦లకు 
(ప్రత్యేక సౌకర్యాలు మినహాయింపులు \Weightages) వ్యతిరేకించారు. హిందువుల 
ఐక్యక పేరిట గణపతి ఉత్సవాలు తిరగదోడిన తిలక్‌ మాత్రం బ్రిటిష్‌వారిని వ్యతిరే 
కీంచే నిమి తం, అవసర మైతే ముస్తి ౦లకు కేటాయింపులు సైతం యివ్వాలని వాదిం 
చారు. లక్నో కౌం(గెసు సభలలో తిలక్‌ ఇలాంటి ధోరణి అనుసరించి, జాతీయ జీవన 
(స్రవంతిలో ముస్తింలను కలుపుక పోవాలనే ఆశించాడు. 


ఈలోగా (ప్రపంచ వ్యా పంగా అనేక పరిణామాలు సంభవించాయి, మొదటి 

(పపంచ యుద్దానంతరం, ముసి ౦ల ఆటోమన్‌ సా[మాజ్యం కూలిపోతుండగ్కా ముసి ౦లు 
ఉం ఉం 
కలవర పడ్డారు ఖిలాపత్‌ ఉద్యమం ఆరంభమేెంది. అప్పుడే జాతీయోద్యమంలో 
ప్రవేశించిన ఎం. శె గాంధి ఖిలాఫత్‌ ఉద్యమాన్న వెనకేనుకొచ్చారు. టర్కీలో 
ముస్తాఫా కెమాల్‌పాషా అనేక సంస్కరణలు తల పెట్టి, ఖలీఫా వ్యవస్థను అంతమొం 
దించేశారు. మనదేశంలో ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొన్న ముస్తింలు = 
దూరమయ్యారు. జాతీయోద్యమానికి వ్యతి రేకలయ్యారు. మిగలిన కొద్దిమంది 
కౌంగెస్‌లో కొనసాగుతూ ముసింలను తమవెంట . తీసుకరాలేకపోయారు. అబుల్‌ 
రా 
కలాం ఆజాద్‌ వంటివారిని జాతీయ ముస్లి ౦లని నిందించారుకూడా, - - ఆ విధంగా 
వాందూ _ ముస్టిం ఐక్యత కోసం గాంధీ చేసిన కృషి విఫలమెంది. మత |ప్రాతిపదిక 
లతో జాతీయోద ౩మం నడపడంలో ఉన్న (ప్రమాదం అదే, పసునర్వికానానికి కూడా ఈ 
ధోరణులే అడొచ్చాయి. లక్నో ఒడంబడిక [ప్రకారం ముస్తింలు తమ మతాన్ని ఇషం 
౧ ౧౧ ట 

వచ్చినట్లు (ప్రచారం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. అయినా వారు తృ పి పడలేదు 

౧ : ఆ వావ 
తమ ఉర్దూ భాషకు వేరేగు రింపు ఉండాలన్నారు. ఎన్నికలలో కేటాయింపులు 


కోరారు. 


మతపరంగా ఎవరిని విచక్షణతో చూడరాదని న్నెహూ అధ్యక్షతన కాం(గెస్‌ 
పార్షీ ఒక నిరయాన్ని (ప్రకటించింది. మోతీలాల్‌ నెహూూ అధ్యక్షతన (ప్రకటించిన 
ట ణ hs 


78 


ముసాయిదా తీర్మానాలలో ఈ విషయం స్పష్షం చేశారు. ఇదికూడా ముస్లి ంలకు తృ పి 
ల్‌ pane -) 
నివ్వలేదు. 


భారత రాజ్యాంగ చటానికి 1935 లో వచ్చిన సవరణల దృష్టా్య రాషాొలకు 
. ల యు న్‌ 
స్వయంపాలనా (పతిప తి లభించింది. 1937 లో జరిగిన ఎన్నికలలో వివిధ పార్టీ లు 
పోటీ చేశాయి. కాంగైెస్‌ ఆరు రాషాాలలో ఆధిక్యత పొంది అధికారాన్ని చేబటింది, 

అ అ 

ముస్తింలీగ్‌ తన వేర్పాటు ధోరణి మరోసారి (ప్రదర్శించి, కాం(గెస్‌తో సహకరించలేదు, 
జమీందార్ల కు వ్యతిరేకంగా కాం(గెస్‌ సంస్కరణలు కోరగ్కా ముస్తిం జమీందార్లు 
వ్యతిరేకిం చారు. మహమ్మదాలీ జిన్నా నాయకత్వాన వేర్పాటు ధోరణులు బాగా 
[(ప్రబిలాయి. |బిటిష్‌వారు యవాశ కి వారిని (పోత్సహించారు. 1939లో కాం(గెస్‌ 
మంత్రివర్షాలు ఆయా రాషాలలో రాజీనామా యిచ్చాయి. బ్రిటిష్‌వారు. చెప్పాపెట 

0 ల్‌ ల 
కుండా రెండవ (పసంచ యుద్దంలో భారతీయుల్ని దించారని కౌం(గెస్‌ అన్నది. 
ముసి ౦లీగ్‌ మరోవె పున కాంగెస్‌ను దుయ్యబటింది. 

౧ ర అ 


1940 మార్చిలో జరిగిన లాహోర్‌ సమావేశంలో ముస్టింలు పాకిసాన్‌ కావా 
లన్నారు. అంతటితో ముస్తింలను జాతీయ జీవనంలో కలపడమనేది అసంభవమని 
తేలిపోయింది. 


ఆ తరువాత పాకిస్తాన్‌ సృష్టిని జాతీయనాయకులు వ్యతిరేకించినా స్పర్లలు 
జాలి మ 
పెరిగాయేగాన్సి తగ్గలేదు. గాంధి ఆశలన్నీ అడియాశలయ్యాయి, మత (పాతిపదికలతో 
సమస్యలు పరిష్కారం కావని ఉద్యమ నాయకులు [గహించలేదు, 


ముసి ౦లకు (పత్యేక సౌకర్యాలు, కేటాయింపులు కావాలని పటుబటిన జిన్నా 
రు (on) 

రానురాను వేర్చాటును సమర్థించాడు. జాతీయబీవనంలో తమది వేరే ప్రవాహం అని 
జిన్నా అంటుంస్కే కాదని నెహూ వాదించాడు. జనాభా (సాకిపదిక కంచె అదనంగా 
తమకు స్టానాలు కేటాయించాలని కూడా జిన్నా కోరాడు, ముస్తింలు కోరే జాతీయ. 
వాదంతో కాం|గెస్‌ రాజీపడాలని జిన్నా ఉదేశ్యం, నెహూ వ్యతిరేకించాడు. ఈ 
3 a) 
ru వ చ J 9 శి 
సంఘర్షణ కముణా వాకినాన్‌ కు దారితీసింది, ముస్తీ౦లు వెళ్ళిపోయి, "వర పొయ్యి 
పెట్టుకొ డానికి హిందూ నాయకులకు ఇషమే. ఎప్పటికె నా ముసింలతో తలనొపి 

యు వని యా ౧ ల! 


79 


అని వారి భావన, ముస్తిలు కోరింది ఇచ్చి వారిని అట్టి పెట్టాలని కాంగ్రెస్‌ నాయకులు 
కొందరు భావించినా ఆది సాధ్యపడలేదు. మున్హింలు జాతీయ రాజకీయ (ప్రాతిపదికగా 
వారడిగేవన్నీ ఉన్నాయి. అంటే కాంగ్రెస్‌ ఆశించిన సెక్యులర్‌ ధోరణికి ముస్తిం 
కోర్కెలు విరుద్దం, వారు ఇస్తాం మతాన్ని వ్యాపింప చేయాలని, రాజకీయాలు కూడా 
ఇస్తాం పరంగా ఉండాలని అడిగారు. జమాత్‌ ఉలేమా హింద్‌ అధ్యక్షుడు మౌలానా 
హుస్సేన్‌ అహమ్మద్‌ మదిని ఈ విషయాలను సమావేశాలలో స్పష్షంచేశాడు. జాతీయ 
ముస్తి ౦ల (ప్రకారం ఇండియాను క్రమేణా ఇస్లాం చెయ్యాలి. ఇది సాధ్యంకాదని 
(గహాంచి జిన్నా పాకిసాన్‌ కోరాడు, పాకిసాన్‌ కోరిన జిన్నా హిందువులను మత 
జాతీయవాదులన్సి గాంధ్కీ నెహూలు హిందూ ఛాందసులనీ చిత్రీకరించాడు, ఇస్తాం 
రాజ్యంలో కేవలం మతం ఉండదు. రాజకీయాలు, . ఆర్డిక్క సాంఘిక్క సాంస్కృతిక 
రంగాలన్నీ ఇస్తాం నిరేశి సంది. ఇస్తాంను: మార్చేదేమి లేదని వారి మతవాదుల 
ఊదేశం. కనుక ఇస్లాంతో రాజీ కుదరడం జాతీయవాదులకు సాధ్యపడలేదు. హిందు 
వులు పాలించే ఇండియాలో ముస్లింలు స్వేచ్చగా ఉండలేరని ఇస్లాం నమ్మక స్తుల 
ధోరణి. * 


దేశ విభజన జరగడం, లక్షలాది ముస్లింలు పాకిస్తాన్‌ పోవడం, ఆత 
హిందువులు ఇండియా రావడం చరిత్రలో భాగంగా మారింది. అప్పుడు జరిగిన హింసా 
కాండ్క హత్యల్కు మతద్వేషం గాఢంగా ఉభయులలోనూ నాటుకపోయింది. _ దేశ 
విభజన కారణంగా ఇండియాలో ముస్తింల శాతం 23 నుండి 10 శాతానికి తగ్గి 
పోయింది. కుటుంబ నియంత్రణ ముస్త ౦లు మతరీత్యా పాటించరు, జనాభా పెంచు 
కొన్ని [కమేణా, ఎన్నాళ్ళ కై నాసర్వే ఇండియాను ఇస్తాం రాజ్యం చేనుకోవాలని ముస్టీం 
మతవాదుల లక్ష్యం, ఇది అప్పట్లో సాధ్యమయ్యే విషయంకాదని జిన్నా (గ్రహించి 
పాకిస్తాన్‌ కావాలన్నాడు. దేశంలో ఉన్న ముస్లి ౦లకే సమస్య పట్టుకున్నది. | 

మిగిలిన కొద్దిమంది జాతీయ ముస్తీం నాయకులు పదవులలో, పార్టీలలో, 


రాజకీయాలలో పాలొన్నారు. మౌలానా అబుల్‌ కలాంఅజాద్‌ తొలి నాహూ మంతి 
౧ 
మండలి నుండి అధికారంలో ఉన్నారు. మతవాదం విడనాడమని ఆయన చేసిన 


80 
విజ,పిని ముస్రీంలు పెడచెవినబెటారు. ముస్తిం 'మత నాయకులదే ఆధిపత్యం 
రా a ఉట . లం 
ఆయింది, | 


దేశ విభజన జరిగిన కొద్దిరోజులకే ఒక ఛాందస హిందువు గాంధీని హత్య 
చేశారు. కొంత కౌలం ముస్త 0 సమస్య (పకోపించకుండా ఆగిపోయింది, 


రామ్‌-రహీం ఒకేనని, ఈశ్వరుడు...ఆల్లా అంతా ఒకేదై వం అని గాంధీ 
నినదించాడు. ఒక చేతో గిత్త మరోచేత ఖురాన్‌ పట్టుకొని ప్రార్ధనలు చేశాడు. మత 
సామరస్యతకు యీ ధోరణి ఉపకరి స్తుందనుకున్నాడు. మతధోరణులు సూర్చుకో 
కుండానే హిందువులు, ముస్తి ౦లు కలసి పనిచేయవచ్చని గాందీ ఆశించాడు, ముస్తె ౦ 
లను మేచ్చులని ని సనాతన ee హిందువులు కాఫిర్ల ని ముస్లి 6లు భావిం 
చారు, వేదికలపై మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నా, హిందూ ముస్తిం భాయి భాయి అనేది 
హృదయపూర్వకంగా ఎవరూ నమ్మలేదు, ఖురాన్‌ గీత ఒకశే అంశే అసలే ఒప్పు 
కోలేదు. సర్‌సయ్యద్‌ అహమ్మద్‌. (ప్రారంభించిన వేర్పాటువాదం పెరిగిపోయి, 
పాకిస్తాన్‌ కు దారితీసినా గాందీ నమ్మకంలో మార్పు లేకపోవడం ఆశ్చర్యకరం. మత 
పరంగా రాజకీయాల్ని చూ స్కై వచ్చే చిక్కు ఏమిటో గాంధీ (గ్రహించలేదు. 


ముస్టింలు ప్రతి నమస్యనూ మత ప్రాతిపదికగా చూ స్తున్నారు. జాతీయ, 
మానవతా దృక్పధాలతో చూడాలని గాంధి ఆశించాడు, అది జరగలేదు (బిటీష్‌వారు 
వెళ్ళిపోత్తే హిందు_ముస్తింల సమస్య సామరస్యంగా పరిష్కార మౌతుందసుకోవడం 
కూడా. భ్రమే. సాంస్కృతిక, సామాజిక ధోరణులన్నీ మత ప్రాతిపదిక తో చూచినంత 
కాలం, తీవ్ర అభ్మిపాయ భేదాలు తప్పవు. మా మతమే అత్యున్నత మైందన్సి, (పపంచ 
వ్యాప్త పంగా మతాన్ని అందరిచేత అంగీకరింపజేయాలనే ధ్‌ దోరణి వున్నంతకాలం, మత 
సామరస్యం పగటి కలే, | 


స్వాతంత్ర్యానంతరం ముస్థంలు 


డేశ విభజన జరిగిన ఆనంతరం పునర్వికాసానికి చక్కని అవకాశం లభించింది. 


"సెక్యులర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారు. కాని. అటు హిందూ సనాతనులు ఇటు 
? 


+1] 81 


ముస్టిం ఛాందసులు కూడా సెక్యులర్‌ ధోరణులకు ఒప్పుకోలేదు. మొట్టమొదట 
యూనీఫాం సివిల్‌ కోడ్‌ వద్దన్నారు. తమ మతపఠ మైన చట్టాలే తమను ప న 


ముస్టి ంలు వట్టుబట్టారు, ల్‌ A : 


వస రలరో ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి. రాజకీయంగా, వివిధ పాకీ ర లలోకి 
(ప్రవేశించిన ముసి ౦ల్కు అత్యధిక ౦గా కాం గైస్‌లో మిగిలిపోయారు. కొద్దిమంది 
కమ్యూనిష్టు పార్టీలో ఉన్నారు. జమాశే ఇస్తామి ముస్తింల మతపర మైన విషయాలలో 
ఆధిపత్యం వహించింది. 1964 నాటికి ముస్ఫె 0 = మక్లేస్‌ స్‌ ముషావరక్‌ ఎర్చడింది. 
చెవి పాక్టీ లలో ముఠాలలోవున్న చదవుకాన్న ముస్లి ౦లు "సెతం మతపరంగా ఒకే 
ధోరణి పరర ప్రారంభమైంది. ఇస్లాంను 'నిశితపరిశీలనకు గురిచేయడానికి 
ఏరు ససేమిరా ఒస్పుకోలేదు. సెక్యులర్‌, ఆధునిక ధోరణిలో రాజ్యం. కొనసాగించా 
లన్నప్పటికీ ముస్సి ౦లు తమకు ఇస్లాం ప్రాతిపదికే. ఉండాలన్నారు, ప్రజాస్వామిక 
విధానంలో ముస్టి ౦లు “యిమడలేకపోతున్నారు * ' ఒకప్పుడు పరిపాలన సాగించిన 
ముస్లింలు ఆ చరిత్రను మరువలేక పోతున్నారు. - అల్బసంఖ్యాక్‌ వర్గాలుగా ప్రత్యేక 
అవకాళాలకొరకే వారు నిరంతరం తాపత్రయ పడుతున్నారు, పోనీ ముస్లింలు తమ 
సంస్థల్ని సవ మాజాలను ఆధునీకరణకు గునిచే సున్నార్కా అంహే dies. రాజకీయ 
అధికారంకోసం కొన్ని పార్తీలు ముస్తిం ఓట్ల కై వారేదడిగినా ఒప్పుకుంటున్నారు. . ఇది 
ఆసరాగా తీసుకొని ముస్లింలు తమ మతపర హక్కులే కట్టుదిట్టం. చేసుకుంటున్నారు. 


ముస్లింలలో ఆధునిక దృక్పధం రావాలని, సెక్యులర్‌, మానవ విలువలు ఆచరిం 
చాలని మతాన్ని సంస్కరెంచాలిని, అవసరమైన మేరకు మతాన్ని విమర్శించాలని 
కొందరు యువ ముస్టి 0లు ఉయలుచదేరారు, వారిస ట్ల సనాతన ముస్ది 0ల వ్యతిరేకత 
చాలా ఎక్కువగా ఉంది... 


హమీద్‌ దల్వాయ్‌ అధ్వర్యాన ముస్టే శ్ర సత్యకోధక సమాజం మహారాష్ట్రంలో 
ఎన్నో కష్టాల్ని సనాతనులనుండి ఎదురొ.నవలసి : వచ్చింది. అన ర్‌ ఆలీ ఇంజసీర్‌ 
ప్రాణాలకే. ముప్పు ఏర్పడింది. 1971లో వీరు ముస్లిం Es rn కూడా 
ఏర్పరచారు. స్త్రీ పురుషులు సమానం అనే ప్రాతిపదికగా" ఒకే సివిల్‌కోడ్‌ _ఉండాలసీ 


82 

ఈ స్రీ సమావేశం కోరింది, దేశంలో అక్కడక్కడా ఉ తేజం పొందిన ముస్లిం 
యువతీ యువకులు మానవ హక్కులకు, ఒకే సివిల్‌కోడ్‌ కు. వ త్రిడి చేసినా అది 
పేలవంగానే మిగిలిపోయింది. ఛాందసుల వ చతీడ్కి (ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, 


భారత [పభుత్వంగాన్ని 'వీవిథ కొజెకీతు పక్షొలుగాని ముస్లి ౦ యువకులలో సెక్యులర్‌ 
ధోరణులకు అండగా నిలవలేకపోయాయి, 


ముస్ని 0 ంల ో ధోరణి మార్తాలన్మి వారి సంస్థలు ఆధుసీక రణం కావాలని పట్టుబట్టన 
కొద్దిమంది మాట ఇంకా దేశవ్యాప్త పంగా మారుమోగలేదు. వః ఫెజి, ఆలంఖుంద్‌ 
మీరి, ఎం, ఆర్‌, ఎ, బేగ్‌, ఎం, హవీబ్‌, హమీద్‌ దల్వాయ, అసర్‌ అలీ ఇంజనీర్‌, 
ఏం. ముజీబ్‌, అబిద్‌ హుసేన్‌ వంటి వారిని ముస్తి ంలలో వేళ్ళపై లెక్కించవచ్చు. 
ముస్తె మేతరులు కొందరు ఆధునీకరణ, విషయమై ముసి ౦లకు తోడ్పడడానికి సిద్ధంగా 
న స్వీకరించడానికి ముస్తింలు సహనం కదం తేజు; విదేశాలలో ఇస్తాం 
విమర్శలు ఖురాన్‌ పరిశీలనలు మహమ్మద్‌ జీవితాన్ని నిశితంగా గమనించిన 
సందర్భాలు ఉన్నాయి. ఆలాంటప్పుడు సనాతన ముసి ౦లు అభ్యంతఠ పెడుతూనే 
ఉన్నారు. ఇటీవల సాల్మన్‌ రష్షీ రాసిన శాటనిక్‌ వెర్సస్‌ పు ప పు స్తకాన్ని అందరికంటె 
ముందు ఇండియా సిే షం రచయితను చంపేయమని ఇరాన్‌ నేత అయొతుల్లా 
ఖొమైసీ శాసించాడు. మత విమర్శలపట్ల అసహనం ఆ స్టాయికి చేరుకున్నది. 


మార్క్సిజాన్ని ఇష్టపడిన ముసింల్కు కమ్యూనిను సారీ లో వున్న ముస్‌౦లు 
గయ ట అ ౧౩ 
సైతం ఇస్లాంను, అమానుష ముస్టి ౦ మతధోరణులను విమర్శించక పోవడం ఆశ్చర్య 


కతత మతం మ తుమందు వంటిదనీ మార్క్‌ (ప్రవచనాన్ని పీరు పట్టించుకోలేదు, 
అవకాశవాదం తప్ప ఇందులో మరో కారణం కనిపించదు. 


పాకిస్తాన్‌ ఏర్పడగానే అక్కడ కమ్యూనిమ్లల్ని తుదముట్లించారు. ఆ ఉద్య 
షాన్ని కాపాడదామని వెళ్ళిన భారత కమ్యూనిస్టు ముస్లింలు సజ్ఞాద్‌ జహీర్‌, అశ్రఫ్‌ 
లను జై ళ్ళల్లో సెట్లారు. పదేళ్ళ తరువాత వారు ఇండియాకు. తిరిగి రావలసి వచ్చింది. 
కమ్యూనిష్టు పార్టీ క లోవున్న ముస్లి ౦లు మశేతరంగా వ్యవహరించలేక పోయారు. శమేణా 
కమ్యూనిస్టుపార్టీ లో ముస్లింలు కీణిం చారుకూడా, కమ్యూనిష్టు ముసి ౦లు ఎవరూ 


83 
ఇస్తాంన్కు మహమ్మద్‌ ను ముస్తిం వాదనను, షరియాన్సు నిశిత పరిశీలనకు గువెచేయ 
లేదు. కమ్యూనిష్టు పార్తీలోవున్న ముస్లిం నాయకులు ముస్లీం నాయకులుగానే (ప్రవ రిం 
చారు. పశ్చిమ బెంగాల్‌లో మహమ్మద్‌ ఇలియాస్‌ ఒక ఉదాహరణ, 


భారత దేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించిన ముస్తి ౦ల్కు . నేటికీ శాశ్వత 
అల్ససంభ్యాకులుగా ఉండాలనే ధోరణి దారుణమైంది. ఆధునిక్క సెక్యులర్‌, మానవ 
విలువలు వారిచే పాటింపచేయడం చాలా కష్టమైపోతున్నది. - ఇందుకు వారి మతమే 
వారికి (ప్రధానంగా అడ్లిస్తున్నది, ఆధునిక సాళ్చాత్య విద్యను ముస్టింలు అభ్యసించా 
లని సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ కోరాడు, ముస్లి ౦లలో పునర్వికాసానికి అది ఆరంభ 
దళ అయింది. కాని తొలుత నే సర్‌ సయ్యద్‌న్ను ఛాందస ముస్తింలు కాఫిర్‌ అని బోర్డు 
క సైశారు. పునర్వికాస (ప్రవాహం ఆగింది. 


నేడు ముస్లింలలో పునర్వికాసం కావాలి..' వీటికి అడ్హొన్తున్న విషయాలేమిటి ? 
ఒకటి బహుభార్యాత్వం, చారిత్రకంగా జరిగిపోయీన విషయాన్ని ఆధునికంగా పాటిం 
చాలనడం శ్రీ-పురుష సమానతకు భంగమని _ వారికి నచ్చచెప్పాలి. దేశ షై 
ద్యష్ట్యా, మత ధోరణి ప్రక్కనబెట్టి కుటుంబాలను పరిమితం చేసుకోవాలి 


ఒకప్పుడు ఖురాన్‌ (ప్రకారంకూడ్హా బానిసల్ని అట్టి పెట్టుకొ నేవారు. బానిసలతో 

లైంగిక సంబంధాలుండడం యజమానులకు తప్పుకాదు. నేడు అది కొనసాగాలని 

ముస్తింలు అనగలరా ? అది న వారు సంసిద్దత వ్య క్రపరచారు గదా: 

జ మిగిలిన రంగాలలోనూ ఆధునీకరణకు నుకుంే పృనర్వికాసానికి దోహదం 
చేసినపే. 
౧ 


ఖురాన్‌ (ప్రతిపాదించి అమలుపరచిన శిక్షలు తుచ తప్పకుండా అమలుజరగా 
అని భారతదేశంలో ముస్తి ౦లు అనగలరా ? భారత శిక్షాస్మృతి అందుకు ఒప్పుకోదు 
గదా? ఆ విషయమై నేర స్తులను శీక్షించడంలో ఒకేరీతి చట్టాన్ని ముస్పింల్కు హిందు 
పులు పాటి స్తున్నారు పౌరసంబంధమైన విషయాలలో కూడా ఇలాగే ఉంసే గొడవే 


లేదు 


85 


టర్కీలో కెమాల్‌ పాషా, .అధ్వర్యాన చాలా సంస్కర ఇలు జరిగాయి. ముస్ది ంలు 
ఆధునీకరణ మారంలో పయనించారు. ఇరాన్‌లో షా ఆధ్వర్యాన ముసి ౦లు పాళ్చాత్యు 
a 3 ఎ యం 
లతో దీటుగా అనేక విషయాలలో అధునికులయ్యారు. "కాని అక్కడా కూడా మత 
ఛాందసులు తిర గదోడ్కి పునర్వికానాన్ని దెబ్బతిశారు, 


సిరియా, అల్టీరియా, ఇరాక్‌, ఈజిప్పులలో ముస్తిం కుటుంబ చటాలలో విపరీత 
య | (౨) 
మైన ఆధునిక మార్పులు వచ్చాయి. అలాంటి సందర్భాలలో ఇంకా ఇండియాలో 
ముస్తింలు తమ చటాలలో (ప్రభుత్వ జోక్యం కూడదనడం ఆరంలేని విషయమే, 
౧ ట న న్‌ 


ముస్లి ౦లలో పునర్వికాసానికి దోహదం చేయగల ఆంశాలేమిటి ? ఇస్తాం 
సంపూర్ణం అస్కీ మార్చడానికి వీల్లేనిదనీ ముస్లిం సనాతనులు నమ్ముతారు. అధునిక 
శాస్త్రీయ ధోరణుల దృష్ట్యా ముస్తి ౦లలో చదువుకున్నవారు ఈ విషయన్ని మళ్ళీ ఆలో 
చించాలి. ఇతర మతాలలో వచ్చిన విమర్శలు పరిశీలనలు ఇస్తాంలోనూ రావాలి, 


ఇలాంటి విమర్శలు పరిశీలనలకు బయటివారు శాస్త్రీయ దృక్పధం గలవారు 
పూనుకు౦ పేనే త్వరగా పునర్శికాసానికి ఆస్కారం ఉంటుంది. పుట్టినప్పటినుండి 
చనిపోమవే వరకూ హిందువు ఏంచేయాలి, ఎలా వుండాలి అని మతం శాౌసీంచింది. 
అదంతా పునర్వికాస ధోరణుల వలన చాలావరకూ సడలుతున్నది. ఇంచుమించు ఇస్తాం 
లోనూ ఆలాంటి నిర్రశాలు ఉన్నాయి, వాటినే పునరాలో చించాలి. కె) స్తవులలోనూ 
ఇలాంటి మూఢాచారాలు నమ్మకాలు బలంగా ఉండేవి, పునర్వికాసం, వివేచన, 
పారిశ్రామిక శాస్త్రీయ ఏప్పవాల వలన వారు చాలావరకూ బయటపడ్డారు. ఎటొచ్చీ 
ముస్తంలపై నే మతగురువుల పట్టు ఇంకా సడలలేదు. 


భారతదేశానికి హమీద్‌ దల్యాయ్‌లు ఎందరో కావాలి, అప్పుడే ముస్లింలలో 


తొందరగా పృనర్వికౌనానికి అవకాశం లభి స్తుంది, 
మ వ వ ల ల PP PrP కని 


పరిశీలక (గ్రంథాలు : 


1. SirSyed Ahmad : The Causes of the Indian Revolt. 


2. 


3. 


4. 


5, 


86 
J.M.S. Baljon Jr. D.D. : The Reforms and Religious 


Ideas of Sir Sayyid Ahmad hes 1964, Sh. Muhammad 
Ashraf, Lahore. 


W.C. Smith : Modern Islam in India, Ripon Printing 
Press, Lahore,. 1947. 


Ramgopal : Indian Muslims, ‘Asia, Bombay, 1959. 


Ramgopal : Eminent ను 6౮. A. Natesan & Co., 
Madras, 1925. 


నానన నవత తలం ఎన వచనా చాచా పచా చచ చచ చచ చచ చచపపచాచ వచచన ANNAN 
నరింకాస అధ 
ంల ( nO = oO 


అసస సస చప చచచ పచ చచ పన నాననా చప నచ చచ పచ చచ చానా చానికి 
౩ 9 సవులు పునరి;కాసోనికి దోహదం చేశారా ? 
యమునా తుం, © 


భారతదేశంలో శై 9 స్తవులు మెనారిటీ వర్గంగా మూడోస్టానాన్ని ఆక్రమిస్తు 
న్నారు, రెండోస్థానం ముస్తి ౦లది. మొట్టమొదట కేరళలో అడుగు పెట్టిన క్ర) సవులు 
చాలా నెమ్మదిగా దేశంలో (ప్రాకారు,. యూరప్‌ నుండి వచ్చిన వలస _ స్మామాజ్యవాదు 
లంతా కె 9 సవలే, ఆ విధంగా పోర్చుగీస్‌, డచ్‌ (పెంచ, ఇంగ్నీషువారు (ప్రత్యక్షంగా 
కొంత్క పరోక్షంగా మరికొంత శై 9 స్తవాన్ని దేశంలోకి తెచ్చారు. బ్రిటిష్‌ ఈస్ట్‌ 
ఇండియా కంపెనీవారు భారతదేశంలో వ్యాపారం (ప్రధానంగా భావించారు. మత, 
సాంఘిక విషయాలలో తటస్థంగా ఉండాలనుకున్నారు, దేశంలో (ప్రొపెన్షంట్‌. 
మతాన్ని [పచారం చేసే ఉదేశంతో 1698 లో దేశీయ భాషలు నేర్చుకోవాలని పార్ట 
మెంట్‌ చటం చేసింది. కాని దేశంలో వ్యాపారం సాఫీగా సాగాలంపే మతం జోలికి 
పోరాదని కంపెనీ తన లౌకిక విధానంగా నిరయించింది. ఆ వని పోర్చుగీసువారు 
చేయలేదు. 1546 నుండే పోర్చుగీసువారు గోవాలో కేథలిక్‌ శాఖను బలవంతంగా 
రుద్దారు. దేశీయ మతాచారాలపై ఆంక్షలు పెట్టారు. నేటికీ గోవాలో కేథలిక్‌ మతం 


వ్యాపించి ఉండటానికి చారిత్రక కారణాలివే. 


(బ్రిటిష్‌ పాలకులు కొందరు తటస్థ వైఖరిని (పోత్సహించగా మరికొందరు 
కె) సవ మత (ప్రచారాన్ని కాదనలేదు. కనుక మత ప్రచారకులు 1705 నుండీ తమ 


88 


కార్యకలాపాలు పరిమితంగా సాగించారు. భారతదేశంలో మత (ప్రచారాన్ని (ప్రభుత్వ 
పరంగా చేయాలనే ప్రయత్నాన్ని 1793 లోనే బ్రిటిష్‌ పార్లమెంట్‌ నిరాకరించింది. 
1813 నాటికి దేశంతో క) స్తవ మత (ప్రచారకులకు అధికారిక స్తానం కల్పిస్తూ 
బైటిష్‌ పార్ష మెంట్‌ ఆమోదం తెలిపింది. అమానుషమెన హాందూ ఆచారాలు కొన్ని 
తొలగించాలని మిషనరీలు పట్టుబట్టారు. సతీసహగమనం, అంటరానితనం ఇందులో 
ఉన్నాయి. లార్డ్‌ విలియం బెంటింక్‌ గవర్నర్‌ జనరల్‌గా సతీసహగమనాన్ని నిషేధించ 
డానికి భారతీయుల మద్దతు, సహాకారం కోరాడు. రామమోహన్‌రాయ్‌ వంటివారు 
నిషేధాన్ని SS ఛాందస హిందువులు వ్యతిరేకించారు. కుల (ప్రాతిపదిక గా 
హిందువులలో వంశపారంపర్య ఆస్తీ సంక్రమణ మొదలై న హక్కులు మతం 
మార్చుకున్న వారికి పోతాయి ఇలా జరుగరాదని 1832 లో బెంగాల్‌ నిబంధన (క్రింద 
శాసించారు. సనాతనులు ఎప్పటికప్పుడు తమ మత విషయంలో ఇబిటిష్‌ పరాయి 
పాలకులు జోకర్థం చేసుకుంటున్నారంటూ అభ్యంతరం పెడుతూనే వచ్చారు, 


బ్రిటిష్‌ పాలకులు 1850 లో చట్టం చేస్తూ మతాన్ని మార్చుకున్నవారితో సహో 
తత విద్యా: సంస్థలలో సిధులు- సమకూర్చుతామనీ, మతం మార్చుకున్నవారికి పై సెతం 
రక్షణ కల్సి సామన్నారు. అప్పుడే కె కస సవ మిషనరీలు విద్యా సంస్థల్ని కాగా (వారం 
ఖించాయి. సెక్యులర్‌ ధోరణిలో విద్య సాగాలనీ (ప్రభుత్వం కోరింది. హిందూ .మతం 
ప్రమాదంలో ఉన్నదని సనాతనులు గోలపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు. 
అనంతరం విక్టోరియా రాణి చేసిన ప్రకటనలో కె 9 సవ మతాన్ని బలవంతంగా రుద్ద 
దోమన్నారు, మతంలో జోక్యం చేసుకోమన్నారు. 


కాని 19 వ శతాబ్దం మధ్యనుండే బ్రిటిష్‌ ప్రభుత్వం విషప్పులను నియమం 
చింది. మతపర ౦గా కటస్తంగా ఉంటామన్న ట్రిటిష్‌వారు ఆ సూత్రాన్ని ౧-కేళారు. 
కె9 స్త సవ మకంలోనికి హిందువృల్ని మార్చడం కొనసాగింది. విషష్పులు ఇందులో 
ఆవని (త వహించారు, (ప్రభుత్య అజవ మాయిషీ తమపే ఉండరాదని బిషప్పులుు 
"క్ర కైంస్త సవ మతాధి పతులు పట్టుబిట్టారు. (క్రమేణా అతుల పట్టు సడలగా కె =) సవ 
ముత సంస్థలు తమ హతం సాగించా యి, 


12] శిరి 


1927 లో బ్రిటిష్‌ పార్ల మెంట్‌ చట్టరీత్యా ఇంగ్లండ్‌ లో చిషప్పులను 
నియమించి ఇండియాకు పంపడాన్ని ఆపేసింది. మతంపై (బిటిష్‌ ప్రభుత్వం పె త్తనం 
వదిలేసి ఇండియాలో కార్యకలాపాలకు స్వేచృనిచ్చింది. మతాధిపతులు చట్టరీత్యా 
స్వతం[క్రులైనా (బిటిష్‌ (పభుత్యంలో సన్నిహితంగానే ఉెంటూవచ్చారు. ఏదోరూ'పేజా 
(ప్రభుత్యం నుండి దేవాలయాల నిర్వహణకు నిధులు లభీ స్తుండేవి, ఇంగ్హండ్‌ చర్చికి 
(ప్రభుత్య ఆదరణ బాగానే ఉండేది, స్వాతంత్యుం వచ్చిన తరువాత ఈ పద్ధతి ఆంత 
మైంది. రోమన్‌ కేథలిక్‌ 'వెసే సై (డ్రెస్బిపేరియన్‌ శాఖలకు ఇలాంటి (ప్రభుత్వ ఆదరణ 
అతా వారికి విదేశీ సహాయం అందేది. భారతదేశంలో (బెటిష్‌వారి 
క్ర స్తవ మత విధానానికి 1948 మార్చి 31న స్వ సి పలికారు, అంతవరకూ ఉన్న 
భారత క నవ మత చట్లాన్ని రద్దు గావించారు. (The Indian Ecclesiastical 
Establishment Act) 


భారత రాజ్యాంగం 1వకారం మత స్వేచ్చ ఆందరికీ ఉన్నది, మతాన్ని 
యదేచ్చగా అనుసరించవచ్చు. ఆచరించవచ్చు. (ప్రచారం చేసుకోవచ్చు. (ప్రభుత్వం 
ఈ విషయంలో కేవలం (ప్రజారోగ్యం, సీత్సి (ప్రజా కటుదిటాల చృష్యానే జోక్యం 

అ ఈ ఖా 
చేసుకోవచ్చు. ఆసుల్ని సంక్రమింపజేసుకోవచ్చు. చట్టానికి లోదిడి తమ సంస్తల 
బుజాల వ 

ఆ సుల పాలన సాగించడానికి రాజ్యాంగరీత్యా మతపర మెన వారికి హక్కులు వచ్చాయి. 
ఇది ఆసరాగా తీసుకొని క 9 సవ మిషనరీలు తమ కార్యకలాపాలను దేశంలో సాగిం 
చారు, విద్యాసంస్తల్ని ఆసుషకత్రుల్ని పెట్టారు. అల్పసంఖ్యాక వర్గంగా కై9 సవులు 
కొన్ని [ప్రత్యేక హక్కులు పొందారు. దేశంలోని కొన్ని [ప్రాంతాలలో కై స్తవుల 
కార్యాకలాసాల్ని సనాతన హిందువులు అభ్యంతర పెడుతూ వచ్చారు. ఇది మక 
కలహాల వరకూ దారితీసింది, 


కేరళలో కై9 స్తవ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు భారీగా ఆందుతుండేవి 
1957 లో నంబూ[దిపాద్‌ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి కై స్తవుల 
మతాధికారాన్ని తగ్గించే చట్టం తెచ్చాడు. దీని ప్రకారం కొన్ని పరిస్థితులలో మత విద్యా 
సంస్తల తన అవసరమనుకుంటే (పభుత్వం చేవట్దవచ్చు. సుప్రీంకోర్టు 
అందుకో అరల పెట్టింది. తా ఫీజుల వసూళ్ళు, వాం ల నియామకం, 


90 


జీతాల చెల్లింపులో క్రమబద్దత పాటించేటట్లు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని సుప్రీం 

కోర్లు పేర్కొన్నది. కేరళలో ౩ ౨ సవులు కమ్యూనిసు [పభుత్వ వ్యతిరేక ఆందోళన 

తీవ్రతరం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేరళలో కై 9) స్తవుల ప్రవర్తన, 

దీనికి కాంగ్రెస్‌ వారిచ్చిన మద్దతువలన సెక్యులరిజం అర్హం మారిపోయింది. మతం 
అ 

విజృభించి తనపరిధిని ఏ సరించింది. 


1909 లో బ్రిటిష్‌ పాలకులు ఇండియాలో మత స్తులకు (ప్రత్యేక ఓటు. హక్కు. 
ఇచ్చారు, దీనిప్రకారం కై) సవులుు ముస్తింల్కు సిక్కులు తమ మతపరమైన 
అభ్యర్షులను ఎంపిక చేసుకునే హక్కు ఉన్నది. శాసనసభలలో ఆ పిధంగా మత 
ప్రాతినిధ్యం ఉండేది, భారత రాజ్యాంగం రూపొందించిన తరువాత ఈ పద్ధతికి స్వస్తి 
చెప్పారు. బ్రిటిష్‌ పాలకులు సెక్యులర్‌ వ్యతిరేక ధోరణిలో, మతాన్ని (ప్రోత్సహించగా 
కె సవులు దీనిని ఆసరాగా మత వ్యా పికి కృపి చేశారుం 


భారత రాజ్యాంగ [ప్రకారం మతపరంగా ఎలాంటి పన్నులు వసూలు చేయు 
రాదు. కాని (ప్రభుత్వ పరంగా మత సంస్థ్టలప లభిస్తున్న సహాయం పరోక్షంగా పౌరు 
లిచ్చే పన్నుల నుండే వ సున్నది. సెక్యులర్‌ ధోరణులను దెబ్బతీయడానికి (ప్రభుత్వ 
మత ధరణి బాగా తోడ్పడింది. రాధాకృష్ణన్‌, గాంధీ ధోరణులు సెక్యులరిజాన్ని బాగా 
దెబ్బతీశాయి. నెహ్రూ రాజీపడ్డారు. 


క) స్తవ మతస్తులు 1953 లో నాగాపూర్‌లో సమావేశమై మతపరమైన 
విషయాలన్ని వ్య కుల స్వేచ్చకు వదలికేయాలన్నారు. కె) సవ మతంలోకి పేదవారిని 
మార్చే పద్దతులు మత మిషనరీలు సాగిస్తూపోయారు. ఇలా మత మార్చిడి చేసే 
హిందూ మతాచారాలు ఆచార వ్యవహారాలు భాష్క వేషం అన్నీ మారిపోతాయని గాంధి 
ఆందోళన వ్యక్తం చేశారు. (హరిజన్‌ 1935 మే 11 క్రిష్టియన్‌ మిషనరీస్‌, 'దైతొ 
పేస్‌ ఇన్‌ ఇండియా 1941న వజీవన్‌ (ప్రెస్స్‌ మతమార్చిడి చట్టరీత్యా ఆపాలనికూడా 
గాంధీ అన్నారు, (హరిజన్‌ 1935 మె 11) క సవ బిషప్పులు ఈ విషయమై 


హిందువుల ధోరణి నిరసిసూ వచ్చారు. శె 9 సవులుగా మారిన వారిని శుదిచేసి తిరిగి 
వాల రాల అవి ఠు 


91 


హిందువులుగా మార్చడాన్ని కూడా గాంది ఖండించారు, మొ తంమీద 4 9 సవులు 
మళతమార్చిడి ద్వారా తరచు మత కలహాలకు దారిచూపారు, 


క్ర సవుల విమర్శల వలన భారతదేశంలో ముఖ్యంగా 19వ వతాబ్దంలో 
(బహ్మసమావ్‌ బాగా (ప్రభావిత మైంది. రామమోహన్‌ రాయ్‌ కేశవచందసేన్‌ ఇందుకు 
నిదర్శనం. ఆర్యసమాజ్‌ కై) స్తవ వ్యతిరేకత చూపింది, తర్హన భర్తనలు సాగాయి. 
పరిమితంగా చదువుల్లో కై9 సవ మతృప్రచార [ప్రభావం కనిపించింది. పేదరికం 
డ్రి స్తవ మత వ్యా పికి బాగా తోడ్స్చడింది. వైద్యం, విద్య, ఆహారం ఆసాలుగా 
(ప్రయోగించి కై9 నవ మిషనరీలు మారుమూలల్లో పేదల్ని ఆకట్టుకున్నారు. హరిజనుల్లో 
మత మార్పిడి చాలాచోట్ల చేయగలిగారు. బలవంతమైన మైనారిటీ శక్తిగా కైన 
వులు దేశంలో తలె శారు. మతమాశ్చిడి విషయమై కై సవులు రాజీపడలేదు. ఆది 
తమ హక్కుగా వారు భావి స్తున్నారు. కై) సవ మతం విదేశీయం కాద నేటంతవరకూ 
పోయారు. జవహర్‌లాల్‌ నెహ్రూ (ప్రధానిగా కై9 సవ మతం భారతదేశంలో ప్రాచీన 
మైనదని ఇంగ్లండ్‌ కు పోకముందే భారతదేశానికి సిరియన్‌ కై 9 సవులు వచ్చా 
రన్నారు (1955 డిసెంబరు 3 నెహూ లోక్‌ సభ (ప్రసంగం, 


విద్యానంస్థలలో మతటోధన చే స్తున్న కై9 స్తవుల ధోరణిపట్న హిందువులలో 
నిరసన వ్య క్రమైంది. మతం ఆని సూటిగా అనకుండా నీతిపేరిట దె బిల్‌లోని 
విషయాలు బోధించడం కై) నవుల ఎత్తుగడ అయింది, మతప్రచారం చేసుకునే 
స్వేచ్చ విషయమై ఎన్ని అవరోధాలు, చట్టపరిమితులువున్నా కై.) స్తవులు రాజీ వడలేదు, 
బలవంతంగా మతమార్శిడి జరవరాదని రాజ్యాంగం చెబుతున్నా ఆచరణలో ఇది 
తేల్చడం కష్టమైపోయింది. రాజ్యాంగ నిర్మాతలలో "కె ఎం, ముని వల్ల భాయిప పేట్‌ 
వంటివారు మత స్వేచ్చను సమర్థించారు. అదొక వరంగా కై) సవులు చాటు 
కుంటున్నారు, 

మతం మార్చుకున్నప్పటికీ పౌర హక్కులు ఆస్తి హక్కులు కోల్పోరని 
1850 లోనే బ్రిటిష్‌వారు శాసనం చేశారు. కౌని హిందూ ఆస సంక్రమణ చట్టం 
అందుకు విరుద్దంగా ఉందీ. మత మార్పిడి నిరుత్సాహపర చాలని హాందూ వంశపారం 


82 
సర్య. చట్టం (1956) ఉద్దేశించారు. మతం మారితే విద్యాసంస్తలలో హరిజనులకు 
ట a o 

ఇచ్చె (ప్రభుత్వ సౌకర్యాలు ఉండవని 1947 లోనే బొంబాయి (పభుత్వం శాసనం 
చేసింది. ఇలాంటి ధోరణి ఇతర రాష్ట్రాలు పాటి స్తున్నాయి. మతపరంగా వచ్చిన ఈ 
విచక్షణ సెక్యులర్‌ ధోరణులకు త్ర్‌వ ప్రతిబంధకమైంది. సమస్యను మనుష్యుల 
పరంగా చూడక, చట్టాలు న ఐటప్పుడు మతాన్ని దృ ష్‌లో పెట్టుకున్నారు. కై కస సవ 
మిషనరీలపట్ల కన. వై పున సనాతన హిందువులు సరసన వ్యక వరు స్తుంజే, ఉదార 
వాదులు వారి సేవల్ని (ప్ర స్తుతించారు. వారి విద్యా విధానాన్నీ మెద గా తమ పిల్లల్ని 
మిషనరీ స్కూళ్ళకే పంసి సున్నారు, వారి “|కమశిక్షణిను తెగ పొగుడుతున్నారు. 


స్వాతం శ్ర్యానంతరం దేశంలో E కరస సప మిషనరీలు విపరీతంగా పెరిగిపోయి 
1952 నాటికే 4683 వరకూ. వచ్చాయి. ఇందులో విదేశీయులు చాలా ఎక్కువగానే 
ఉండేవారు ఊఉ త్తరో శరా వారి సంఖ్య తగ్గిపోగా దేశీయులు ఆ స్తానాల్లొకి వచ్చారు. 
శ్చ) స్తవుల చదువులపట్ల మెప్పువున్నా మిగిలిన అన్ని విషయాల్లో వారిపట్ల దేశంలో 
చీన్నచూప్ప ఉన్నది, 1952 నుండీ కె క) సవ విదేశీ స కము ఇవ్వడం 
అదుపులో పెట్టారు. తీవ్రవాడులై న హిందూ సనాతనులు కె కైంస సవ వ్యతిరేక (ప్రచారాన్ని 
ఉధృతం చేశారు. రామరాజ్య పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌ నంఘ్‌్‌ ఆర్య 
సమాజ్క్‌ హిందూ మహాసభ ఇలాంటి కార్యకలాపాలు చేపట్టాయి. మధ్యప్రదేశ్‌ లోని 
నాసిక్‌లో కై స్తవులకు వ్యతిరేకంగా హిందూ మహాసభ చేసిన ఆందోళన వలన 
1954లో నియోగి న మధ్యప్రదేశ్‌ (పరగణాలు (ప్రభుత్వ నియమించాల్సి 
వచ్చిందీ, . త 


'కై9 సవల మత మార్పీడీ-కార్యకలాపాలు ఎక్కువచేసి అస్వాం నాగాలను, 
బీహార్‌ జార్కండ్‌ లను మధ్యప్రదేశ్‌ లో ఆదివాసులను మార్చే సున్నారని హిందూ 
సంఘాలు ఫీర్యాదు చేశాయి. నియోగి సంఘం విచారణ జరింపింది 1956 
ద్మప్రియల్‌ 15 న ఈ నివేదిక వెల్ల డె ౦ది, డా॥ ఎం. బి, నియోగి నాగపూర్‌ హైకోర్లు 
నుండి రెటెర్‌ అయిన (ప్రధాన న్యాయమూ ర్రి ర. ఆరుగురు సభ్యులుకూడా పస. 
సంఘంలో ఉన్నారు, ఇందులో వస్‌. శె, తార అనే సిరియన్‌ క కy స సవుడు కూడా 
ఉన్నారు. విచోరణపట్ల కేథలిక్కులు అభ్యంతరం తెలిపారు, 


93 


విచారణ సంఘ నివేదిక నుబట్టి మతమార్పిడి చేశ ఐక్యతను విచ్చిన్న పరచే 
ఉదేశంతో జరుగుతున్నది. ముస్టింలీగ్‌వలె కై 9 స్తవులుకూడా (పత్యేక రాష్ట్రాన్ని 
(దేశాన్ని కోరవచ్చు. మాతమార్చిడి చే స్తున్న మిషనరీలను దపసంహరించాలి. 
విదేశీయులను అదుపులో పెట్టాలి. మత (ప్రచార స్వేచ్చను భారతీయులకే పరిమితం 
చేసేటట్లు రాజ్యాంగ సవరణ చేయాలి. మత (ప్రచారాన్ని పూ ర్రిగా తొలగించే శాసనం 


తూడా ఉత్తరోత్తరా చేయాలని నియోగి సంఘం కోరింది. 


(ప్రభుత్వ అనుమతి లేకండా కై) సవ మత్మ్యప్రచార (గంధాలు పంచనివ్వరాద 

న్నారు. విద్యా రంగాన్ని రాష్ర (ప్రభుత్వాలకే పూ రిగా అటిపెటాలన్కి మత సంసల 
| న లు నా! ల ల థఖ 
జోక్యం ఉండరాదనీ అన్నారు. నియోగి సంఘ సిఫారసులను, క సవ్పలు వ్యతిరేకిం 
చారు, హరేకృష్ణ మెహాతాబ్‌, అల్లాడి కృష్ణస్వామి వంటివారు కూడా నియోగి సంఘ 
ణు 

సిఫారసులను నిరసించారు. కౌని సనాతన హిందూ మన సత్యాన్ని నియోగి సంఘ 
నివేదిక (పతివింటించింది. . సెక్యులర్‌ ధోరణులకు పచ్చి వ్యతిరేకతను చూపిన ఈ 
నివేదికను అపట్లో దేశవ్యాప్తంగా చర్చించారు. 


కై9 స్తవుల _ కమ్యూనిష్టుల దోబూచులాట 


కమ్యూనిస్లులు జ కేథలిక్కు.లు దేశంలో 'సెక్యులరిజంతో చాగా అడుకున్నారుం 
కేరళలో కేథలిక్కులు కమ్యూనిస్టుల్ని. కోపు చేసుకోవడం విషప్పులకు వింతగా 
తోచింది. అలాంటి కమ్యూనిస్లు మద్దతుదారులను మతంనుండి వెలివేస్తామని బిషప్పులు 
చెదిరించారు. 1960 లో కేరళలో కమ్యూనిస్టుల్ని బలపరచిన ౩థలిక్కులను 
శవేండ్రం ఆర్‌, బిషప్‌ వెలి వేశారు. కమ్యూనిస్టుల్ని బాహాటంగా ఐఅపరచిన్నా ఓటు 
నటు తెలిసినా అలాంటి కేథలిక్‌లు వెలికి గురయ్యారు. ఇవి అన్యాయమని కమ్యూ 
నిస్తులు భావించారు. లోక్‌సభలో తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్తు సభ్యుడుగా విల్లు 
(ప్రవేశపెడుతూ రాజకీయాల్‌ కి మకం చొచ్చుకురావడాన్ని ఆపాలన్నారు. కేథలిక్‌ చర్చిని 


రాజకీయ (ప్రయోజనాలకు వాడటాన్ని ఆపాలని బిల్లు ఉద్దేశించారు. 


94 
కమ్యూనిస్టుల బిల్లు ఓడిపోయినా ఆస క్రికరమైన చర్చ సాగింది. తమ 
ఆధ్యాత్మిక ధోరణికి వ్యతి రకంగావున్న రాజకీయ పార్టీలకు ఓటు వేయవద్దని చెప్పే 
అవకాశం _ కేథలిక్కు లకు ఉన్నదని హోంమం।|తి బి, ఎన్‌. దాతార్‌ వాదించారు, 
ఇందుకు సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరించారు. సనాతన హిందువులు కొందరు 
కౌం్యగెస్‌వారు సైతం నాగిరెడ్డి బిల్లును సమర్థించారు. బిల్లు ఏగిపోయిందనుకోండి. 


లోక్‌ సభలో మరొక కమ్యూనిస్టు సభ్యుడు ఎస్‌, వి. పరుకేకర్‌ (ప్రదేశ పెటిస 
వి 
తిర్మానంకూడా ఆమోదించలేదు, (ప్రార్డ నా (పదేశాలు, యాతా స్థలాలు రాజకియ |పచారా 
నికి వినియోగించరాదని ఇందలి సారాంశం, 1961] ఫిబివరిలో వచ్చిన ఈ అనధీకార 
తీర్మానాన్ని సభ తిరస్కరించింది. ఈ విధంగా సెక్యులర్‌ వ్యతిరేక ధోరణులు చట్ట 
సభలలో అధికార పక్షం (పదర్శిసూనే వచ్చింది. 


భారత దేశ విద్యా విధానంలో మతపర మైన. చదువు చెప్పాలని మన (ప్రథమ 
పిద్యామంతత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ అళ(ప్రాయ పడ్డారు. (ప్రధాని నెహూ దీనిని వ్యతిరే 
కించారు. కై) సవులు మతం అనకుండ్కా తమ పాఠశాలల్లో సీతి పేరిట కై 9 స్తవేతరు 
లకు బై బిల్‌ వెప్పినన్తి, హిందువులు ఆధ్యాత్మిక విలువల పేరిట చెప్పాలని కొందరు 
పేర్కొన్నారు. సి. రాజగోపాలచారి మాత్రం మతపరమైన విద్య ఉండాలన్నారు. 
ఏవొక విధంగా మత విద్య ఉండాలన్నవారిలో జాన్‌ము శై ఎస్‌, ఆర్‌. దాస్‌ (భారత 
(ప్రధాన న్యాయమూ ర్తి రుక్మిణి అరుండేల్స్‌ డా॥ సంపూరానంద్‌ మొదలై. న వారు 
న్నారు. విద్యా సంఘాలు ముఖ్యంగా రాధాకృష్ణన్‌ సంఘ నివేదిక చైతం ఏదొక రీతిలో 
అన్ని మతాల కలగాప్పులగప్పు చదువునే కోరింది. ' అన్ని మతాల ఐక్యతా సూత్రాలు 
చెప్పాలన్నారు. అయితే కై”) సవులు ఇందుకు అంగీకరించలేదు. అన్ని మతాలు 


ఒకప్‌ అనే సూత్రం ఏ మతానికీ అంగీకారం కౌదని (గవాంచాలి. 


ఒక మతం చెప్పిందే ఇంకో మతం కూడా చెబితే ఇక మత మార్పిడి దేనికి ? 


మా మతం, మా దేవుడు, మా వ్యవస్థ గొప్పవి” అనే. సూత్రం నమ్మకంపై నే 


మత (ప్రచారం సాగుతుంది. మతమార్చిడి కూడా అంతే. 


అన్ని మతాల సారాంశం 
ఒక్క పే అనడం రాజకీయాల్లో 


వేదికలపె చి ఉపన్యాసాలకు పనికిరావచ్చు. మతకలహాల 


అ ఆ ఆలం క్త వామే 


95 


అనంతరం యిలాంటి ఉపన్యాసాలు తరచు చేసుంటారు. కాని మత నాయకులు 
ము ల్లాలు, పూజారులు ఫాదరీలు ఎవరూ అన్ని మతాలు ఒకే అనే సూత్రం అంగీక 
రించరు. గాంధీ తన జీవితాంతం ఈ సూత్రాన్ని [ప్రచారం చేశారు. బేసిక్‌ విద్యలో 
సైతం ఈ న్మూత్రమే (పతిపాదిం చారు, అయితే కొన్ని క) సవ పాఠశాలల్లో 
నాధారణ (ప్రార్ధనలకు అంగీకరించారు. ఇడి ఎదురీత వదనుకొని చేసిన పనిమాత్రమేం 
© 
సీతిబోధన తరగతులకు తప్పనిసరిగా రానక్కర లేదని కై 9 స్తవ విద్యాసంస్లలు సర 
న్నాయి. కె” సవ విద్యాసంసలలో కె ్ట్‌ సవేతర [ప్రారనలు ఉండకపోయినా తప్పు 
యాల 0 ® రాల టాం ఉ€ 

లేదని కలక త్రా హైకోర్టు తీర్చు చెప్పింది. (1957 ఎ, ఐ ఆర్‌, కలకత్తా పుట 
౨24) 

దళంలో కై ఏ స్త్వవులు విద్యారంగంలో తీవ్ర కృషి జేశార్కు చే నున్నారు, వారి 
" క్రమశిక్షణ” పై జనానికి ముఖ్యంగా మధ్య తరగత్కి ఉన్నత వర్గాలకు సదభిప్రాయం 
ఉన్నది. (ప్రాధమిక, నర్సరీ సాయినుండే కాన్వెంట్‌ విద్యకు పిల్లల్ని పంపడం 

@ | ౧ 

విలానమెపోయింది. (ప్రతిషతో కూడిన విద్యగా కాన్వెంట్‌. . చదువులు ఉన్నాయి. 

యా అ 
కై 9 సవులను అనుకరిసూ (గామాలలో, నగరాలలో విపరీతంగా కాన్వెంట్లు తలె తాయి. 
కేరళలో విద్యారంగంలో అక్షరాస్యతలో ఆ|గసానంలో ఉన్న కె 9 సవుల్తు నాగా 

ర్‌ ర్ల ల వావ 
లాండ్‌ వంటి కొండ (ప్రాంతాలో తమ విద్యా విధానంతో జనాన్ని ఆకటుకున్నారు. 
౧ లు 
కాలానుగుణంగా కై” సవులు మార్కి ' దేశీయ భాషలలో మతబోధ చేయడం. కూడా 
వారి మత లౌొక్యానికి ఎ తుగడకూ, పటుదలకూ సూచనలే. అవసరమెశకే హిందూ 
అజా బట ర 
ఆచార వ్యవహారాలలో రాజీపడి కటుబొటు పాటిసూనే మతప్రచారం సాగి సున్నారు. 
రు వ వది —D 


కె) స్త్రవులలో మతం మినహాయి సే మిగిలిన హిందూ దోషాలన్నీ అంటుకునే 
ఉన్నాయి. ముఖ్యంగా కులాన్ని, అంటరానితనాన్ని పాటించడం, ఫోరంవారి దేవాలయా 
అలోసైతం ఉన్నత కులాలు అంటరానివారని వేరుగా కూర్చున్న సందర్భాలున్నాయి. 
కులాంతర వివాహాలు చేసుకోవడం లేదు, ఎన్నికలలో తమ కులం అభ్యర్థికి ఓట్లు 
వేయడం కై9 సవులలో ఉన్న జాడ్యమే. మతం మారినప్పటికీ సెక్యులర్‌ విలువలు 
రాక పోవడానికి ఈ కారణాలన్నీ ఉన్నవి, సిద్దాంతరీత్యా మతం మాలినవారికి కులం 
ఉండరాదు. ఆ దృష్టితోనే మతం మారిన హరిజనులు (ప్రభుత్వం యిచ్చే సౌకర్యాలకు 


5౮6 


అనరు లన్నారు, కే 9 సవ హరిజనుల్ని, హిందూ హరిజనులతో సమానంగా చూడడం 
Come రో వావ్‌ 

లేదు. ఆందోళనల ఫలితంగా వీరిని “ఇతర వెనుకబడిన తరగతులు” గా పరిగణి సు 

న్నారు, 


భారత దేశంలో పాళ్చ్ళాత్యీకరణ, మానవ విలువలు, వ్యకి స్వేచ్చ వ్యాపించ 
డానికి కె) సవుల విద్య చాలావరకూ ఉపకరించింది. కాని మతపరంగా వ్యవస్థలు, 
కులాలు [ప్రచారాలు మతమార్పిడి సెక్యులరిజానికి అడ్డుగా నిలచాయి. క) సవుల 
(ప్రాబల్యం దేశంలో కొన్ని [ప్రాంతాలకే పరిమితం. మత కలహాలు కూడా. కె9 సవుల 
పరంగా ఉన్నవి తక్కువే. దేశంలోని జనాభాలో వీరిశాతం 3 మాత్రమే, కాని మత 
పరంగా సమస్యలు పరిష్కారం కావాలని కై 9 సవులు కోరుకున్నంతకాలం కలహాలు 
తప్పవు, అందరికీ ఒకే చట్టం ఉండాలని అంగీకరి స్తేనే సెక్యులరిజం వ స్తుంది. 
అందరూ చట్టం ముందు సమానం అని అంగీకరించక కె 9 నవులుగా తాము (పత్యేక 
చట్టాన్ని కోరుకుంటామన్నప్పుడే చిక్కు వ స్తుంది, అందుకే పునర్వికాస ఉద్యమానికి 
పరోక్షంగా తోడ్పడిన కె 9 సవుల్కు ప్రత్యక్షంగా అడ్డుపడుతున్నారు. 


rR sss rrr rr... Tr EEE SIRE EE NERS ' 


పరిశీలక (గంధాలు ; 


l. Mayhew, Arthur: ‘Christianity and the Government of 
India, 1929, Faber & Guyer Ltd., London. 


2. Penny,Frank: The Church-in Madras, Smith, Elder & 
Co., London, 1912. 


3. Ibert, Courtenay : The Government of India, 1898, 
Clarendon Press, London. 


D. Mackenzie, Brown : The White Umberella, Indian 
Political thought from Manu to Gandhi, 1953, UNI of 
California press, Berkely, 


5. William Roy Smith 


Nationalism and Reforms in 
India, 


1938. Yale University Press, New Hover. 


13] 


10. 


ll. 


12. 


13. 


97 


Report of the Committee on Religion and Moral 
Instruction, 1960, Government of India. 


Report of the University Education Commission. 


Robert Root : Christian Century, 1948. 


Lloyd Lorbeer: N.C.C. Review, Basic Education in 
Christian Schools, 1955. 


Rev. D. ౧016114092 : N.GC. Review 1948, Religious 
teaching in Schools. 


M. M. Thomas, P. D. Devanandam : India's quest for 
Democracy, 1955, YMCA, Cnlcutta. 


The Secular State in India ; A Christian point of view, 
YMCA, 1954, Calcutta. + 


P. Oomman Philip in Christain Century, 1951. 


వాచవా 
వచచ చాచా చ చచంచాచచాచచంచన చచ చచ చాచా చాచాలి చాచా యానం 


వునర్వికాసం = సిక్కుల అవరోధం = 5 


ను! 
కవచ చచ చె చ చెచాచాంా చాచా నయం తనా చాన వచచన చపపన ప ఎ చ కోటొతొనం నాం చపప చచ వానా నాచన పవ చవాచచానహాచ నచ పాపను టట 


భారత డేశంలో సిక్కులకు 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. గురునానక్‌ 
స్తాపించిన సిక్కుల మతం అటు హిందువుల ఇటు ముసి ౦ల ఆచార సంప్రదాయాల 
నమ్మి€8 ౦గా వచ్చింది. గురు పరంపర సంప్రదాయాన్ని "పాటించే సిక్కులకు అర్జున్‌ 
(వ్రాసిన ఆద్మిగంధం (ప్రమాణంగా ఉన్నది. గురుముఖి లిపిని పవి|త్రంగా సిక్కులు 
పరిగణిస్తారు. సిక్కులు [క్రమేణా వీరోచిత జాతిగా పరిణమిం చారు, ప్రత్యేక దు సులు 
ధరించడం, కృపాణం ధరించడం, జాట్లు పెంచడం వారి (ప్రత్యేకత, సిక్కులు హిందు 
వులలో భాగమేనని గాంధీజీ భావించినా తరువాత అభిప్రాయం మార్చుకున్నారు. 
ముస్తింలకు పాకిసాన్‌ ఏర్పడిన'ే, తమకు సిక్కుసాన్‌ కావాలని వారు (బ్రిటిష్‌ 
వారిపై వత్తిడి తెచ్చారు. సిక్కులు (ప్రత్యేక గురుద్వారాలు నిర్మించుకున్నారు. ఈ 
' గురువ్వారాలకు విపరీతమైన ఆ సులున్నవి. మహంతులకు పురోహితులకు వాటిపై 
అజమాయిషీ ఉన్నది. శిరోమణి గురుద్వార (ప్రబంధక సంఘం యీ గురుద్వార 'ఆస్తు 
లపై అజమాయిషీ వహి స్తుంది, వంశపారంపర్యంగా ఏటిని నిర్వహి సున్న కరో 
హీతుల పె తనానికి 1925 లో ఒక సవరణ ద్వారా బ్రిటిష్‌వారు స్వ స్త్‌ పలికారు. 
ఐదేళ శృకొపర్యాయం ఎన్నికల ద్వారా సిక్కులు ఎన్నుకునే నంఘానికి మత సంస్థలపై 
పెత్తనం ఎర్చడింది, ఈ సంఘానికి ఉన్న పెత్తనం దృవ సిక్కు.లలో కలపహోలు 


సంభవి సున్నాయి, 
అలీ 


99 


1920 డిసెంబరు 14న శిరోమణి అకాలీదళ్‌ ఏర్పడింది. అప్పటి నుంచి 
సిక్కులు మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. పంజాబ్‌లో సిక్కు జనాభా శాతం 13% 
మాత్రమే. అయినా కాసనసభలలో వీరికి జనాభాకుమించిన (ప్రాతినిధ్యం లభిసూనే 
ఉన్నది. జాతీయోద్యమం ముమ్మరంగా సాగిపోతుండగా సిక్కు.లలో కొంధరు ఉద్దాం 
సింగ్‌ నాగోకీ నాయకత్వాన దేశ స్వాతం[త్యానికి కృషి చేశారు. ఇందుకు భిన్నంగా. 
డన క రార్‌సింగ్‌ ఆధ్వర్యాన సిక్కులు కాం|గెనును (ప్రతిఘటించారు. 1942 క్విట్‌ 
ఇండియా సందర్భంగా సిక్కుల చీలిక బయటఫడింది. సిక్కు సాన్‌ కావాలనే ధోరణి 
చెల్లడైంది. సిక్కులు పాంథిక్‌ పార్తీని ఏర్నరిచ్కి కాంగ్రెసును వ్యతిరేకించారు 
(1946). వల్పభాయిపేల్‌ వంటివారు సిక్కుల ప్రత్యేక సిక్కు. స్తాన్‌ కోర్కెను 
తీవ్రంగా వ్యతిరేకించారు. డేశ స్వాతంత్ర్యం నాటికి పాకిసాన్‌ చీలిన్మా సిక్కుల 
కోర్కా తీరలేదు. 

సిక్కునాన్‌ కావాలంటూ స్వాతంత్ర్యానంతరం మాస్టర్‌ తారాసింగ్‌ ఆందోళనకు 
పూనుకున్నారు. 1949 లో ఆయన్ను నిర్బంధించారు. అఖిలభారత ఆకాలీ మహాసభ 
1951 మార్చిలో లూధియానాలో జరిపారు. "సెక్యులర్‌ (ప్రజాస్వామ్యం కావాలంటూనే 
చేకు లకు పతే న్‌ ణి ఒం అల అ 
సెక్కు. (ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని సర్దార్‌ హుకూంసింగ్‌ నాయకత్వాన తిర్మా 
నించారు 

సిక్కులలో కాం[గెస్క్‌ కమ్యూనిస్కు అకాలీ పారీలకు చెందినవారున్నారు, 

ప య వి 
అందరూ. గురుద్వారాలపె పెతనం చలాయించే (ప్రదింధక సంఘ ఎన్నికలలో 
తలపడుతూ వచ్చారు. మాసర్‌ తారాసింగ్‌ 1954లో ఈ సంఘాధిపతిగా ఎన్ని 
ss 
కయ్యారు. సిక్కుల మతం _ రాజకీయాలు విడదీయరానివని ఆయన చాటారు 
కాం[గెసును వ్యతిరేకినూ సిక్కులకు (ప్రత్యేక రాష్రం కావాలన్నారు. హిందువులు 
వావి ల 
పంజాబులో సిక్కు.లను అంతం చేయదలచారన్నారు. ఆలాంటి తారాసింగ్‌ రెండేళ్ళలో 
మాటమార్చి కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు (1956 ఆక్సోరు 2). మతపరంగా 
న్లో 
సిక్కుల ఆస కిని కాపాడుళూన్సే రాజకీయంగా కాం(గైస్‌లో ఉండాలన్నారు, 


(ప్రబంధక సంఘ ఎన్నికలలో మాస్టర్‌ తారాసింగ్‌ 1958 లో ఓడిపోయారు. 
ఆ తరువాత [ప్రబంధక సంఘంలో నామినేటెడ్‌ సభ్యులను వియమించడానిక్కి సిక్కులు 


100 


కానివారిని ఓటర్లుగా చేర్చడానికి చట్లాన్ని 1959 లో మార్చారు. ఆమరణ నిరాహార 
దీక్ష బూనిన కతల సకేయతానక న్మెహూ ఒక సంఘాన్ని నియమినా 
మన్నారు, పంజావీ రాష్ట్రం కావాలని తారాసింగ్‌ నినదించారు. 1960 కసే 
తారాసింగ్‌ (ప్రబంధక సంఘంలో గెలిచారు. పంజాబిసుబాకై ఆందోళన చేబట్టారుం 
ఆప్పుడే సంత్‌ ఫతేసింగ్‌ను తారాసింగ్‌ రంగంలోకి. దింపారు. తారాసింగ్‌కు వ్యతిరే 
కంగా మరో వర్షం బయలుదేరింది. రాజకీయ పార్టీ లు శిరోమణి (ప్రబంధక సంఘంలో 
ఉండరాదని పంజాబ్‌ ముఖ్యమంత్రి ట్రతాప్‌సింగ్‌ కై రాన్‌ 1959 లో సూచించారు. 


1962 అక్షోబరులో జరిగిన ఎన్నికలలో తారాసింగ్‌ — (ప్రబంధక 
సంఘానిక్‌ ఫతేసింగ్‌ నెగ్గారు, అఫ్పటి నుండి చీలిపోయిన గ్రాలు కలహాలకు దిగారు. 
హాజారాసింగ్‌ గిల్‌ వర్గం 1965 లో సంకీను అకాలీదళ్‌ నుండి బహిష్కరించింది. 
1967 లో అఖిలభారత సిక్కు. కౌన్సిల్‌ ఉ తమసింగ్‌ దుగ్గల్‌ నాయకత్యాన 
ఏర్పుడింది. 


1966 లో పంజాబీసుబా ఏర్పడింది. మాస్టర్‌తారాసింగ్‌ 1967 నవంబరు 
22న చనిపోయారు. సర్దార్‌ గుర్నాంసంగ్‌. స గన పంజాబ్‌లో ఏర్పడిన 
ఆకాలీచళ మంత్రివర్గం అంకర్షక కలహాల వలన పడిపోయింది. చీలిపోయిన ముఠాలు 
1968 లో తాత్కాలికంగా కలిశాయి. ' అయినా చీలికలు ఆగలేదు. సరార్‌ గుర్నాం 
సింగ్‌ ఒక ముఠాకు (ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మరో ముఠాకు 'నాయకత్వరీ వహించారు. 

చీలికలు కలయికలు సాగిపోతుండగ్కా చండీఘడ్‌ నగరం పంజాబ్‌లో ఉండా 
లంటూ సంత్‌ ఫతేసంగ్‌ తాను అందుకై ఆత్మాహుతి గావిసానన్నాడు. 1972 లో 
రోమణి అకాలీదళ్‌ అనే పార్టీ ఏర్పడింది. గుర్‌ దక్ష సంగ్‌ దీనికి నాయకత్వం వహిం 
చాడు. సంత్‌ ఫతేసింగ్‌ త్ర లక్‌ విరమిసానని, మళ్ళీ రంగప్రవేశం చేశారు. 
1973 లో జలంధర్‌లో మరో అకాలీదళ్‌ ముఠా ఏర్పడింది. ఈ .విధంగా అకాలీదళ్‌" 
చెలికలు గందరగోళాన్ని సృష్టించా యి, రానురాను వీ$ పోరాటం కాస్తా తీవ్రస్తాయికి 
పోయింది, కాంగెసు పార్టీ కొన్నాళ్ళు భింద్రన వాలా అతివాద నాయకత్వాన్ని బలపర 
చింది. ఆవ్వుడు జై ల్‌సింగ్‌ హోంమం|త్రిగా ఉన్నారు, 


101 


సిక్కులలో ఒక వర్గం తీవ్ర నిర్ణయం తీసుకొని సిక్కు లకు ఖలిసాన్‌ కావా 
అన్నది. కొందరు సిక్కులు ఇందుకు అంగీకరించలేదు, ఖలిస్తాన్‌ కోరినవారు భయానక 
వాతావరణం సృషించ నారంభించారు. విదేశాలలో శిక్షణ పొందడం, ఆయుధాలు 
"సేకరించడం తీవ్రస్థాయిలో జరిగింది. శతు సంహారం చేవట్లారు. (ప్రధాని ఇందిరాగాంధి 
హయాంలో పంజాబ్‌ లో పరిసితి చేయిదాటి పోయింది. అతివాదులు గురుద్యారాలను, 
అమృతసర్‌లోని స్వర్హమందిర (ప్రాంగణాన్ని ఆక్రమించారు, వారిపై సెనికచర్య తీసు 
కున్నారు. సిక్కులు ఆనేకులు చనిపోయారు. ఇది తీవ్ర నిరసనకు గురై ది. (ప్రధాని 
ఇందిరాగాంధి భదతా సిబ్బందిలో ఉన్న సిక్కులు ఆమెను కాళ్చి చంపారు, ఢి ల్లీలోనూ 
ఇతరచోట్లా సిక్కులను విచక్షణారహితంగా చంపేశారు. ఆ స్తులను ధ్వంసం చేశారు, 
ఈ సంఘటనలు సిక్కులలో చాలాముందిని కాం(గెసుక్కు హిందువులకు దూర ంచేశాయి. 


విచారణ సంఘాలను నియమించినా. ఉపశమనం జరగలేదు, 


1989 లో జరిగిన సాధారణ ఎన్నికలలో సిక్కులు కొందరు పంజాబ్‌ నుండి 
లోక సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న పంజాబ్‌లో ఆతివాదుల 
చర్యల్ని అదుపులో పెట్టలేకపోయారు. వి, పి, సింగ్‌ [ప్రధానిగా పంజాబ్‌ వెళ్ళి సిక్కుల 
సమస్య శాంతియుతంగా పరిష్కరినామన్నారు. రాజీవ్‌ గాంధీ (ప్రధానిగా ఉన్నంతకాలం 


సిక్కులు శాంతం వహించలేదు.  . 


మతాన్ని _ రాజకీయాలను కలిపేసే సిక్కుల సమస్య జటిలమైనదే. పునర్వికొ 
సానిక్కి "సెళ్యులరిజానికి సిక్కు. ధోరణి ఆటంక మే. 


అచచచచచచచచాచచచచచపంపచచచచచచచచచచచచచచచచచచచచచచచచచచచచచచచపైచ్యై చాచా “ఎటట 


కొందరు జాతియ నాయకులు. వునర్వికాసం 


దోరణంలు = 6 


శ INI INI NNN NNNANNNNANANAINNNNNNNNNANNANANNANINANNNANNANNNAANANNNNNNANNNANANAANANAANNNNI 


లోకమాన్య తిలక్‌ = వీరహైందవనం _ పునర్వికాసం 


ముందు స్యాతం|త్యం = తరువాత సంస్మరణ 


తిలక్‌ (1856 _ 1920) అంచే బ్రిటిష్‌వారు బాగా భయపడుతూ వచ్చారు. 
దేశ దోహ చర్యలు తలపెట్లాడని వారి ఉదెశ్యం, (బిటిష్‌వారు పోవాలని, స్వరాజ్యం 
నా జన్మహక్కని నినదించిన తిలక్‌ (బిటిష్‌ పాలనలో రెండునార్డు జె లుపాలయ్యారు 


రాజకీయాల్లోకి కేవలం (బ్రాహ్మణుల'నేగాక్క [బాహ్మజణేతరుల్ని ఆకర్షించాలని 
తిలక్‌ తలసపెటాడు. గణపతి ఉత్సవాలు శివాజి ఉత్సవాలు పునరుదరించ్కి జనాన్ని 
రు డు 
(పేరేపించాడు. ఈ విషయంలో ఉగ్రవాదుల్ని మించిపోయిన్నా రాజకీయాలలోకి మతం 
౧ 
వ సే జరిగే పరిణామాల్ని తిలక్‌ సరిగా అంచనా వేయలేదు. రాయఘుడ్‌లో శివాజి 
కోటను బాగుచేసి, (ప్రజలకు ఉ తేజకర చిహ్నంగా మార్చాలని తిలక్‌ ఎంత (ప్రయత్నిం 
చినా తగిన డబ్బు సమకూడలేదు, తిలక్‌ చనిపోయేవరకూ ఆ కోరిక తీర నేలేదు, 


ఛివాబికి గురువు రామదాసు జాహ్మణుడే శివావి కూడా (బాహ్మణుల్ని సమరిం చాడు, 
ఉా 


103 


ఆందువలనేగాక, (బాహ్మణుల ఊ్కీగవాద రహస్య కేం[దాలిక్కు శివాజీ ఉత్సవానికీ 
సంబంధాలుండేవి. వీటన్నిటి దృష్టా్యా తిలక్‌ ఎంత కోరినా శివాజి ఉత్సవాలు సఫలం 
కాలేదు. ముఖ్యంగా (బ్రాహ్మ ణేతరులు వీటిపట్ల ఉత్సాహం చూపలేదు. రాయఘడ్‌ లో 
జరిగిన శివాజి ఉత్సవాలలో శివాబ్మ్‌ రామదాఘలతో బాటు వికోరియా రాణేకికూడా 
జయజయ ధ్యానాలు పలికారు. ఇక బిటిష్‌ వ్యతిరేకత re ఎలా 
సాధ్యం ? అందుకే తిలక్‌ ఆ రంగంలో విఫలుడయ్యాడు. మహారాష్ట్రలో (బ్రాహ్మ 
ణులు శివాజీ పొలనగాన్కి అతడి స్టాయినికాని ఒకపట్టాన గు ర్రించలేదు. ఈ వషయంలో 


(పజల మన స్తత్వాన్ని గు ర్రించక పోవడం తిలక్‌ లోపాన్ని సూచిసుంది. 


తిలక్‌తో విభేదించి స్టాపించిన డక్కన్‌ సభను కొల్లాపూర్‌ మహారాజా నమర్థిం 
3 ళం (యు 
చిన్నా [బాహ్మణేతరులు హృదయ పూర్వకంగా కోపువేసుకోలేదు. సార్వజనిక సభ 
తిలక్‌ నాయకత్వంలో (బాహ్మణాధిపత్యంలో ఉండడాన్ని గమనించినవారు [క్రమేణా 
జోోతిరావుపూలే నాయకత్వాన నిలదొక్కుకున్నారు. అతడు సత్యశోధక్‌ సమాజాన్ని 
సాపించాడు. 
యా 


ప్పృనరిఇకాసానికి వ్వతిరేకంగా తిలక్‌ చేసిన కృషిని వివరంగా తెలుసుకోవాలి. 
వ్‌ ఫ్రీ | లి 


క్ర; శీ! జ. డి. పరేఖ్‌ మరాఠిలోఉన్న తిలక్‌ రచనలు, కేసరి పత్రికలో వ్యాసాలు 
క్షుణంగా పరిశీలించారు. అవన్నీ ఇంగ్హీషు చదువుకున్నవారికి అందుబాటులో లేనందున 
తిలకొపట్ల అనేక అపోహలక్కు (భాంతి పూరిత భావాలకు దారితీసిందన్నారు. ఇంచు 
మించు ఇవే అభిప్రాయాల్ని కీ॥శే॥ ఎ. బి షా కూడా వ్య క్రసర చారు, 


తిలక్‌ నిస్సందేహంగా భారత జాతీయ నిర్మాతలలో (ప్రముఖుడే. సంస్కరణ 
అకు ఆయన వ్యతిరేకి కొదుగూడా. అయితే సంస్క్రరణలు._స్వాతం(త్యం అనే వాటిల్లో 
దేనికి ప్రాధాన్యత యివ్వాలి అంచ, స్వాంత|త్ర్యానికే ఆ|గతాంబూలిం ఆన్నారు తిలక్‌ 


(పజాభిప్రాయాల్ని అనుకూలంగా మార్చుకుంబూ సంస్కరణలకు సుముఖులుగా చను 


రణలు రుదకూడదని తిలక్‌ ఉద్దెశ్యం. వచ 
(౧ 


చో 


కుంటూ పోవాలని బలవంతంగా సంస్క 
నో గ అ రో ద తిలక్‌ త 
భుత్వం శాసనాల ద్వారా సంస్క-ర ఐలు తెచ్చే పద్దతి మంచిది కాదని ల 


(ప 
నలు తోడ్పడతాయని 


పోశారు. (ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నప్పుడు శాస 


104 


1881 నుండి తిలక్‌ చెబుళూ జీవితాంతం అదేధోరణి (ప్రచారం చేశారు. స్వాత ౦(త్యం 
లేని దేశంలో సంఘ సంస్కరణలు పనిచేయవని, స్వాంత్మత్యం సంపాది సే 
సంస్కరణలు వాటంతట అవే వస్తాయని కూడా. తిలక్‌ (భమించారు. స్వాతంత్ర్య 
పోరాటంలో (ప్రజల దృష్టి మళ్ళించరాదని, ఏకాగ్రతతో స్వాతం (త్యం సాధించేవరకూ 
పోరాడాలని తిలక్‌ కోరారు. కాంగెసు సమావేశాలతో బాటుగా సాంఘిక సభలు 
ఏర్పరచడం తిలక్‌ ఇష్టపడలేదు. ఈ విషయమై ఆయన రనడ్చే ఆగార్క్భ-ర్‌, గోఖలే 
లతో విభేదించారు. 

సంస్కరణలు కొవాలనేవారు స్వయంగా ఆచరించాలని, కేవలం ఉపన్యాసాలు 
చెబితే చాలదని తిలక్‌ గట్టిగా వాదించారు, 1890 అక్‌ కోబరులో సంస్కరణ వాదుల 
నుద్దేశించి తిలక్‌ ఒక ప్రతిపా పాదన చేశారు. వివాహ వ వయస్సు పురుషులకు 20 సం॥లు 
స్రీలకు 16 సంవత్సరాలు ఉండాలన్నారు. 40 సంవత్సరాల పై బడిన పురుషులు పెళ్ళి 
చేసుకోదలి సే విరవలనే చేసుకోవాలి, కలు ఉండరాదు. విధవలను గుండు 
చేయించుకోమనరాదు. సంస్కరణలు ఆమోదించినవారు తమ ఆదాయంలో 10 శాతం 
విరాళంగా యివ్వాలి, ఏటిని ఆమోదించికూడా పాటించని వారిని చట్టబద్దంగా శిక్షించాలి. 
సంస్కరణ వాదులు యీ (ప్రతిపాదనలు తిరస్కరిస్తార ని తిలక్‌ బాగా (గహించారు. 
అందుకే ఇలాంటి [ప్రతిపాదనలుచేసి వారిచే కాదనిపిం చారు. 


చట్టరీత్యా వివాహ వయస్సు యువతులకు 12 ఏళ్ళ తరువాత ఉండాలని 
ప్రభుత్వం చట్టం తేదలచినప్పుడ్కు తిలక్‌ వ్యతిరేకించారు. తన కుమా రైలకు 15 ఏళ్ళ 
తరువాతే పెళ్ళి చేశారు కులం, అంటరానితనంకూడా సిద్దాంంతరీత్యా తిలక్‌ వ్యతిరే 
కించారు. అగార్కర్‌ _తిలక్‌ మధ్య రాజకీయ స్వాతంత్ర్యం, సంస్కరణలలో దేనికి 
ఎప్పుడు ఎంత (ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి. 

గాందీజీ ఉ త్తరో తరా తిలక్‌ వాదన కప్పు అని ఆచరణలో సాంఘిక సంస్క-_ 
రణోద్యమం రాజకీ కియోద్యమానికి బాగా బలాన్ని చేకూర్చినట్లు గాంధీజీ రుజువు 
చేశారు. 


తిలక్‌ ప్రవేశ పెట్టి, (ప్రచారం చేసిన వాటిలో గణపతి ఉత్సవాలు శివాజి 
ఉత్సవాలు ముఖ్య పరిణామాలకు దారితీశాయి. తిలక్‌ ముసిం వ్యతిరేకి హిందూ 
ళం 


14] 105 


ఛాందసుడు ఆనే పేరు వచ్చింది. గోరక్షణ ఉద్యమానికి ఆయన మదకు (పకటించ 
~~ 
డంకూడా ఇందుకు కోడె ౦ది. 


హెందా.పుసిం. (బిటిషి 
ap 


మత కలహాలలో కేవలం పాందూ ముసి ౦లేగాక, (బైటిష్‌ పాలకులు కూడా 
వున్నారని తరచు వారి విధానాలే బాందూ_ముస్తి ౦ కలహాలను రెచ్చగొడుతున్నాయని 
తిలక్‌ భావించారు. (ప్రభుత్వం పూ ర్తిగా నిష్పాక్షిక ధోరణి చూపితే తప్ప హిందూ... 
ముస్తింల మధ్య సామరస్యత వుండదన్నారు. ముస్తి ౦లపట్ల మొగ్గుచూపుతున్న 
(టైటిష్‌ పాలకులు తరచు కలహాలను. (పోత్సహి స్తున్నారని తిలక్‌ అభిపాయ 


ఇ 


పగారు, 
G 


గోవధ సంరక్షణ విషయమై తిలక్‌ కు రాస్తూ హిందువులు వుండే [ప్రాంతంలో 
ముస్తైం అవును చంపిళ్తే శిక్షించాలన్నారు. ముస్లింల వద్దవున్న గోవును బలవంతంగా 
హిందువులు విడిపి సే అప్పుడూ శిక్షించాలన్నాడు, హిందూ_ముస్పింలు వరస్పరం 
ఒకరి భావాలు మరొకరు గౌరవించుపంటూ ఎవరి పండుగలు వారు జరుప్పకోవాలన్ని 
(పభుత్జం ఉభయయలకూ సమాన రక్షణ కల్పించాలన్నారు. _ హిందువులు గో రకణ 
కావాలంకే ముస్తి ౦లు దాడి చేయనక్కర లేద స్కీ ముస్పిం పాలనలో కూడా పరస్పర 
ఆఅవగాహానతో సాగిపోయిన సంగతి గు రుంచుకోవాలన్నారు. ఆయితే గోవధను చ 


రీత్యా నిషేధించాలని వినోబావలె తిలక్‌ కోరలేదు. 


1893 లో బొంబాయి పూనాలలో హిందూ_ముస్తి ౦ కలహాలు చెలరేగాయి, 
చొంబాయిలో హిందువుల దేవాలయాలపై ముస్తె౦లు దాడిచేసి విగ్రహాలు పగల 
గొట్టారు. హిందువులు 1893 ఆగష్టు 12 న ముస్తింలపై ఏదురుడాడులు చేశారు. 
దాదాపు 70 మంది యీ కలహాలలో చనిపోగ్యా 3౫0 వరకూ బాగా గాయపడ్డారు, 
ప్రభుత్వం సైన్యం (ప్రవేశ పెడితేగాని పరిస్టితి మామూలు ధోరణికి రాలేదు. 
లోగడ గుజరాత్‌లోని హిందూ-ముస్లిం కలహాల సందర్భంగా, ముహరంనాడు 
హిందూ చేవాలయాలపె. దాడిచేశారు. ఇదంతా గోరక్షణ ఉద్యమకారణంగా జరిగిం 


106 


దని (బైటిష్‌ అధికారులు చెప్పారు ముస్తంలే ముందు హింసకు వాల్పడ్డారని కూడా 
వారన్నారు, ముసి ౦లను (ప్రోత్సప్‌ ాస్తు న్న (విటిష్‌వారిని తిలకు త్మీవంగా వీమర్శించారు 
విభజించి ప్రత్త తీరులో (టెటిష్‌వారు వ్యవహరిస్తున్నార న్నారు. ముహరంనాడు 
ముస్తింలతోబాటు హిందువులు కూడా పాల్గొనడం ఆచారంగా వసున్నది. అయితే 
హాందువులపట్ల ముస్లి ౦లు చులకనగా వ్యవహరిస్తున్నారని తిలకు భావించారు. 
ఇదంతా గమనించి, ముస్ది ౦లను పితిఘటించడానికి తిలకు పూనుకున్నారు, గణపతి 


ఉత్సవాల పునరుద్ధరణ ఆ విధంగా ఆర ంభమెంది. 


ముస్సి ంలపట్ల మితవాదులవలె తిలకు వ్యవహరించ దలచలేదు. హవాందువులు 
వు వుండాలని అవసర మెశే (పతిఘటించా లని తల పెట్టాడు. ద్రాహ్మణెక 
రులు కలసిరావడానికి అనువుగా గణపతి ఉత్సవాలను ఏటా తస ళవాతన్నాడుః 
ఇళ్ళల్లో జరుపృకొనే పండగను వీధుల్లోకి తెచ్చాడు. దీనివలన హిందూ-ముస్లిం సామ 
రన్యత రాకపోగా నానాటికి ద్వేషాలు పెరిగిపోయాయి. ఒక దశలో గోఖలేపై తిలకు 
అనుచరులు ఒక ఉత్సవ సమా వేశంలో దాడిచేశారు. తిలకు ఏ ఉచదేశ్యంతో గణపతి 
ఉత్సవాలు ఆరంభించిన్కా అవి ముస్తిం వ్యతిరేక ధోరణిలోనే సాగాయి. ముస్టిం వ్యతి 
రేక ధోరణిలోనే సాగాయి. ముస్టింలు ఒకవై పున హిందూ వ్యతిరేక ధోరణి కనబర 
చగా దీనిని ఎదురు దెబ్బతీయడానికి హిందువులను సంఘటిత పరచడానికి గణపతి 
ఉత్సవాలు పనికొచ్చాయి. అప్పటినుండి ఇప్పటివరకూ ముహరం౦_గణపతి ఉత్సవ 
(ప్రదర్శనలు బలప్రదర్శనలుగా మారాయి, హిందూ-ముస్లిం కలహాలు నిరంతరంగా 


సాగుళూనేవున్నాయి. మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన తిలకు మతకలహాలను పెంచ 
డానికి తోడ్చడినట్ల యింది, 


నివాబ్రి ఉత్సవాలు 


గణపతి ఉత్సవాల వలే శివాజీ ఉత్సవాలను కూడా తీలక్‌ (ప్రారంభించారు. 
(గ్రీక్‌ ఒలంపిక్‌ (క్రీడలవలె యో ఉత్సవాలు సమెక్యతకు దారితీయాలని ఆయన భావిం 
చారు. శివాజి జీవితం యితరులకు ఊఉ త్తే జాన్ని కలిగించాలన్నారు. |క్రాంవెల్‌ ఉత్సవాలు 


t07 


ఇంగ్లాండ్‌లో జరిపిక్కే అంతమాత్రాన ఇంగ్లండ్‌, రాజుల్ని చంపమని ఆరం కాద 
న్నారు. తిలకు కాలంలో ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా శివాజి పేర ఉత్సవం అనేది 
కేవలం రాజకీయ పరంగా వున్నది, లాంఛనంగా హిందుపులు ముహరం వూరే 
గింపులో పాల్గొన్నశే, కొందరు ముస్లింలు సైతం శివాజి ఉత్సవాల్లో పాల్గొన్నారు, 
శివాజిపై 1897 లో వ్యాసాలు వ్రాసినందుకు తిలకును బ్రిటిష్‌ వారు జై ల్లో పెట్టారు. 
ఇదంతా ముస్తి ౦ వ్యతిరేకతతో తిలకు చేశాడని ముస్తింలు భావించారు, 

ముస్తె౦ వ్యతిరేకత తిలకులో వున్నా లేకున్నా ఆయన వ్యాసాలు ఉపన్యా 
సాలు ఆదరణ అంతా వజస్తింలను జాతయతకు వ్యతిరేకంగానే నడిపించడానికి ఉప 
శరించాయి, 


చివాజిని మరచిపోయినందుకు అతడి వారసులను విమర్శిసూ 1895లో తిలకు కేసరి 
షృత్రికలో వ్యాసాలు రాశారు. శివాజి జాసకారం ఏర్పరచదలచిన కార్యక్రమాలకు 
జు థి 
విరాళాలివ్వమంకు అంత ఉత్సాహంగా వసూళ్ళు జరగలేదు... శివాజి సమాధివద్ద ఛత్రి 
నిర్మించాలని తలపెటినది కూడా తగిన డబ్బురాక్క పూరి కాలేదు. తిలకు చేనున్న 
రు — అవాలి 
పనులన్ని టబిటిష్‌ దేశ [దోహంగాన్కు ముసింలకు తమకు వ్యతిరేక చర్యగాను కని 
వ్‌ 
పించాయి. గణపతి ఉత్సవంవలె శివాణి ఉత్సవాలు అందరి మన్నన పొందలేక పోవ 
డానికి కులం అడెచ్చింది కూడా ! 
టె 


తిలకు తన కాలంలో ముస్త౦ల మత, భాషాధోరణులు క్షమించలేక పోయారు. 
మత్క సామాజిక విషయాలను రాజకీయాల దృష్ట్యా ఆలోచించి చిక్కులు 
తెచ్చిపెట్టారు. రాజకీయాలకు అత్యంత (ప్రాధాన్యత యిచ్చిన తిలకు సాంఘిక సంస్క 
రణల తక్షణావశ్యకతను (గ్రహించలేదు. గీతా రహస్యం రాసిన తిలక్కు కులాల రొం 
పిసి తీవ్రంగా ఖండించలేకపోయాకు. కనుక తిలకు రాజకీయాలు పునర్వికానానికి 
తోడ్పడకపోగా, అడ్డం పడ్డాయి కూడా. 


నాన లచ కల లనన నాలను డతడు పతనం 


పరిశీలక (గ్రంధాలు క 


1) Daniel Argor ; Moderates and Extremists in the 
Indian Nationalist Movement, 1967, Asia, Bombay. 


2) 


3) 


4) 


108 


Balagangadhar Tilak : Srimad Bhagavadgita Rahasya or 
Karma Yoga Sastra. (Tr.)Balachandra Sitaram Sukthankar 
1936, Tilak Bros., Poona, 


Balagangadhar Tilak : The Arctic Home, 1956 Tilak 
Bros., Poona. 


T.V. Parvate వ Bal Gangadhar Tilak, 1958 Navajivan, 
Ahmedabad. 


సుభాస్‌ చంద్రబోసు - విష్ణవ రాజకీయాలు 
పునరి 0కాసం 


భాస్‌ చంద్రబోసు గురించి మనదేశంలో కావలసినన్ని కటుకథలు (ప్రచా 
“ లు 
రంలో వున్నాయి. హిమాలయాలలో యోగిగా ఉన్నాడస్కీ రష్యాలో రహస్యంగా 
సంచరి స్తున్నాడని తగిన సమయం కోసం ఎదురు చూ సున్నాడని _ యిలా పుక్కిటి 


గాధలు పను వ్యాపించాయి, 


మనకు భటాజీయం బాగా అలవాటు. ముఖం వాచేటట్లు పొగడటం ఆనవాయితి. 
వీరారాధన కూడా జొ సిగానే ఉన్నది. దీనికి భిన్నంగా తెగనాడటమూ అదే మోతాదులో 
ఉంటుంది. ఈ అతివృష్టి అనావృష్టి వలన, నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధం బాగా 
దెబ్బతిన్నాయి. పరిశోధన పరిశీలన బాగా కుంటుపడింది. బోసు విషయంలో సరిగ్గా 
ఇదే జరిగింది. 


అయిశే ఇటీవల విదేశాలలో దోసుపాత్ర గురించి ఆధారాలతో కూడిన సమా 
చారాన్ని పరికోధించి వెలువడిన కొన్ని సిద్దాంత (గంథాలు మనకెంతో ఉపకరి స్తున్నాయి. 


సుభాస్‌ చంద్రబోసు గురించి ముందు వాస్తవాలు తెలుసుకొందాము. నిర్హ 
యాలు వ్య కిత్వ విశేషణ పాఠకులే ఒక స్యరూపంలో 'పెటుకోగలరు. ఆ దృషితో 
తాట ౧ రు శ 
కొ తగా తెలిసిన సమాచారాన్ని పరిశోధనాత్మక వివరాలను ఇక్కడ పొందుపరు స్తు 
న్నాను, 


బోసు సాహస జీవితం 

మన దేశంలో [బ్రిటీష్‌ పాలకులను పార।ద్రోలటానికి జర్మసీ_రషా్య సహాయం 
స్వీకరించాలనే అభిప్రాయం బోసుకు చిరకాలంగా ఉండేది. ఏమార్గాన్ని అనుసరించి 
ఆయినాసర్కే స్వాతంత్ర్య లక్ష్యాన్ని సాధించాలనేది బోసు ఆకాంక్ష. బ్రిటీష్‌ వ్యతిరేక 


110 


తను బోను స్పష్టంగా తరచు ఆవేశంగా వ్యక్త కం చేసేవారు. ఆయన 1921 నుండి 
అరెస్టులు ఆవుతూనే వచ్చారు, మొత్తం 11 పర్యాయాలు బిటిష్‌వారి నిర్బంధానికి 
గురై నారు. బోసు ఐ.స్మయస్‌.కు రాజీనామాచేసి కాంగెసులో చేరారు. 27 సంవత్స 
రాల వయస్సులో కలక తా మేయరుగా ఎన్నికయ్యారు. బెంగాల్‌ రాష్ట్ర కాం|గసు 


అధ్యక్షుడుగా అభిల భారత కార్మిక సంఘాధ్యక్షుడుగా పనిచేశారు. 


1933 లో అనారోగ్య కారణంగా నిర్భంధంలోవున్న బోసును భిటిష్‌ పాల 
కులు విడుదలచేసూ విదేశాలకు వెళ్లిపోవాలని ఆంక్షపెటారు- ఆ (ప్రకారం యూరపు 
'వెళిన బోను 1934 డిసెంబరులో "మరణశయ్యపై ఉన్న తండ్రిని చూడటానికిన న్వచేశం 
వచ్చారు. మళ్లీ 1937 నవంబరులో ఆయనను కాంగెస్‌పారీ అధ్యక్షుడుగా ఎన్ను 

యం వి 
కొన్నారు, 
ఇటలీకి ఒడంబడిక తత . 


1933 జూలైలో బోను బెర్లిన్‌ వెళ్లినప్పుడు ఇండోజర్యన్‌  సంఘంవారు 
ఆయనను ఆహ్వానించారు, నాజీలతో పెద్దనాయకులెవరూ. వోసును కలియలేదు, 
ఆహ్వానించలేదు. చిన్న చిన్న నాజీ అధికారులు బోసును కలిసినా బ్రిటిష్‌వారికీ, 
ఇండియాకుగల వై రుధ్యంలో తాము తట స్తంగా ఉంటామన్నారు. ఇందుకు భిన్నంగా 
ఇటలీలో ముస్పోలిసి అనేక పర్యాయాలు బోసును ఆహ్వానించి మాట్లాడారు. అలాగే 
ఆస్ట్రియా, పోలెండ్‌, చెకోస్తావేకియాలొ (ప్రముఖులను బోసు క 


ఇండియన స్ట్రగుల్‌ 


1934 మేలో ఇండో_సెం(టల్‌ యూరప్‌ సొసె టీని వియన్నాలో స్థాపించిన 
బోసు బెర్టిన్‌లో భారతీయ విద్యార్దులను సంఘటితపరి వాడు. వియన్నాలో “ది' ఇండియన్‌ 
స్ట్రగుల్‌. ఆనే గంధాన్ని ఇండియాకు రానివ్వకుండా వీలై. శ్రే ప్రచురణ జరగకుండా 


ఆపాలి బ్రిటిష్‌వారు (ప్రయత్నించారు, 1935 లో లండన్‌లో గినిని 'ప్రచురించగా, 
1842 లో ఇటలీలో ప్రచురితమైంది 


111 
జర్మనీ. నాజీలు కేవలం యూదులనే అవమానించార నుకోవద్దు, ఆక్కడ ఉన్న 
భారతీయులకు కావలసినన్ని ఆవమానాలు జరిగాయి. నాజీ పత్రికలలో ఇండియన్ల పె 
అసభ్యంగా (వాళారు. గాంధీపై గోరింగ్‌ తీవ్ర దాడిచేశాడు. ఇండియాలో తెల్లవారి 
పాలన మెచ్చుకొంటూ జాతి తక్కువ ఇండియన్స నే విమర్శతో కూడిన సినిమాలు 
చూపారు, 


భారతీయుల అవమానాలకు బోసు అభ్యంతరం 


ఇదంతా కళ్లారా చూచిన బోసు అభ్యంతరం పెడుతూ ఉత్తరాలు వా సే 
జర్ముసి అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఆసలు ఖాతరు చేయలేదు... నిస్పృహతో 
1936 మార్చి 25న ఇండియాకు తిరగిరాదోతూ బోను తన ఆశలన్నీ ఆడియాసలై 
నాయని, [బిటన్‌ దువ్వడానికిగాను జర్మనీ భారతీయులపై దాడిచే సుందన్నారు. 1933లో 
జర్మసీపై ఉంచిన ఆశలు తొలగిపోయాయని సంకుచితంగా, స్వార్థ పూరితంగ్యా పొగరు 
టోతుగా నాజీ జర్మనీ తలె త్తిందని బోసు అన్నారు. 


1937లో మళ్ళీ జర్మనీ వెళ్లిన బోసు భారతీయులు జర్మన్‌లు పెళ్ళిళ్ళు చేసుక్‌ వ 
టానికి పెట్టిన ఆంక్ష తొలగించాలని, గాంధిపై గోరింగ్‌ దాడిని, ఇండియా పై హిట్లరు 
దాడిని రికార్డులనుండి తొలగించాలని కోరారు, . రోజన్‌బిర్డ్‌ తన (గ్రంధంలో ఇండియాపై 
చేసిన వ్యతిరేక (వకటనలు ఉపసంహరించాలని. కు 


విదేశాలలో అప్పటికే (ప్రజలు నెహ్రూ, దోసుల గురించి బాగా విని ఉన్నారు, 
ఫాసి సు మద్రతుక్రై బోను (ప్రయత్ని స్తు సున్నాడని ఆమెరికా పత్రికలు (వాశాయి. జర్మని 
తే. మద్దతుకై బోను కృషిచే స్తు సున్నాడనికూడా జగమెరిగిన సత్యమే. ఆయినా 
హిట్లర్‌ ఇరకయాక అనుకూలంగా లేడు. బోసుకు సమాధానం ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ కు 
వ్యతిరేకంగా జర్మనీ మారిన తరువాతకూడ బోసును హిట్లర్‌ గొరవించలేదు. ఇండి 
యాలో మాత్రం తెల్లవారి పాలన తొలగిపోరాదస్కీ (బ్రిటిష్‌వారు వై దొలగితే సోవియట్‌ 


రష్యా పెత్తనం వస్తుందని పొట్ట ర్‌ ఉదేశ్యం. 


112 


బోను కాం గైస్‌ పార్టీ అధ్యకుడుగా ఉండగా జర్మనీ జమిందారు డా॥ హజల్‌ 
మర్‌షాట్‌ 1939 ఏప్రియల్‌ 10న బొంబాయి చేరారు. జర్మసీపై ఆశపోని బోను 
రహస్యంగా 1938 డిసెంబరు 22న బొంబాయిలో ఇద్దరు జర్యన్లను కలిశారు, 
డా॥ ఉల్ఫ్‌ పగి, డా॥ అర్బన్‌ అనే పీరిరువురిసీ బోసుతో కలపటానికి ఎన్‌, జి, 
గన్‌పూల్‌ తోడ్పడ్డారు తన పాత కోర్కెలన్నీ బోసు వారితో ఏకరువు పెట్టారు, 
“ది డైలీ మెయిల్‌” లో ప్రచురితమైన గాంధీపై గోరింగ్‌ దాడి మైన్‌కాంపులో 
హిట్లర్‌ ఇండియాపై (వ్రాసిన వ్రాతలు, రోజన్‌ బర్లు రచనలో కొన్ని భాగాలు జర్మన్‌ 
పతికలలో భారతీయుల్ని కించపరచే (వాతలు ఉపసంహారించాలన్నారు. ఇండియా 
నుంచి జర్మనీకి వెళ్లిన (ప్రముఖులను తనతోసహాో అధికారులు ఆహ్యానించక పోవటం 
పట్ట నిరసన తెలియపర చారు. 


బోసు అభిిపాయాలు పరిగణనలోకి తీసుకొనీ [బిటన్‌కు వ్యతిరేకంగా కాం్యగెస్‌ 
పార్టిని వాడటానికి జర్మ నీతో ఇండియాకు సత్సంబంధాలు ఏర్పడటానికి కృషి చెయ్యా 
లని డా॥ అర్బన్‌ (వాళారు, కాని జర్మనీ ఈ విషయం పట్టించుకోక పోగ్కా (టిటిష్‌ 
సామాజ్య ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకున్నటవుతుం దెమోనన్నారు. 
ఏమైనా యుద్దారంభం జర్మిన్లు తమకు అనుకూలంగా వాడుకొనే ప్రయత్నం చేయ 
లేదు. జర్మన్‌-ఇండియాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. జర్మని 
ధోరణిని జొతి అహంకారాన్ని కాం(గెస్‌పార్ష్‌ గాందీ నాయకత్వాన. న్నెహూ ఆధ్వర్యాన 


ఖండిసూపోయారు. ఆలాంటి జర్మనీపె చోసుకు ఏనాడూ. ఆశలు విడిపోలేదు, 


గాంధి వ్యతిరేకత 


కాంగేస్‌ పార్టీలో గాంధీ అనుసరించే అహింసాయుత. సత్యాగహోలు బోనుకు 

నచ్చలేదు. బ్రిటీష్‌వారిపై (ప్రత్యక్ష చర్యకు దిగాలని - (ప్రపంచంలో (బ్రిటిష్‌వారు ఎదు 

రొ-ంటున్న చిక్కుల నాధారంగా వారిని చావుదెబ్బకొటాలని దోసు ఆకాంక్ష. కాం(గెస్‌ 
శి | 


నుండి బయటపపోయి ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్తాపించిన టబోస్కు వామపక్షెల ఐక్యసంఘటనకు 


15] 113 


విఫల ప్రయత్నం చేశాడు. సోవియట్‌ రష్యా జర్మసీల సహాయం తీనుకోవాల'నే 


తలంపు మాతం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నది. 


రెండవ (ప్రపంచ యుద్దంలో జర్మనీ గెలుపుచూచి చోను చాలా సంతోషించాడు. 
యుద్దంలో టబైటన్‌ ఓడిపోతుందన్సీ ఇదే ఆదనుగా ఇండియాలో (బిటిష్‌వారిని దెబ్బ 
తీయాలని చోసు ఉదేశ్యం గాంధీ కలసి రాలేదు. 1939 అకోబరులో చైనా వెళ్ల 
టానికి పాస్‌పోర్లుకె వోసు ధరఖా స్తు పెట్రారు. బెంగాల్‌ ప్రభుత్వం ఒప్పుకున్నది. 
కౌని కేంద్రప్రభుత్వం నిరాకరించింది. ఇండియాలో ఉంచే ఒక కన్నేసి ఉంచపచ్చన, 
చైనా పోని సే ఖచ్చితంగా రష్యాతో బోసు సంబంధం పెట్టుకొంటాడని బ్రిటిష్‌ 


గూఢచారులు భావించారు. 


1940 జులై 2న సుభాస్‌ చం[ద్రవోసును 11వ పర్యాయం నిర్బంధించారు. 
(బిటిష్‌ వ్యతిరేక (ప్రదర్శన కలక త్రాలో జరుపుతుండగా అరెస్సు చేశారు. 1940 
నవంబరు 26న బెంగాల్‌ గవర్నర్‌కు చోసు ఒక ఊత్తరం (వ్రాస్తూ తాను జైలులో 
నిరాహారదీక్ష ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. జైల్లో చనిపోతే పెద్ద గొడవ అవు 
తుందని [బిటిన్‌ అధికారులు భయపడి చోసును 6 రోజుల దీక్ష అనంతరం విడుదల 
చేస్తి 38 బల్లిన్‌ రోడ్డులోని .స్వగృహంలో సె ఉండమన్నారు. దుసులలోఉన్న పోలీసు 


అను కాపలా పెటలేదు, 
యు 


భోసు తప్పించుకోవటం 


1941 జనవరి 17న ముసి ౦ అస్యూరెన్సు ఏజెంటుగా మహ్మద్‌ జియావుదీన్‌ 
శృరట దోసు ఇంటో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. కలక తా బయట రెలు 
ట్‌. అలాని దా 
ఎక్కి. రెండు రోజులకు పెషావర్‌ చేరారు. పది రోజుల తరువాతగాని పోలీసులకు ఈ 
విషయం తెలియలేదు. జపాన్‌ వెళ్ళివుండవచ్చు అని పోలీసులు భావించారు. దేళ 
మంతటా బోను తప్పించుకున్న వార్త పెద్ద కలవరాన్ని రేకెత్తించింది. 


114 


పెషావర్‌లో భగతీ రాంతర్వార్‌ ఉరఫ్‌ రహమత్‌ఖాన్‌ అనే పటాన్‌గా 1941 
జనవరి 22న బయలుదేరి బోసు కాబూల్‌ చేరుకున్నారు, తప్పించుకొన్న తరువాత 
కాబూల్‌ చేరిననాడు కలక తా పోలీసులకు తప్పించుకున్న వా ర తెలిసింది. పెషావర్‌లో 


ఉండగా అబద్‌ ఖాన్‌ అనే వ్యకి బోనుకు ఆశ్రయం యిచ్చాడు, 


కౌబూల్‌కు వెళ్లగానే దోసు తన సహజ ధోరణిలో సోవియట్‌ రాయబార 
కార్వ్యోలయం ద్వాలా రష్యా వాణిజ్య మిషన్‌తో తన రష్యా (పయాణం విషయమే 
(ప్రయత్నించి విఫలుడయ్యాాడు. కాబూలులో ఉ త్రమచంద్‌ అనే వ రకుడు దోనుకూ 
రక్షణ కలిపించాడు, తరువాత జర్మస్కీ ఇటలీ రాయబార కార్యాలయాలలో పోసు 
తన ప్రయాణం సంగతి ప్రసావించాడు, 


మాసో గ్‌ నిరాదరణ 


మొస్కో-లోని జర్మనీ రాయబారి 1941 మార్చి 3న ఓక కేబుల్‌ పంపిస్తూ 
జర్భసీకి పోతూ దారిలో మాస్కోలో ఆగడానికి మాత్రమే రష్యా అనుమతి స్తుందని 
తెలియపర చారు. బోసుపటబ్ల సోవియట్ల కు నమ్మకం లేదు. ్రిటిష్‌వారు తమకూ 
ఆఫ నిస్తాన్‌కూ తగాదా పెట్టటానికి ఒక పన్నాగంగా బోసును ప్రయోగిస్తున్నారని రష్యా 


అనుమానం 


కాబూల్‌లో ఉండగా, జర్మన్‌ మంత్రీ హన్యా పిల్లర్‌ మాత్రం దోసుపట్ల అతి 
జొ[గ తగా వ్యవహరించారు, ఇందుకు భిన్నంగా ఇటలీకి చెందిన (పియతోఖురాన్‌ 
మాత్రం టోసుతో సన్నిహితంగా ఉన్నారు. బోసు తన ఆలోచనను ఖురానీకి వివరిం 
చారు. జర్మస్కీ ఇటలీ సైన్యాలు 50 వేలు గనుక భారోత సరిహద్దులకు చేరితే ఇండి 
యాలో సైన్యం అంతా బిటిష్‌ పాలకులను వదలి వ స్తుందని, జనం అంతా తిరగ 
బడతార నీ బోసు అన్నాడు. ఇండియాలో రాజకీయ జోస్యం చెప్పే నాయకునిగా తనకు 
గుర్తింపు ఉన్నదనీ, ఆంతర్జాతీయ సంఘటనలు తనవలె (గ్రహించగలిగే వారెవరూ 
ఇండియాలో లేరనీ తన మాటపై భారతీయులకు పరిపూర్ణ విశ్వాసం ఉందనీ 


115 
ఖురానితో బోసు నొక్కి వక్కాణించాడు. రేడియోలో తాను (ప్రసారాలు ప్రారంధి సే 
యావ తు సైన్యం బ్రిటిష్‌వారిని వదలి వచ్చే స్తుందన్నారు. ఇటల్కీ జర్మనీలు కలసి 


ఇండియాకు సంపూర్ణ స్వాతం(త్యం (పకటించాలన్నారు. కాని ఇండియాలో చుర్రరిజం 
విద్రోహచర్యలు భారీ ఎతున చేయమని చోసును కోరాడు ఖురానీ. 


1941 మార్చి మొదటి వారంలో బోసు 'కౌబూలులో ఉన్నట్లు ఇండియాలో 
(బీటిష్‌ పాలకులకు తెలిసింది. కాబూలులో ఉన్న వ మంతతికి ఇండియా పాలకులు 
(దాస్తూ బోసు కార్యకలాపాలకు అడ్డు రావద్దస్కీ సును శతు రాజ్యాలకు వెళ్ళనివ్వ 
డంలో క్రూడ్రా అడ్డు పెట్‌ పెట్టొద్రన్నారు, "డీళంలో బోసును ఒక రాజకీయ నాయకుడిగా 
చెబ్బతీయాలని బ్రిటిష్‌ పాలకుల తలంప్ప, 


బోసును ఇరాన్‌ మీదుగా తీసుకెళ్ళటానికి ఇటలీ చర్యలు తీసుకున్నది. కాని ఈ 
(పయత్నం మానమని మార్చి 17న పిల్తర్‌ తంతి ఇచ్చాడు. మార్చి 18న సినార్‌ 
ఆ రెండోమజోటా అనే పేరుతో ఇటలీ పాస్‌పోర్టు రజిష్ట జిషర్‌ నంబరు 64932)తో కాబూలు 
నుంచి బోసు మాస్కోోకు బయలుదేరారు. మాస్కోలో బోనుకు ఆతిథ్యం అతిగా 
లభించింది. కాని ఆయన ఎంత (ప్రయత్నించినా రాజకీయ నాయకులెనరూ కలియలేదు. 
రష్యాపై కొండంత ఆశ పెట్టుకున్న భోసుకు నిరుత్సాహం ఎదురై ంది, మార్చి 31న 
మాస్కోనుంచి బోసు రైలులో దెర్జిన్‌ వెళ్ళినట్లు మలెన్‌ బర్త్‌ తంతి ఇచ్చాడు, 


1941 ఏపిల్‌ 2న బోసు .బెర్తిన్‌ చేరుకున్నాడు. అప్పటికే జర్ము నిపట్ల హిట్లర్‌ 
పట్ట బోసుకు పరస్పర విరుద్దాభీ ప్రాయాలు ఉన్నవి. 


హెట్లర్‌ పట్టు పటు విరుద్ద వైఖరులు 


1939 అక్టోబరు 12న ఢిల్లిలో మాట్లాడుతూ బోను హిట్లర్‌ జాతికి మార్గాం 
తరం సోషలిజమనీ కాంగెస్‌లోగాని బయటగాని హిట్టరిజాన్ని తాను వ్యతిరేకిస్తానసీ 
ఆన్నారు ఈ మాటలు పలికిన ఆరు నెలల్లో బోసు (వ్రాస్తూ జర్మన్‌ ఫాసిస్టు కావచ్చు? 
సా(మాజ్యవాది కావచ్చు, క్రూరంగా విఎక్షణా రహితంగా (ప్రవ ర్రించవచ్చు, నాజీ జాత్య 


116 


హంకారాన్ని బోసు నిరసించినా అది అణచుకొని వారిని అభినందించే. సితికి వెళడుం 
| | @ి య 


నాబీ సోవియట్‌ ఒడంబడిక వలన (బ్రిటన్‌ ఓటమి ఖాయమని బోసు ఆశించాడు, 


బెర్లిన్‌ వెళ్ళిన మరునాడే విదేశీ కార్యాలయంలో అండర్‌ సెక్రటరీ డాగనోర్భన్‌ను 
టోసు కలుసుకొన్నాడు, (బ్రైటిష్‌వాతి పలకసషకలు! ఇండియా. బలాన్ని గురించి 
నోర్మన్‌కు ఒక వృత్రల సమర్పించాడు. బోసు పాహనసయాత్ర బెర్లిన్‌లో ఉండటాన్ని 
రహన్యంగా అట్టి పెట్లాలని నోర్మన్‌ చెప్పినా బోసు పధకంపై ఏమీమాట ఇవ్వలేదు, 


జర్మనీ._.ఇటలీలకూ ఇండియాకు మధ్య సహకార పధకాన్ని 1941 ఏప్రిల్‌ 9న 
బోను సమర్పించాడు, దీసికిగాను భారత స్వాతం(త్యాన్ని [ప్రకటించాలన్నాడు. యుద్దం 
ముగిసేవరకూ ఐరోపాలో స్వేచ్చా భారత కార్యాలయం స్టాపించి, దానికి రాయబారుల్ని 
నియమించే పే త్తనం, ఒడంబడికలు చేసుకునే హక్కు తగిన ఆల్చిక బలం ఇవ్వ 
లన్నాడు. రేడియో ద్వారా ఇండియాలో (ప్రసారాలు జరగాలి. కాబూల్‌లో గూఢచాతి 
కేంద్రం స్టాపించాలి. బ్రైటిష్‌ సై న్యాల్ని ఎదుర్కొని దాడి జరపడానికి కొండజాతుల 
వారికి శిక్షణ ఇవ్వాలి. ఇండియాలో రైలు పట్టాలు పీకటం, ఫ్యాక్టరీలు కూలగొట్లడం 


వంటి విద్రోహచర లు విరివిగా జరగాలి. 


స్వేచ్చా భారత (ప్రభుత్వానికి రుణంగా డేబ్బు సమకూరి స్తే ఉ త్రరో త్రరా 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ బుణాన్ని -తీరుసామసీ బోసు కోరాడు, జపాన్‌ _ 
రష్యా ఒడంబడిక కావాలన్నారు, ఇండియాలో బ్రిటిష్‌ సెన్యం 70 వేలు కాగా 
యావత్తు సైన్యం, పోలీసు కలసి 2,50,000 అన్నారు. ఇండియాలో ట్రిట్‌ష్‌వారి 
సట్ల సానుభూతి లేదు గనుక 50 వేల సైన్యంతో ఆంతా విచ్చిన్నం చేయవచ్చునని 
నోర్మన్‌కు నచ్చజెప్పటానికి బోసు ప్రయత్నించాడు. ఇండియాలో విప్లవానికి అనుకూల 
వాతావరణం ఉన్నదస్కీ దినిని వినియోగించుకోవట'మే తరువాయి అని. బోసు పేర్కొ 
న్నాడు. జర్మస్కీ జపాన్‌లు మరో చెబ్బకొడితే, అటువె పు జపాన్‌. గనుక సింగపూర్‌ను 
కొడితే డ్రిటిస్‌ ప్రతిష మంట గలు సుందని బోను తన నివేదికలో చెప్పారు. చేశం 
లోని సైన్యం సిక్కులు తిరుగుబాటు చేసిన ఉదంతాల్ని బోను ఉదహరించారు. 


117 


జర్మన్‌ (ప్రభుత్వానికి బోసు తన నివేదిక సమర్చించాడు, . హిట్లర్‌ అనుమతి 

సెనే స్వేచ్చా భారత ప్రభుత్య స్రాపన సాధ్యం, అందుకు ఆయన సిదంగాలేడు. 
థి | a 

లండన్‌లో అనేక [ప్రవాస (ప్రభుత్వాలున్న సే, స్వాతంత్రాన్ని కోరే చిన్న దేశాల్ని 
జర్మనీ (పోత్సహొంచాలని బోసు వాదించాడు. బెర్లిన్‌లో ఇలాంటి [ప్రభుత్వాల స్థాపనకు 
ముఖ్యంగా యూరప్‌ వెలుపలగల దేశాల పక్షొన కార్యాలయాలు స్థాపించటానికి 
హెట్లర్‌ సుతరామూ ఆంగికరించలేదు. ఏతావాతా బోసు నివేదిక అనంతరం జరిగిందే 
మం'ే ఆయనకు వ్య కిగత ఖర్చుల [క్రింద 12 వేల మార్కులు, ఇండియా నుద్దేశించి 
పచార తదితర కార్యకలాపాల నిమిత్తం 10 లక్షల మార్కులు కేటాయించారు. 
1941 మేలో ఈమేరకు సాధించామన్నమాట. జోను నాయకత్వాన స్వేచ్చా (పభుత్యాన్ని 
బెర్లిన్‌ స్టాపి సై, ఇండియాలో ఇతర రాజకీయ పకెలను దూరం చేసుకొన్నట్ల వుతుం 
దని హోరోమన్‌ భావించారు. గాంధి నెహ్రూ వంటి నాయకులు లేకుండా చేశంలో 


చాలా మంది (ప్రజలు ఆసమ్మతి తెలుపు తారన్నాడు, 


కాబూల్‌ నుండి మాస్కో వరకు బోసు వెంట వెళ్ళిన నెంజర్‌ అనే ఇంజనీ 
రుక్కు దాస్‌మన్‌ అనే వ్య.కికీ కేటాయించిన 10 లక్షల మార్కులలో కొంత ఇచ్చి 
మాస్కో మీదుగా కాబూలు పంపాడు. డోమ్‌ అనే రేడియో అవరెేటర్‌కు మరికొంత 


సిధియిచ్చి పంపారు. 


అంతవరకూ తామే ఆధికులమనే జర్కన్లను బోసు తనతో సమానంగా పరిగ 
ణించటమే గాక, జర్మనీ సహాయపడకపోతే భారత సరిహద్దులకు వెళ్ళి పోరాటం 
కొనసాగిస్తానని స్పష్టపరిచారు. అయితే బోసు కోరిన వాటిల్లో చాలావాటిని జర్మన్లు 
ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇండియాను స్వతం[త దేశంగా (ప్రకటించటానికి అసలే 
మొగ్గు చూపలేదు. క 


బెర్లిన్‌లో నూ రహస్య జీవితమే 
వెరి న్‌లో రహస్యజీవితం గడుపుతున్న సుభాస్‌ చంద్రబోస్‌ ఒక హోటల్లో 
ఉండేవారు, జర్మన్‌ నౌబీ (ప్రభుత్వ విదేశాంగమంత్రి రిద్బెన్‌ ట్రాప్‌ మొదటి పర్యాయం 


118 


1941 ఏపిల్‌ 29న వియన్నాలోని ఇంపీరియల్‌ హోటల్‌లో భోసుతో సమావేశ 
మయ్యారు, వారి చర్చల సారాంశాన్ని షిమిట్‌ (వ్రాసుకున్నారు. బోసు తన వాదనను 
పునరుద్దాటి స్తూ కేవలం 70 వేలమంది (బిటిష్‌ సైన్యాన్ని ఓడించడం కష్టంకాద, 
భారత (ప్రజా విశ్వాసాన్ని పొందడానికి వీలుగా ఇండియాకు స్వాతం[త్యం యిసామని 
(ప్రకటించాలన్నారు. రాజీలకు లొంగిపోతాడని గాంధీని తృణీకరించే బోసు వాదనకు 
రిబ్బెన్న్‌టాప్‌ అంగీకరించక్క గాంధిని కలుపుకోక పోత్సే బ్రిటిష్‌వారు బోసుకు 
వ్యతిరేకంగా గాంధీని పెడతారన్నారు. రిద్బెన్‌ టాప్‌ (ప్రశ్నలకు బోసు సమాధానం 
యిస్తూ ఇండియాలో జాతీయ సోషలిజం పేరిట ఫాసిజానికి వ్యతిరేకత వున్నదనీ, 
అయితే జర్మనీ రష్యా ఒడంబడిక అనంతరం పజల వుదేశ్యాలు మారాయని 
అన్నారు. సోవియట్‌ యూనియన్‌ సామాజ్యవాదన వ్యతిరేకత కనబర చినందున 
(ప్రజలలో ఆ దేశంపట్ల అనుకూలత పెరిగిందని అయితే చె నాపై దురాక్రమణ 
చేసిందనే కోపం జపాన్‌ పై వున్నదనీ రిబ్బెన్న్‌టాప్‌కు తెలియజేశారు. జర్మ నీ-బిటన్‌ 
పొత్తు పెట్టుకొంక్కే యుద్దంలో (బ్రిటన్‌ ఓటమికి గురికాకపోవచ్చనే భారత (ప్రజల 
భయాందోళనల్ని బోసు వ్యక్తం చేశారు. జపాన్‌_చై నాల సంఘర్షణ త్వరగా 
పరిష్కారమై, సింగపూర్‌ మీదకు జపాన్‌ వ సే భారతీయులు ఆహ్వానిసారన్నారు. 


బెర్లిన్‌ నుండి హిందీలోచేసే (ప్రసారాలను భారతీయులు (శ్రద్దగా వింటున్నారని 
రిబ్బెన్మొటాప్‌కు బోసు నచ్చచెప్పారు. భారత విమోచనోద్యషూనికిగాను జర్మనీ ఇటలీ 
చేతుల్లో బందీలుగా వున్న భారతీయ సై న్యాలను వినియోగించుకోవచ్చునని బోసు 
(ప్రప్రథమంగా విదేశాంగ మంత్రికి సూచించారు. అయితే రిబ్బనటాప్‌ ఈ విషయమై 
ఎలాంటి మాట యివ్వలేదు. అయితే రెండవ (పప్రంచ యుద్దంలో నె ఇండియాకు 
స్వాతం(త్య్యం రావచ్చునని సూతం చూచాయగా ఆయన అన్నారు, సరెన సమయంలో 
హిట్లర్‌ జోక్యం చేసుకొంటారని తప్ప, మరే విధమైన హామీని బోను రాబట్టలేక, 
మరోసారి నిరాశ చెందారు. 


119 
బోసు పిజపులు 
మ ఎ 

లోగడ జర్మని (ప్రభుత్వానికీ అందిన నివేదికకు అనుదింధంగా 1941 మే 3, 4 
తేదిలలో నోరొమన్‌కు మరో నివేదికను సుభాష్‌ టోసు అందించారు. ఇండియా 
స్వాతంతక్టం వెంటనే (ప్రకటిం చాలనే విషయంపై బోసు మరోసారి చెప్పారు. 
బాల్క-న్‌ దేశాలలో ఉత్తర ఆఫ్రికాలో విజయ పరంపరల దృష్ట్యా, జర్మస్కీ ఇటలీలు 
'పెంటనే ఆఫప్హ నిసాన్‌లో (టిటిషీ ఆనుకూల (ప్రభుత్వాన్ని కూల్మద్రోస్తి ఇరాక్‌ 
“సె నిక సహాయం చేయాలన్నారు. టర్కీ, రష్యాలపై దాడిచే సే ఇండియాలో ప్రజల 


సానుభూతి కోల్పోతారని డానికి బదులు ిటిష్‌ స్నామాజ్యంపై దాడి జరపాలని 
కోరారు. 


నోసు సూచనలకు భిన్నంగా అప్పటికే రష్యాపై దాడికి హిట్లర్‌ నిర్ణయం 
తీసుకున్నారు. 1941 మే 10న నోర్య్మన్‌ చెబుతూ ఎనిమిది లేక పదిరోజుల్లో 
స్వేచ్చా భారత (ప్రకటన హిట్లర్‌ విడుదల చేస్తారని బోనును మరోసారి విదేశాంగ 


చుంత్రి కలుస్తార న్నాడు, న యో (ప్రసారాలు "ముమ్మరం చేశారు 


బోనును ప్రపథమంగా కలిసిన ఆనంతరం, జర్య నీనుండి ఇండియా |పసౌొ 
రాల విషయమై విదేశాంగమంత్రి ఆరాతీశారు. బోసు కోరికపై 109 కిలోవాట్ల 
(టాన్స్‌మీటరును హుజెన్‌ వద్ద డచ్‌ సై షనుగా సాప్‌ందాలం హిందీ దెంగారీ 
తమిళంలో (ప్రసారాలు ప్రారంభించారు. ఇటలీలో రేడియో హిమాలయ స్టాపించ్చి ఆది 
ఇండియాలోనే పనిచే స్తున్నట్లు భ్రమ కల్పించారు. జర్మ నీతో పోల్చితే ఇటలీ 
"డియో (వనారాలు జయ ప్రదమెనవి. మహమ్మద్‌ ఇక్బాల్‌ పెతై 3 దీనికి అధ్వర్యం 
వహించారు. ఈభారతీయ ముస్షంక్కు బోసుకు మధ్య పచ్చగడ్డి వే స్తే భగ్గుమ నేషి 


"స్వేచ్చా భారత (పకటన ఆ జర్మన్‌ నిరాకరణ 


క్‌ జా ; జ 
స్వేచ్చా భాధత (ప్రకటన (ప్రసారం వ చె (ప్రపంచ రాజకీయాలలో రి తక 


సంఫ స లోను ఆయన ఒక వివర మెన పథకం 
సంఘటన అవుతుందని బోను ఉద్దేశ్యం మై 


120 


సిదం చేశారు. రానురాను ఐరోపాలో సే స్వెచ్చా భారత (ప్రభుత్వ ఏర్పాటు (ప్రతిపాదనను 
[జ్‌ 
బోసు ఉపసంహారించుకొన్నారు. దీని సానే సే న్వెచ్చా భారత దళాన్ని ఎర్చర చాలన్నారు, 


౧ 


ముద్ద ఖె దీల ఆధారంగా ఈ దళం ఎర్చరచి తరువాత వారిని ఇండియా విమోచనకు 


ల 
ty 
(09 


© 


ఇండియాలో విప వానికిగాను సరిహదు కొండ (ప్రాంతాలలో సెనిక శ్ర్రావరం 
౧ ౧ ర్లు 
కూడా నిర్మించాలి. వం జర్మనీ అంగీకారానికి వ సేనే ఇండియా బాగుంటుందని 
బోసు వాంఛను మరోసారి వెల డించారు. అదీ వీలుగాకుంకే ఇరాన్‌ద్వారా మార్గం 
T 


ఏర్బ్చుర చాలన్నారు. 
స్వేచ్చ భా రత (ప్రకట సు బోను రూపొందించారు. భారత (ప్రజల సంపూర 
షక 
స్వాతం|త్ర్యహక్కును జ ర్కస్మి ఇటలీ గు ర్తి స్తున్నాయని యిందలి సారాంశం. ఎందుకొ 


గాని జపాన్‌ పేరులేదు. అ (ప్రజలు తమకు కావలసిన [ప్రభుత్వాన్ని ఏర్పరచు 
కుంటారు. జాతీయ రాజ్యాంగాన్ని పొందుపరచుకొంటారు. ఇలాంటి (పకటసకు 
రెండు దేశాలు అంగీకరి స్తాయనే ఆశతో కాబూరాలోని రహమతోఖాన్‌ ద్వారా 
భారతీయులకు బోసు తన సందేశాన్ని పంపారు. ఈ (ప్రకటన వెలువడగానే తాను 
(ప్రచారానికి [ప్రసారాలకు నాంది పలుకుతాననీ, పార్టీలతో నిమి త్రం లేకుండా భారత 
(ప్రజలు స్నేహ రాజ్యాల సహాయంతో స్వేచ్చకు పోరాడాలన్నారు. కాని సందేశం 
చేరకముందే రష్యాపై జర్మనీ దాడి జరపటంతో దోసు సందేశానికి కాలదోషం 
పటింది. 

ట 


భారత స్వాతంత్ర్య [పకటన కొన్నాళ్ళపాటు వాయికా వేయాలని విదేశాంగ 


మంత్రి రిబ్బెన్‌ టాప్‌ 1941 మె 24 న బోనుక చెప్పారు. ఆ కొన్నాళ్ళనేది ఎన్నే 
శ్ళకూ జరగలేదు. | 


రష్యాపై జర్మనీ దాడికి కొద్దిరోజుల ముందు విదేశాంగ నమాచార విభాగంలో 

పనిచేసే (ఫాంజు జోసెఫ్‌ ఫర్డ్‌ బె వాంగర్‌ (ప్రప్రథమంగా బోసును కలిశారు. నాజీ 

అధికారులు అడుగడుగునా బ్రోసును అనేక విధాలుగా అవమానాలపాలు చేశారని 
ఆయన వాళాడు, 


16] 123 


కాంగ్రెస్‌లో. విభేదాలు (పక్కకు దెట్సి హిట్లర్‌ను ఆశ్రయించటం మాని 
'స్య్వ్యాతం(త్యం కోసం పని చేయమని (ఫాంజు సలహా చెప 'ప్పేసరిక్కి చోను ఖంగుతిన్నాడు, 


'ఆప్పటినుంచీ బోసుకు జర్మనీలో ఎవరన్నా అనుమానంగా ఉండేది, మనిషి కుచించుక 
మోయాడు, 


సుమై గరాథనారులం 


ముస్సోలినీ ఇటలీ నుంచి బోసుకు ఆహ్వానం పంపారు, హిట్లర్‌ కంచే 
యుందు ముస్పోలినీని కలి సే 'ప్రతిష్ట దెబ్బతింటుందేమోనని జర్మన్‌ అధికారులు 
తటపటాయించారు. అదీగాక ఇటలీలో రహస్యాలు దాగవు. అయినా 1941 మ 
29న విమానంలో బోను ఇటలీ వెళ్ళి జూన్‌ రన ఒకసారి జూన్‌ 26న మరోసారి 
విదేశాంగ మంత్రి కౌంట్‌ సెయోనోను కలిళాడు. సియానో దృష్టికి బోసు అనలేదు. 
మారా తుగా పై పె కి వచ్చిన వ్య కి కిగా భావించాడు. 10 రోజుల అనంతరం సియానో 
వెళ్లి రిబ్బన్‌ ట్రాప్‌ను కలియగా భారత స్వాతంత్రష్టం విషయమై మాట ఇవ్వజాలననె 
మాటర్‌ అప్పటి వరకూ డోనును కలునుకోళేదన్సి కనుక ఇటీ తొందరపడరాదని 
నలహాయిచ్చాడు. బెర్జిన్‌ కంటే రోమ్‌లో బోను స్వేచ్చగా మెలిగాడు, అక్కడ మిస్‌ 
ఎమిలీ షెకెల్‌త్లో కలిసి ఉన్నాడు. ఆమెను బోనుపై గూఢతారిగా (ప్రయోగించాలా 
ఆని రోమ్‌ రాయబార కార్యాలయం దెర్జిన్‌ను అడిగింది. అలాంటి పనిచేయవద్దని 
శౌరి న్‌ స్పష్టం చేసింది ఇటలీ వారికి బోసు బాగా నచ్చజెప్ప గలిగాడు. రష్యాపై 
ఆర్మసే దాడివలన రోమ్‌లో ఉండిపోయిన టోనుకు తన కశ్రైదుట కట్టుకున్న స్వాతంత్ర్య 
వాధం కూలిపోయినట్ల యింది. 


నాజీల అసలు రంగు 

రష్యాపై జర్మ నీ దాడి బోసును దిగ్భాంతి పరచింది. అప్పుడు రో రోద్స్‌ ల్రో 
ఉన్న నుభాస్‌ చంద్రబోసు తన నిస్ప్రహను వ్యక్త కపరుస్తూ వోర్‌ మన్‌కు ఉత్తరం 
(వాళాడు. బెర్జిన్‌కు వచ్చినందు వలన (ప్రయోజనం లేదనీ "ఇండియా (పేజా శాధ్మిపాయం 


122 


జర్మనీకి వ్యతిరేకంగా ఉన్నదనీ తెలియపర చాడు. బహుశా బోసు ఇకముందు ఉదా 
సీనంగా ఉండొచ్చునని వోర్‌మన్‌ భావించాడు. కాని. 1941 జూలై 14న బోసు 
బెర్లిన్‌ కు వచ్చి, మూడు రోజులలోనే వోర్‌మన్‌ను కలిశాడు, | 


ఇండియా వై పుకు జర్మనీ సె న్యాలు వెడితే, (బిటిప్‌ వారి స్థానే జర్మన్‌లు పరిపా 
లిసార నే భావం భారతీయులలో (పబిలిందస్సి రష్యాపై దాడి వలన జర్మనీని దురాక 
మణదారుగా భావి స్తున్నారని బోసు తెలియపరచాడు. యూరప్‌లో స్వేచ్చా భారత 
కెంద స్తాపన అంత ముఖ్యం కాదస్కీ ముందు ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలనే 
(పకటన అవసరమని బోను నొక్కి చెప్పాడు. 

వోర్రొమన్‌ సమాధానమిస్తూ సమయంకాదని మళ్ళీ దాటవేశాడు. రష్యాపై దాడి 
చేయకముందే బోనును స్విట్లర్లాండ్‌ పంపించివేసి స్వేచ్చా భారత కేంద్రాలు స్థాపించు 
కొందామని జర్మన్‌లు భావించారు. రోమ్‌లో జర్మనీ రాయబార కార్యాలయం కూడా 
బోసును తటస్థ భారత (ప్రకటన చేయనిదే (ప్రసారాలలో పాల్గొనడానికి బోసు నిరాక 
రించాడు. కాని స్విట్లర్లాడ్‌ అధిక రులు అలాంటి కార్యకలాపాలకు అంగీకరించ లేదు. 


భారత దేశాన్ని స్వతం[త దేశంగా (పకటించనందుకు నిరసనగా 1941 ఆగష్టు 
¥5న జర్మన్‌ విదేశాంగ మంత్రి రిబ్బన్‌టాప్‌కు బోస్‌ ఒక లేఖ (వాస్తూ జర్మన్‌ 
పై న్యాలుతూర్చు దిశగా వెడుతుంక్కే శ[తువులు వ సున్నట్లు భావి సున్నారన్మి ఈ 
ఇండియాలో. భావన ఇంకా స్పష్టంగా ఉన్నదని కనుక స్వేచ్చా భారతావని [ప్రకటన 
అన్నారు, 

బోసు కోరిన (పకటన అవసరమని వోర్‌ మన్‌ భావిస్తూ లిబ్బన్‌ (టాప్‌ క 
సిఫారసు చేశారు. బోనును శాంతింపజేసే (ప్రయత్నాలు (పారంభీం చాలా అనికూడా 
వోర్‌ మన్‌ సలహా అడిగిత్తే రిబ్బన్‌ టాప్‌ నిరాకరిం చాడు, (పతి నిర్ణయం కూడా 
హిట్లర్‌ పై ఆధారపడి ఉందస్కీ కనుక వేచి ఉండమని బోసుకు వోర్‌మన్‌ సలహా 
'వెలువడాలని చెప్పాడు, 


194] ఆగమ్షు 11న విదేశాంగ కార్యాలయంలో ఒక సమావేశానికి బోనును 
ఆహ్వానించారు. అప్ప నిసాన్‌ లోను డీ తర సరిహద్దులలో విద్రోహ చర్యలగురించి 


123 


చర్చించారు. జర్మన్‌ ఇటలీలు ఎన్నాళ్లన్నా ఇండియా విమోచన గురించి మాట్లాడక 
పోవటంలో (బిటిష్‌వారు ఆ విషయమై చక్కగా అనుకూల (ప్రచారం చేసుకొన్నారని 
చోసు చెప్పాడు. ఆగు 25న ఇరాన్‌పై దాడి జరిగినప్పుడు వెజుసావర్‌ ఒక సూచన 
చేస్తూ ఇండియా విమోచన (ప్రకటనకు ఇదే తరుణం అన్నప్పటికీ విదేశాంగ మంత్రి 
రిబ్చెన్‌ ట్రాప్‌ మాట్లాడలేదు, 


బెర్హి న్‌ స్వేచ్చా భారత కేంద్ర స్టే సాఫన నిమి త్తం యూరప్‌లో ఉన్న భారతీయుల్ని 
చేర్చడానికి. దోసను ప్రకటించాడు బెర్లి నలో 40 మంది వ మాత్రమే భారతీయులున్నారు. 
చెల్లియం, హాలెండ్‌, (ఫ్రాన్స్‌లు సందర్శించాడు ఎ. సి. ఎచ్‌. నంబియార్‌ ను కోరగా 
లోగడ జర్మున్‌లు తనను జై ళ్ళలో పెట్టిన నరయాతనల దృష్టా ఆతడు రానన్నాడు. 
కొని బోసు నచ్చజెప్పి చెర్పిన్‌క తీసుకొచ్చాడు, బోసు జపాన్‌ వెళ్ళిన తరువాత 
ఇతడే కేంద్ర నికి ఆధిపత్యం వహించారు. గిరిజా కెముఖర్తీ కూడా తరువాత వచ్చి 
చేరాడు, 


1941! సె'పైంబరు 10 స. -కోర్‌మన్‌ మీ చోసును కలసి స్వేచ్చా భారత 
{పకటన వాయిదా 'వేన్తున ట్లు చెప్పాడు. 


కెర్ణి వలో భారత కందం 


బెర్తిన్‌లో స్వేచ్చా భా రత కేం[దం బో స్సు మజోటాల ఆధ్వర్యాన ఆర౦ఫ 
మైంది. 1941 డిసెంబరులో ఒక (ప్రణాళికా సంఘాన్ని కూడా ఏర్పరచారు. ఆజాద్‌ 
హింద్‌ రేడియో సేశిట (ప్రసారాలపై కేంద్రీకరించడం ఈ కేంద్ర కార్యక్రమం. 


ఉతర ఆఫ్రికాలో ఉన్న ధారతీయ సైనిక ఖై దీలు ఇటతీ అధీనంలో 
ఉన్నారు, అ వారు ముందే భారత కేండాన్ని న్హాపించారు. పంజాబ్‌ ముస్తే ౦ 
మహమ్మద్‌ ఇక్బాల్‌ షెదాయ్‌ భారత సమస్యల్ని చూ సుండేవారు. ఇతడు 1920 లో 
ఎం,యన్‌. రాయ్‌తోబాటు మాస్కోలో ఉన్నాడు, ఇటలీలో ఇతడి పరిస్టితి మెరుగుగా 


ఉండేది. (ప్రతిరోజు రేడియో హిమాలయ ద్వారా ఇటలీ నుండి షెదాయ (ప్రసారాలు 


T24 
చే సుండేవాడు. ఇతడొెక వథకాన్ని సూచిసూ, జర్మనీ ఇటలీలతో పాటు ఇతర దేశా 
లను కూడా కలుపుకొని ఒక సంఘౌన్ని ఏర్వరచాలన్నాడు. 


బోసు రోమ్‌లో మహమ్మద్‌ షెదాయ్‌ను కలిశారు. ఇరువురూ 1941 అగప్పులో 
పారిస్‌ వెళ్ళారు. కాని పరస్పరం ద్వేషంచుకొన్నారు. తొలి చూపుల్లోనే ఈ ఈర్ష్యా 
ద్వేషాలు వెల్లడయ్యాయి. దాయ్‌ పాకిసాన్‌ కావాలనేవాడు. బోసు 'సెక్యులర్‌గా నే. 


డీండాలనేవాడు. రాజకీయంగాన్తూ వ్య కొగత అలవాట్ల లోనూ ఇరువురికీ తీవ్రమైన 
తేడాలున్నప. 


భారతీయ యుద్ద ఖై దీలలో 1300 మందిని (డెస్టన్‌ లోని అనాబిర్ల్‌ కేంప్పకు 
తరలించారు. షెదాయో వారిని సందర్శించాలని వాలికిచ్నే ఆహారం బాగా లేదనీ కుల 
పరమైన అలవాట్లు విచక్షణ ఉన్నదని జర్మన్‌ అధికార్డ కు (వ్రాశాడు. ఇండియన్‌ 
ఆఫీసర్ల న్కు నాన్‌ కమీషన్లు ఆఫీసర్ల ను సోలర్హతో కలిపేసరికి వారిలో నె తికస్టాయి 
దిద్బితిన్నదన్నాడు. బ్రిటిష్‌వారి ఆధిపత్యాన ఉండటానికే ఇష్టపడుతున్నార న్నారు. 
బోసుక్కూ పెదాయెకూ సైనికుల విషయమై తీవ్రమైన భేదాభి ప్రాయాలున్నవి. 


బెరిన్‌లో ఇండియా కేంద్ర కార్యకలాపాలలో జోను పాల్గొనలేదు. అంత 
ఛా a 
వరకూ హోటళ్ళలో ఉంటున్న బోసుకు జర్మన్‌ (ప్రభుత్యం విశాల భవనాన్ని ఇచ్చింది. 
అక్కడ ఉంటూ (సోఫిన్‌సాప్స్‌ బెల్లిన్‌ చార్లటన్‌లతో) జరుగుతున్న సంఘటనల్ని 
జ ల ne] రా 
బోసు పరిశీలించాడు, ఆక్‌ దరు 30న కేంద్రం ఆర ౦భించగ్యా వన్వెంటనె ఆజాద్‌ 
హింద్‌ ఛేడియో మొదలె ౦ది. 


బోసుపై నిఘా! 

బోసు ఫోను సంభాషణలు ఓక పద్దతీలో రహస్యంగా వినే ఏర్పాటు చేశాడ 

బోసు చికాకుపడ్తాడు. ఆయన భార్యా ఎమిలితో 
G 


వాట్‌ 
శివారు, 


మాట్లాడాలం'ే ఇంటి బయటకు 


125 
బోసు బెర్చిన్‌లో ఉంటున్నట్లు సమాచారం బయటకు పొక్కింది. 1941 నవం 
బరులో బోసు రహస్యంగా ఊఉండటంపె నా “దేశ దోహచర్యల” పైనా బ్రిటిష్‌ 
పత్రికలు ఇండియాలో పత్రికలు (ప్రకటించాయి. నవంబరు 10న ఆలిండియా రేడియో 


గ్గ 


నాడా బోసు బెర్జిన్‌లో ఉన్నాడని [ప్రచారం చేసింది. 

1941 ఏ్మప్రియల్‌ నుండి జర్మన్‌ విదేశాంగ మంత్రి జోసును చూడడానికి 
నిరాకరించాడు, కాని తనపై వచ్చిన (ప్రచారం దృష్లా్య తాను విదేశాంగ మంత్రిని 
చూచి తీరాలని బోసు పట్టుబట్టాడు. 1941 నవంబరు 29 న రిబ్బన్న్‌టాప్‌ దర్శన 
మిచ్చాడు, తనను దేశద్రోహిగా ఇండియాలో (ప్రచారం చే స్తున్న దృష్ట్యా సమాధానం 
యివ్వవలసిన సమయం వచ్చిందని బోసు చెప్పాడు. 


ఇండియాపట్ల హిట్లర్‌ ధోరణి ఏమిటో స్పష్టం కావాలని బోసు మరోసారి 
విదేశాంగమం।త్రిని అడిగాడు, వీటికి రిబ్బన్‌ (టాప్‌ సూటిగా సమాధానం యివ్వక, 
(వస్తుతం హిట్లర్‌తొ సమావేశం ఏర్పరి స్తే అనవసర (ప్రచారం జరుగుతుందన్నారు. 
(టిటన్‌పై సైనిక విజయం సమకూరితేనే ఇండియాకు విముక్తి కలగవచ్చునన్నాడు, 
అయితే రెప్పర్‌ ఒక సూచన చేస్తూ జర్మనీలో బోను వున్నట్లు (ప్రకటించి, హిట్సర్‌తో 
సమావేశం ఏర్పరి స్తేనే మంచిదన్నాడు. బోసు గనుక (ప్రసారాలు చేయకపోతే 
ఇండియా కేంద్రం కొనసాగించడం . అవసర మని రిబ్బన్‌ (టాప్‌ భావిం చారు. 


ఏమైనా బోను విదేశాంగ మంత్రిని కలసినందువలన జర్మనీ ధోరణిలో 
కించి త్తు మార్పురాలేదు. బోను ఆధ్వర్యాన భారత కమిటీని ఏర్పరచవచ్చుగాని, 
కేవలం (ప్రసారం వల్ల ఇండియాకు విమోచనరాదని హిట్లర్‌ తన భావాలను జెరూసలెం 
నుండి వచ్చిన (గ్రాండ్‌ ము పీతో ఆన్నాడు. 


1941 డిసెంబరు 17 న బెర్హిన్‌లో జర్మనీ రాయబారిని కలిసి తనను దక్షిణా 
సియాకు తరలించమని టోకియో కోరాలని వారి రక్షణ [కింద భారత స్వాతం 
(కోద్యమాన్ని నడుపుతానసీ సూచించారు. వోర్‌మన్‌ను కూడా కలిశాడు. కాని పనేమి 
జరుగలేదు. టోకియోలో భారత విమోచన (ప్రకటన విడుదల అయినట్టు నోసు పిరితో 
చర్చలు జరుపుతున్నట్లు వదంతులు వ్యాపించటం పట్ల బెర్లిన్‌ కలవర పడింది. 


126 


బోసును జపాన్‌కు (దూర ప్రాబ్యానికి తరలించే విషయం జర్మన్‌ విదెశాంగ 
మంతి రిబ్బన్‌ టాప్‌ [ప సావించాడు. జపాన్‌ పజిన వోహిమా ఇందుకు సుముఖత 
చూపాడు, 


బోసును ఆసియాకు 

బాకరకౌక్‌ లో భారత వాతీయ సమితి ఒకటి ఏర్పడి సుభాస్‌చం[ద బోసును 
తీసుకరమ్మని ఒ త్రిడి చేశారు. బోను పంపించిన తరువాత టోకియో ఉత్తర్వును 
కాదని దెర్సిన్‌ ఉత్తర్వును ఎలా ఖాతరు చేసారనే సమస్య వచ్చింది. 


1942 జనవరి 18 న జర్మనీ విదేశాంగ మంత్రి బొసును దూర (ప్రాచ్యానికి 
(బ్యాంకాక్‌ ) పంపటానికి నిరాకరించాడు. 

ఇండియాలో (బిటిష్‌ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యల విషయమై 
1942 జనవరి 27న సమావేశానికి బోసును ఆహ్వానించారు, ఇండియాలో తిరుగు 
చాటుకు సర్వసన్నద్ధంగా (ప్రజలు ఉంటారని బోసు ప్పనరుద్దాటించారు. ఒకవేళ జపాన్‌ 
గనుక ఇండియాపై బాంబులు వే సే ిటిషవారు దుష్ప్రచారం చేయక ముందే 
ఇండియాకు స్వాతం[త్యంయిసామనే (ప్రకటన చేయాలన్నాడు, బర్మాను ఆక్రమించటం 
ఇండియా తీరాలలో జపాన్‌ (ప్రవేశించడంతో (బ్రిటిష్‌ వారికి నవనాడులూ కదలి 
పోతున్నాయి. ఇండియా విమోచనకు జపాన్‌ వ్యతిరేకం. ఆ సమావేశంలో పాల్గొన్న 
జపాన్‌ (ప్రతినిధి కల్నల్‌ యమామాటోకు ఆసంగతి తెలుసు. అయితే బోసు 
సూచించినట్లు బర్మా ఆక్రమణ పూ ర్రికాగానే ఇండియాపై దాడిచేయమచే విషయం 
టోకియాకు తెలియ సరు స్తానన్నాడు. తిరిగి 1942 ఫిబవరి 6న సమావేశం జరిగినా 
బోసుకు వారెవరూ జపాన్‌ ఇండియాపై దాడి చెయనున్నదో లేదో చెప్పలేదు. నరిగదా 
ఇండియా విమోచన విషయం, తేల్చలేదు. కాని జపాన్‌ దాడి జరిగేలోగా బోను 


అనుచరులతో ఇండియాలో వి ద్రోహచర్యలు కొనసాగించాలని మాత్రం తీర్మానించారు. 


సింగపూర్‌ జపాన్‌కు లొంగి పోగానే దెర్లిన్‌లో బోసు విజృంభించాడు. 1942 


a 
ఫిబ్రవరి 27న మొట్టమొదటి సారిగా ఆజాద్‌ హింద్‌ రేయాలో (ప్రసారం చేయటానికి 


127 


అనుమతి యిచ్చారు, అప్పటికి బోసు రహస్యంగానే వుంటూ సినార్‌మజహె పేరుతో 
చలామణి అవుతున్నారు. 


(బిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదినిస్తూ సింగపూర్‌ వారి చేతుల్లో నుండి పోవడ 
మంశకే బ్రిటీష్‌ సామ్రాజ్యం పతనమైన స్తేనన్నాడు. ఇండియా పిమోచన విషయమై 
వోసు తన పట్టును వదులుకొనక తప్పలేదు. బోసు ప్రథమ రేడియో ప్రసంగం ఉద్వేగ 
ధోరణిలో వుంది, దీనిని ప్రపంచ వ్యా ప్తంగా నాబ్వీ ఫాసిస్టు రేడియోలు అనేక 
పర్యాయాలు అనేక భాషలలో (ప్రసారం చేశాయి. బోను (ప్రకటన అనంతరం గోబెల్స్‌ 
మాటాడుతూ బోను (ప్రసారం పలన (పపంచంలో ప్రగాఢమైన అభ్మిపాయం కలిగిం 
దన్నారు. బోసు ఎక్కడ వున్నదీ లండన్‌కు తెలియదస్కీ హిట్సర్‌తో సమావేశానం 
తరమే బయటపెడతామనీ గోబెల్స్‌ అన్నారు, 


1942 మార్చిలో బోసు మొతం 5 (ప్రసంగాలు చేశారు. అవన్నీ [ప్రసార 
మయ్యాయి. 


1942 ఫ్మప్రియల్‌ కూడా మరో 5 రేడియో ప్రసంగాలను బోసు ప్రసారం 
చేశాడు, బోను మాటల్ని వ్యతి రేకులు అనుకూలురు కూడా అస క్రితో విన్నారు. 

అంతవరకూ బోసును వ్యతిరేకిసూ వాడి చేసిన. మహమ్మద్‌ షెదాయ్‌ అప్పటి 
నుండీ బోసుపె (ప్రచారం మానివేశారు. బెర్లిన్‌, రోమ్‌లు కలిసికట్టుగా ఇండియా 


(ప్రచారం చేశాయి. 


బోసు ఆతుత 

1942 ఫిబపరి 26న జరిగిన సమావేశంలో తనను రంగూన్‌ వెళ్ళనివ్వమనీ 
బోసు (బతిమాలాడు, జపాన్‌ సైనిక (ప్రతినిధి కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. 
బర్మాలో ఇండియా (ప్రచార కేందం స్టాపిం చాలని బర్మాను స్వేచ్చా స్వాతంత్ర్య 
దేశంగా బ్రిటిస్‌వారు పోగానే ప్రకటించాలస్కీ _ దీనివలన ఇండియాలో జపాన్‌ పట్ల 


సద్భావం కలుగుతుందనీ బోను సూచించాడు, 


128 


(బ్రిటిష్‌ [ప్రభుత్వమూ నెహూ రాజీపడక ముందే జపాన్‌వారు ఇండియాపెకి 
రావాలని బోసు అభ్మిపాయపడ్డారు, జపాన్‌ సై న్యంతోబాటు భారతజాతీయ వాదాలు 
కూడా ఉండాలి. పశ్చిమ ఉత్తరాన జర్యనీవార్కు తూర్పున జపాన్‌ సైన్యాలు 
ఇండియాలో |ప్రవేశి సే (బ్రిటిష్‌వారు దిగ్భంధనమవుతారన్నాడు. జోను సూచనల్ని ఫీ 
మార్షల్‌ శై టర్‌కు పంపిస్తానని లాహో సెన్‌ చెప్పాడు, 


1942 మార్చి 11న బ్యాంకాక్‌లోని జర్మన్‌ లెగేషన్‌ ఒక తంతి పంపిస్తూ 
250 మంది భారతీయాధికారులకు లెఫినెంట్‌ కల్నల్‌ ఎన్‌. ఎస్‌, జిల్‌ (ప్రాతినిధ్యం 
వహి స్తున్నారన్సి సింగపూర్‌లో 3300 మంది భారతీయ సె నికులు, ఇండియన్‌ నేషనల్‌ 
కౌన్సిల్‌లోని 6వేల మంది కూడా దోసును వచ్చి నాయకత్యాం స్వీకరించమంటున్నారని 
తెలియపరిచారు. పోసు అవినీతిపరుడుకాదన్కీ ఆయన సుప్రం కమాండరుగా బాధ్యతలు 
స్వీకరి సే సే జపాన్‌ వారికి తాము సేవలు చే సున్నామనే భావన భారత "నె పై న్యానికి ఉండ 
దని తంతిలో పేర్కొన్నారు. 


సింగపూర్‌ పతనంతో రాజీపడే నెహ్రూకు బోసు (గహణం పట్లించాడని 
హిట్లర్‌ వ్య క్రపరిచారు. కాని జపాన్‌ ఆధిపత్యం [కింద ఇండియా పోవటంకన్నా 
(బిటిష్‌వారి పె పెత్తనం [క్రింద ఉంచే బాగుంటుందని హిట్లర్‌ ఉదేశ్యం. హిట్లర్‌ ఏమి 
చెప్పినా నోనును ఆసియాకు పోనివ్వలేదు. జపాన్‌వారు నిరాకరించినందున పోవటానికి 


వీలు లేదని రిబ్బన్‌ (టాప్‌ చెప్పారు, బెర్లిన్‌లో ఉండలేక తన అతిథి గృహంలో బోను 
నివసించాడు. జర సీపట్ల దోసుకు అసంత్భ పిగా ఉన్నది. 
(ag) అవాలి 


1942 మార్చి 28 న టోకియోలో భారతీయ నాయకుల సమావేశానికి వెడు 
తున్న విమాన [ప్రమాదంలో స్వామి సత్యానంద పూర్తి (ప్రీతంసింగ్‌, కె. ఏ. ఎన్‌. 
ఆయ్యర్‌, యం. అ[క్రమ్‌ఖొన్‌ చనిపోయారు. జపాన్‌వారు తమకు అనుకూలుడె న రాష్‌ 
విహరీ బోసును ఇండియా స్వాతంత్ర్య లీగ్‌ అధిపతిగా చేశారు మలయా ప్రతినిధులు 
ఇందుకు నిరసన తెలిపారు. ఈ సమావేశం తిర్మానిస్తూ ఆజాద్‌ హీంద్‌ ఫౌజూ 
ఆధ్వర్యాన భారతదేశంపై దాడి జరగాలన్నారు. జపాన్‌ అన్ని విధాలా సహాయ పడు 
తుందని (ప్రధాని టోజో హామీ ఇచ్చారు, 


17] 120 


1942 మే 4న సుభాస్‌ చంద్రబోస్‌ రోమ్‌లో ముస్ఫోలిన్సి సియానోలను 
కలసి భారత స్వాతంత్ర్య (ప్రకటనను నిరవధికంగా వాయిదా వేయడంపట్ల తన 
నిస్సృహా వెల్ల డించాడు, [కిన్స్‌ రాయభారం విఫలమైన దృష్టా ఇది అవకాశంగా 
తీసుకొని ఇండియా విమోచనకై జర్మస్కీ జపాన్‌లు (ప్రకటన చేయాలన్నారు. బోసు 


మాటలకు తృ పి పడి రెండు రోజుల అనంతరం బెర్షిన్‌ తన నిరయాలను పునరాలో 
జాలి ళం ణు 


చించాలని, ముస్సోలినీ కోరాడు, 


జోసు తన రేడియో (వసంగాలలో ఇండియాలో తనకు పంచమాంగదళం 
అనంతంగా ఉన్నదని, అధికారులలో నే 50 వేల వరకు తన వారున్నారస్కీ దేశ 


వ్యా వంగా తన రహస్య గూఢాచారులు కోడ్‌ నివేదికలు అందుకుంటున్నారని జపాన్‌ 
సహాయంతో దక్షిణాసియాలోని భారతీయులతో ఇండియాపై దండె త్తుతాననీ ప్రకటిం 
చారు. 

జపాన్‌ సెన్యం ఇండియాకు వచ్చినప్పుడు పీరికి తోడ్పడాలని ఫ్యాక్టరీలో 
“గోస్తా పద్దతి అనుసతించాలన్మీ జర్మనీలో శిక్షణ పొందిన భారతీయదళం సమయాను 
కాలంగా విమానాల్లో వ స్తుందనీ శెడియో ప్రసంగాలలో 1942 ఏప్రిల్‌ మేలో బోను 
చెప్పాడు. 

1942 మే 9న రోమ్‌నుండి తిరిగి వచ్చిన బోసు విదేశాంగమంత్రి. రిబ్బన్‌ 
కూప్‌కు (వ్రాశాడు. కాని హిట్ల ర్‌ మాతం ఇండియా స్వాతం(త్య (ప్రకటనకు అంగీక 
రించలేదు. జపాన్‌ తనను ఆహ్వానించినట్లు హోర్‌మన్‌తో బోను చెప్పినప్పుడు ఆధార 
తేమిటంకు, రాయబారి దోహిమాతో జరిపిన సంభాషణ లేనన్నారు. ఆసియాకు వెళ్ళ 
టానికి విమానం యిసానని ముస్సోలినీ చెప్పినట్లు బోను పేర్కొన్నాడు. క ఆస్మన్‌ 
ఆవే అదికారి దోనును ఏ జర్మనీ సమర్థించాలన్నాడు. బోసు త్వరలో ఇండియాలో ఆధి 
కారం చేజిక్కించుకోవచ్చువని కూడా ఆ అధికారి అభ్మిపాయం. హోర్యన్‌ కూడా 
చివరకు బోనును సమర్ధించాడు. వై జుసాకర్‌ అనే అధికారి మాత్రం చోస్‌ను సమర్థించే 
సమయం రాలేదన్నారు. 


1942 మే 27న హిట్లర్‌ ఉండేరోటకు బోనును విమానంలో అసుకెళ్ళారు. 
అక్కడ విదేశాంగను౦ తి రబెన్‌ (టాస్‌ కలసి దోసను ఊ త్తరాలకు సమాధానం యిన్వ 


130 
లేనందుకు క్షమాపణ కోర్కి త్వరలో బోసును ఆసియాకు పంపిసానన్నాడు. అయితే 
యిటలీ వారి విమానంలో ప్రయాణంచే సే (ప్రమాదం వున్నది గనుక జలంతర్గామిలో 
(సబ్‌ మెరిన్‌) ఏర్పాటు చేయవచ్చునన్నారు. పోసు అడిగన భారత స్వాతంత్ర్య (పకట 
నపై మాత్రం ఆంటీ అంటన'్లే సమాధానం యిచ్చి వూరుకున్నారు. 


బోసుకు హిట్లర్‌ దర్శనం 


1942 మే 27 సాయంత్రం హిట్లర్‌ ఎటకేలకు బోసున దర్శనమిచ్చాడు 

౧౧ యట 
అప్పుడు రిబ్బన్‌ (టాప్‌, కెప్ప ర్‌, హెవెల్‌ కూడా వున్నారు. పొట్ల ర్‌ను వృద్ద విస్త వ 
కారుడుగా పేర్కొని బోసు అభివాదం చేశాడు. జపాన్‌ చేతుల్లోకి ఇండియాకు సంబం 
ధించిన ప్రచారం పూ రిగా పోకుండాచూడమనిి తరువాత తనపథకాన్ని బో సుచెప్పాడు-= 


హిట్లర్‌ ఏక పాత్రాభనయంలో ప్రసంగం వలే భవిష్యత్తులో ప్రపంచాన్ని 
గురించి తన భావాలేమిటో ఏకరువు పెట్లాడు. శత్రువును పూర్తిగా ఓడించకుండా 
ఇండియా స్వాతంత్రర [ప్రకటన చేసనందువలన (ప్రయోజనం. లేదన్నాడు. తానొక సిని 
కుడుగా రాజకీయాధికారంతో పోరాడుతున్నందున తప్పుడు అంచనాలు వేయనన్నాడుం 
(పకటన చేయాలంటే తనకు యింకా అనేక డివిజన్ల పైన్యం అవసర మన్నాడు 
అయితే మూడు మాసాలలోగాన్ని ఒకటి రెండు సంవత్సరాలలో గాని ఆలాంటి అవకా 
శం లభించగలదన్నారు. ఇండియా చాలా దూరాన వున్నందున విమానాల్లో చేరగలమని 
లేదా పర్షియన్‌ అఖాతం, ఆఫ్టృనిస్తాన్‌ మీదుగా కాల్బలంతో వెళ్ళవలసి వుంటుందని 
అన్నాడు, హిట్లల్‌ ఆలా మాట్లాడుతూ ఇండియాకు సరైన దారి రష్యా మీదుగా వుం 
దన్నాడు, జపాన్‌ వారు తరువాత ఏం చేయనున్నారో తెలియదస్కీ చాంగ్‌ కె షేక్‌ పై 
దాడి చేసారో, ఆసైైలియా పె కిపోతార్కో ఇండియా పెకి వసారో చూడవలసి వున్న 
దని ఆన్నాడు, ఇండియాకు (ప్రశ్యక్ష సహాయంతో జర్మనీ పాత్ర తక్కువే అయినా 
ఉత్తర ఆఫ్రికాలో. “సైన్యాల ఓటమి వలన ఇండియాలో జాతీయ పోరాటానికి 
తోడ్చడినశ్షేనని హిట్లర్‌ చెప్పాడు. |బిటిష్‌ వారిని ఓడించాలంకే ఇండియాలో అంత 
రత పోరాటం, బయట జర్యన్కీ ఇటలీ జపాన్‌లు దాడి చే సేనే సాధ్యమన్నాడు. 
లై 


వన (ప్రభావం మాత్రం కొన్ని మాసాలలోనే వుండొచ్చునని అన్నాడు, కనుక 


131 
జిపాన్‌' 'వెళ్ళ వలసిందిగా వోసును సలహాయిసూ జపోన్‌ వారివ్వక పోక తానే ఒక 
నబ్‌ మెరిన్‌ యిస్తానని హిట్లర్‌ తన సుదీర_ (వ్రసంగాన్నీ ముగించాడు, 


తనను స్కూలు ఫిల్లాడివతె హిట్లర్‌ వశిగణించడం బోసుకు నచ్చలేదు. 
అయినా మెన్‌ కాంప్పలో ఇండియన గురించిన (వాతలపై వివరణ అడుగుతూ 
శత్రువులు వీటి ఆధారంగా తనకు అనుకూల ప్రచారం చేసుకున్నారని బోను 
చెప్పాడు. 


తన భావాలలో తప్పేమీ హిట్ల రకు ఆగుపించకేదు. ఇండియాను చూచిన తరు 


వాత అహింసాయుక పోరాటాన్ని జర్మనీలో నిరుత్సాహ పరచి (ప్రపంచ వ్యా పరగ 


ఆణచివేతకు గురై న వారి ఐక్య సంఘటన ఏర్పరచాోలన్నదే తన ధ్యేయమని హిట్లర్‌ 
ఆన్నాడు, . 


ఇది జరిగిన తరువాత్తు హొట్లర్‌ తలబిరుసుగా స్వేచ్చా భారతదెళశం ఎలా 
ఊండాలో చెప్పాడు. టబిటిష్‌ ప్రభావాన్ని తటస్థం చేయడం, రష్యా ఒ తిడిక్‌ అడ్డుగా 
గ అ లాడి G 
నిఅవడం తూర్పు సరిహద్దు గురించి ఒకటి రెండు వరిడల ఏళ్ళు పట్టొచ్చని హిట్లర్‌ 
(ల 
అభ్మిపాయపడాడు!। 
G 


హిట ర్‌ పె భోసు పెపుకున్న.. ఆశలన్నీ ఆ-డిధంగా . ఏకె కే నమాచేశేంలో 
క / వా 
చటా పంచలయ్యాయి. కనిసం. కొద్ది నిమిషాతె నా ఏ ఒక్క విషయాన్ని గురించి కూడా 
అ యా 
హిట ర్‌తో చర్చించడం సాధ్యం కాదని బోసు చెప్పాడు జర్మనీలో 14 మాసాలు పడీ 
య క 


గాప్పులు కాచిన బోను (శమ అంతా వృథా అయింది 


బోసు, హిట్లర్‌ సమౌచేళశం ఏక గాడే జరిగిందనే విషయమై వివాదం వున్నది 
చాన్సలరీలో జరిగిందని హిట్లర్‌: కెండ కార్యాలయంలో కాడని డోమరస్‌, హిల్న్‌గూది 
ర్‌లు1వాళారు. అధికార జర్ముస్‌ ప్రెస్‌ ఏజస్సీ ప్రకారం హిట్లర్‌ కేంద్ర కార్యాలయంలో 
1942 మే 29న సమావేశం జరిగింది బోసు ముస్సోలినీ సమా వేశంతోబాటు యా 
సమాచారాన్ని విడుదల చేయమని రిబ్బన్‌ ట్రాన్‌ చెప్పాడుట. జపాన్‌ను తృ పంద 


డానికి యిలా చేశాడంటారు 


132 


1942 జూన్‌ 12న బెర్జిన్‌లో ష్మతికా విలేఖరుల నమావేశంలో బోను పాల్గొ 
న్నాడు. ఫాసిస్టు రాజ్యాలు ట్రిటిష్‌.వారిని ఇండియా నుండి పారద్రోలే నిమి త్రం చేసిన 
ఆర్హిక స సహాయాన్ని ఆయన గు ర్హించ్చి కృతజ్ఞత తెలిపారు. (క్రిప్స్‌ రాయబార వై ఫల్యా 
నంతరం, ఇండియాలో అశాంతి (ప్రబలి, (బ్రద్రలయ్యే దశకు వచ్చిందని బోసు 
చేప్పారు. ఇండియాకు స్వేచ్చ అంతే ఆసియా నుండి అమెరికా-బిటిష్‌ స్నామాజ్య 
వాదానికి స్వ సి పలకడమేనస్కీ ఇందువలన (పపంచంలో స్వాతం(తోద్యమాలకు 
(పోత్సాహం లభి సుందని అన్నారు. కొన్ని వారాలపాటు పత్రిక విలేఖరుల సమా 
వేశాలు బోసుకు చాలా ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. 

1942 జూన్‌లో బ్యాంకాక్‌ లో జరిగిన భారతీయుల సమావేశం రాష్‌బిహారీ 
భోస్‌ను తమపై జపాన్‌ బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ తీర్మానించారు. థాయ్‌ 
లాండ్‌ లెగేషన్‌ ఏప్రిల్‌, మే మాసాలలో పంపిన సమాచారాన్ని బట్టి అక్కడి భార 
తీయులు సుభాష్‌ చం[దదోసును కోరుకున్నారు. ఇండియా వ్యవహారాల్లో జపాన్‌ను 
యిబ్బంది పెళ్లై వనెదీ చేయవద్దని రిబ్బన్‌|టాప్‌ సలహా యిచ్చాడు. ఆసియాకు దోసను 
సురక్షితంగా చేరేట్లు చూడవలసిందిగా బ్యాంకాక్‌ సమావేశం జపాన్‌ (ప్రభుత్వానికి 
విజ పి చేసింది, 

జ 


బోసును స్వీకరించడానికి జపాన్‌ ఒక పట్టాన అనుమతించలేదు. అతడు వ సే 
రాష్‌విహోరీ దోసనుకు- "ఇబ్బంది. అంతేగాక బ్రిటిష్‌ వ్యతిరేక విధానాలను జపాన్‌ వాడుకో 
దలచింది. బోనుూు (ప్రాధాన్యతయి సే సె కాంగగెను కినుక వహించవచ్చు. 


ఏ[పిల్‌ 17న బోసును పంపించడానికి లాంఛనంగా అనుమతించినా ఆగమ 
వరకూ జపాన్‌ అధికార పూర్వకంగా ఒప్పుకోలేదు. బోసును విమానంలో రోడ్‌ 
నుండి రంగూన్‌ వరకు ఎక్కడా ఆగకుండా పంపిసామని ఇటలీ ఆహ్మానించిందొ 
జపాన్‌వారు బోనును నవ్‌ మెరీన్‌ ఒకటి సిద్దంగా వున్న దానిని "స సే నిక కార్యకలాపా 
లకు. వాడాలని. జపాన్‌ చెప్పింది. ఆఫ్రికాచుటి తీసు కెళ్ళాలంపే, ఆత నుదీర [పయా 

లు ఇం 

కానికి నబ్‌ మెరీన్‌లో చాలా సరంజామా సన్నద్దం చేయాలి. ఇదంతా తేలికగా 
అయ్యెదికాదు, 


133 

రాష్‌ విహారీ బోసు బదులు పరోక్షంగానై నా సరే సుభాష్‌ చం[ద్రబోను భారత 
జాతీయోద్యమ సంస్థకు అధ్యక్షుడుగా చేయాలని దీవనాధ్‌ దాను థాయ్‌లాండ్‌ పజొన 
వాదించాడు. మరోప్రక్క జర్మనీ క్రమేణా ఇండియాపట్ల అనాస కృతతో వుండడం 
వలన్క త్వరగా వెళ్ళిపోవాలని జోసు తహత హలాడాడు. ఆగష్టు మొదటి వారంలో 
ఇటలీ విమానంలో చిక్కులున్నా సరే వెళ్ళిపోతానని రిబ్బన్‌ ట్రాప్‌ను బోసు కోరాడు, 
కాని సాధ్యం కాలేదు. ఈలోగా భారత్‌లో “క్విట్‌ ఇండియా” నినాదం వచ్చి బోసు 
ఆశించినంత పనీ జరిగింది. దేశం యావత్తూ, ఊవ్వేతు గా తిరగబడింది. కాని బోసు 
మా(త్రం జర్మసీరో నిస్సహాయుడుగా వున్నాడు, 


1942 సెపైంబరులో బోసు ఎమిలీ షెంకిల్‌ దంపతులకు కుమా రె పుటింద్ని 
వ్‌ వాలి లు 
బెర్హిన్‌లోని ఇండియా కేంద్రాన్ని ఏసి.ఎన్‌ నంబియార్‌కు బోసు అప్పగించేళాడు, 
అప్పటకి ఆకేంద్రంలో 25మంది భారతీయులకి 10మంది జర్యన్‌లు పనిచే స్తున్నారు, 


అకోబరు 14న బోసుకు వీడ్కోలుసభ ఏర్పాటుచేశారు. విదేశాంగమంత్రి రిబ్బన్‌ 
(టాప్‌ వచ్చాడు. దేశంలో హిందూ ముస్లిం సమస్య శాత్యాలికమస్కీ అది బ్రిటిష్‌వారి 
సృష్టి అని యువతరానికి మత _సా్నాామౌాజ్యవాదం పట్టదని. బోసు ఆ సమావేశంలో 

" వ 
చెప్పాడు. స్వతంత్ర భారత దళంలో పోలీసులకు జర్భనీవారు "'గెస్టాపో” వలె 
| క 

శిక్షణ యివ్వాలని బోసు కోరగా ఆ విషయం పరిశీలిసామని విదేశాంగమంత్రి 
చెప్పాడు, 


1942 అకోబరు 15న బోసు రోమ్‌కు వెళ్ళవలసి వున్నది, కౌని జపాస్‌ పక్షం 
నుండీ స్పష్టమైన గ వాయిదా పడింది. ఇటలీలో రహస్యాలు దాగినందుకు 
కూడా వాయిదా చేయాల్సి వచ్చింది. నవంబరులో బోసు రోమ్‌ వెళ్ళడానికి ఏర్పాట్లు 
జరిగాయి. మరోసారి ప్రయాణం వాయిదా అన్నారు. చికాకు పడిన బోసు రిబ్బన్‌ 
(టాప్‌కు వ్రాస్తూ తన ఆవసరం ఆసియాలో ఎంతె నా వున్నదన్నాడు. మరో రెండు 
మాసాలపాటు బోసు ప్రయాణం చేయడానికి ఫీల్తేక రేడియో (ప్రసంగాలు చేశాడు. 
గాంధిని కాం(గెసుప్పార్చీ ని తమకు అనుకూలం చేసుకోజాలమని జపాన్‌ నిర్ధారణకు 


వచ్చిన తరువాత బొసు రావడానికి అనుమతించారు. 


134 


బోసును గురించి గాంధి వ్రాస్తూ, జపాన్‌ వారు ఇండియాకు వసే మన విమో 
చనకు గాక్క అధికారం పంచుకోవడానికి వసారన్ని కనుక సుభాష్‌ చంద్రబోను విధా 
నాన్ని తాను ఆంగీకరించనని అన్నారు. అతడి దేశభ క్తి చిత్తశుద్ది అధినందించదగిన వే 
అయిన్మా మార్గం తప్పాడన్హి ఆయన పంథాలో ఇండియాకు విమోచన రాదని 
ఆన్నాడు, 


కాబూలులో తన ప్రతినిధిగా బోసు ఏర్పాటుచేసిన. రహమత్‌ ఖాన్‌ తీరా రష్యా 
రహస్య ఏజంటని తేలింది. ఇండియాలో బోను రహస్య, స్థావరాలు సంస్థలనేవి 
అభూతకల్పనలన్మీ కావాలని బోసును మోనగించారస్కీ తప్పుడు నివేదికలిచ్చారని 
ఆతడు చెప్పాడు. బోసును “నమ్మకద్రోహి” అని ఆరోపించాడు. 


ఈలోగా బోసు చావో_[బతుకో శేల్పుకోవాలంటూ ఉద్రి కపూరిత ఉపన్యా 
సాలు [ప్రసారం చేశాడు. ఆయన సూచన ' మేరకు మరికొన్ని (వసార కేంద్రాలను 


జర్మనీ నెలకొల్పింది, అజాద్‌ హింద్‌ సంఘాలు యూరోపు. అంతటా నెలకొల్ళా 
అన్నాడు, 


1943 జనవరిలో ఎట్టకేలకు జపాన్‌ _ జర్మనీ: మధ్య ఒప్పందం వలన జోను 
ఒకే భారతీయ. అనుచరుడు ఆవిద్‌హనన్‌తో పాటు కీన్‌. హార్చరుకు చేరాడు. ఫ్నిబవరి 
శీ జర్మనీ సబ్‌ మెరిన్‌ యు_180 ఎక్కాడు. రిబ్బన్‌ట్రావ్‌ వీడ్కోటలు తంతి పంపాడు. 
జపాన్‌ వారు మడగాస్కర్‌కు తమ సబ్‌ మెరిన్‌ను పంపిసామన్నారు. ఏప్రిల్‌ 28న 
జర్మని సవ్‌ మెరిన్‌ నుంచి బోసును జపాన్‌ సబ్‌ మెరిన్‌కు మ స అక్కడినుండి 
బోసు మే 6కు సబంగ్‌ చేరారు. 


బోసు సబ్‌ మెరిన్‌ [ప్రయాణవా.ర ఫెద్ది వగంతిగా వ్యాపించింది. దేనా 
ఆనేక కధలు అల్లారు, ఇండియాలో ఇదొక . వింతగా చాలాకాలం చెప్పూకున్నారు. 
భారత (ప్రభుత్వం మాత్రం ఆనాడు (1943) బోసు (ప్రయాణాన్ని నమ్మలేదు. 

1943 మే 16న బోసు టోక్యో విమానంలో వెళ్ళారు, (ప్రముఖ. రాజకీయ, 


సె నికాధపతుల్ని కలిశారు. రాష్‌ బిహారి బోను తక్షణమే 'బోసుకు ఉద్యమ నాయ 
కత్వం అప్పగించారు. జపాన్‌ ప్రధాని టోజో జూన్‌ 10న, 14న బోసును కలిశారు. 


135 


వోసుతో సమావేశం టోజోక బాగా నచ్చింది. ఇండియాకు అన్నివిధాలా తోడ్పడి 
టైటిష్‌ వారిని పారద్రోలడానికి కృషి చేసామని జపాన్‌ పార్ల మెంట్‌ డయబ్‌లో 
టోజో రెండు రోజుల అనంతరం (పకటించారు. 


టోకియో రేడియో ద్యారా ప్రతిరోజు ప్రసారం చేయడానికి బోసుకు అనుమతి 
చ్చారు. నహాయ నిరాకరణోద్యమం సాయుధ పోరాటంగా ఇండియాలో మారాలన్న 
భారతీయులు అగ్నికణాలతో పునీత మెతేగాని స్వాతంత్రానికి అరు లుకారని జోను 
యా యె 
అన్నారు, 


1943 జులై 4న సింగపూర్‌లో ఇండియా ఇండిపెండెంట్‌ లీగ్‌ ఆధ్యక్ష్ష పద 
విని పోను అంగికరించాడు. ఆగష్టు 26న పునర్వ్యవస్టకరించిన ఆజాద్‌ హింద్‌ 
పెజు నాయకత్వాన్ని స్వీకరించాడు. 1943 అక్టోబరు 21న స్వతంత్ర భారత తాతా; 
లిక (ప్రభుత్వాన్ని బోను (ప్రకటించాడు. 


జర్మనీలో నిరాశానిస్పృహలుచెంద్కి అవమానాలకు గురె, జాప్యానికి విసు 
కొ-న్న బోను అక్కడ సె న్యాన్ని సపుకూర్చడంలోనూ నచ్చజెప్పడంలోనూ విఫలు 
డయ్యాడు, 


ఇందుకు భిన్నంగా జపాన్‌లో మలయాలో బోసుకు ఆదరణ నాయకత్వం, 
"సై న్యాధిపత్యం లభించింది. అయికే జపాన్‌ బోసుకు ఏమేరకు ఆయన కోర్కెలు 
తీర్చిందో చూడకముందు రహమత్‌ ఖాన్‌ మోసాల్కు అజాద్‌ హింద్‌ ఫౌజు పుట్టు పూర్వో 


_త్రరాలు తెలుసుకోవడం అవసరం. 


యూరప్‌లో భారత యుద్ధ ఖైదీలు ఒక [క్రమ పద్దతిలో తయారుకాలేదు. 
ఇందుకు భిన్నంగా అగ్నేయాసియాలో పరిస్టితి అజాడ్‌ హింద్‌ఫొజుకు అనుకాలంగా 
ఉన్నది, 

అయితే చాలామంది భ్రమలో ఉన్నట్లు అజాద్‌ హొంశ్‌ఫొజును సుభాస్‌ చంది 
బోను సాపించలేదు. ఆయన జర్మనీలో ఉండగానే ఆజాద్‌ దొంచభాజు ఆసియాలో 

య 


జ ల షా చాన 
సాపితమెంది అక్కడ 23 లక్షలకుపెగా భారతీయులు నివసి స్తుండవ రు. జపాను 
చా యాజ చున 


136 


బందీలుగా 55 వేల మంది భారతీయ 'సెనికులన్నారు. బ్రిటిష్‌వారు ఓడిపోవడం, 
ఇంచియాకు దగరగా మలయా బర్మా ఉండటం కూడా. కలసివచ్చింది. 1942 వేసవి 
వరకూ భారత "సె నికులను గూఢచారి పనులక్కు [ప్రచారానికి మాత్రమే జపాన్‌ (ప్రయో 
గించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంతో ఆజాద్‌ హిందుఫౌజు స్థాపనకు (ప్రోత్సాహం 
లభించింది. రామస్వరూప్‌ ముఠాను అమర్‌సింగ్‌ ముఠాను సంఘటితపరచ్చి కెపైన్‌ 
మన్‌ మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యాన ఫౌజు ఏర్పరచడానికి జపాను సిద్దపడింది. 


పెనాంగ్‌ లో స్వరాజు సంస పేరిట 1942 ఆగష్టున 1 నుండి శిక్షణ (పారం 
భించారు. జపాన్‌ వారు శిక్షణపొందిన భారతీయులను తమ స్వార్ధానికి వినియోగించేవారు, 
ఉస్మాన్‌ భాన్‌ కల్నల్‌ జలానీ ముఠాలను కూడా గూఢచారి శిక్షణకు (పయోగిం చారు. 
కెపైన్‌ దురాని ఆధిపత్యానగల ముఠాను వారంతా ముస్లింలు గావడంతో ఇండియా 
ఉ తర సరిహద్దులలో వినియోగించుకున్నారు. రంగూన్‌లో కూడా గూఢచారి శిక్షణ 
కేంద్రాలు పెట్టారు. తొలుత ఇంఖాల్‌ కు పోయి ఆకమించుకోవాలన్న జపాన్‌ పథకాన్ని 


వాయిదా చేశారు. 


1942 ఆగష్టులో 40 వేల మంది భారత ఖెదీలు అజాద్‌ హింద్‌ ఫౌజులో 
చేరడానికి సంసిద్దత వ్య క్రపరచారు, ఇందులో పై నికాధికారుల బెదరింపుల వలన్క 
చిత్రహింసల వలన చేరారు. సెప్టెంబర్‌ నాటికి పదహారువేల మూడువందల మందితో 
(పథమ అఆఅజాడ్‌ హింద్‌ ఫౌజు ఏర్పడింది, మోహాన్‌ సింగ్‌ మాజీ సె సకాధికారి ఆయన 
విజ ప్తికి చాలా మంది ఉద్విగ్నులయ్యారు. జాతీయవాదం బ్రిటిష్‌వారి ఓటమ్మి తాను 


నాయకత్వం వహించడం ఫొజు ఎర్చడడానికి తోొడ్చడినట్లు మోహన్‌ సింగ్‌ చెప్పాడు, 


అజాడ్‌ హింద్‌ ఫొజుటో మోహన్‌ సింగ్‌ నాయకత్వాన చేరతామని సె నికులు 


|ప్రతినబూనారు. జపానువారు ఇండియా విమోచనకు తోడ్పడతారని సె నికులకు 
మోహన్‌ సింగ్‌ హోమీ ఇస్తూ ఇండియా అ(క్రమణకు వారెన్నడూ అంగీకరించబోరని 


జపానును హెచ్చరించాడు. మోహన్‌సింగ్‌ ఆకర ణీయ వ్య కిత్వం వలన అజొడ్‌ 
ర్చ అలి మ 


హింద్‌ ఫౌజు సఫలమెంది, 
ర 


18] 137 


జపాన్‌వారు నెమ్మదిగా మాత్రమే అజాద్‌ హింద్‌ ఫౌజు పెంపొందించాలను 
పన్నారు. మొదటి దళం ఏర్చరచిన తరువాత. 24 వేల మంది మిగిలి ఉన్నారు. 
రెండున్నర అత్తలనుండి 5 లకలవరకూ చేర్చి త్వరితగతిన ఫౌజును పెంచాలని 
మాహన్‌సింగ్‌ జపాను వారిని ఒ త్రిడి చేశాడు. మలయాలో జపాను దళాలు తరిగి 
ఫోతుంసు భారతదళాలు పెరిగిపోవడం జపానుకు ఇష్షంలేదు. మొదటి దళం రంగంలోకి 
పోతే ఇక అజాద్‌ హించ్‌ ఫొజు ఆంటూ సింగపూర్‌ లో ఏమీ ఉండదు. ఈ ఫౌజుత్రో 
ఒడంబడికతు రాలేకిపోయిసందున ఇండియాపై దాడికి సిద్దం కాలేదని జపాను నాడు 
ఇర్మ నికి సలియపశిచింది 

జపాన్‌ ఆక్రమిత (ప్రాంతాలలో హింద్‌ ఫౌజుకు పె తనం లేదన్నారు. జపాను 
గనుక ఇండియాపై దాడిణే ప ట్రిజిష్‌ వ్యతిరేకభావన చెబ్బతిన వచ్చుననుకున్నారు. 


కుట 


లో 


భారత లీగ్‌ సింగపూర్‌ నుండి చే సే (వ్రసారాలపై జపాను ఆంక్షలు నానాటికి పెరిగి 
పోయేసరికి ప్రచారాన్ని చూస్తున్న కె.పె.కె. మీనన్‌ కు దుర్భర మై పోయింది. బర్మాలో. 
భారరీయులు పారిపోగా ఆ ఆస్తి భారత లీగ్‌కు దక్కాలంటే జపానువారు తమకు రావా 
లన్నారు. బ్యాంకాక్‌లో లీగ్‌ తీర్మానాలను జపాను (ప్రభుత్వం గు ర్లించలేదు, 
ఇండియాను స్వంతంత్ర చేశంగా గు రించి (ప్రకటించడానికి అజాద్‌ హింద్‌'ఫొ జూకు 
అధికార గుర్తింపు యివ్వడానికి పను ఒప్పుకోలేదు. జపాను బందీలందరూ యుద్ద 
వై దీలుగాసే పరిగణినారు. అజాద్‌ హింద్‌ ఫొజును జపాను కహాతు! 
విస్తరిస్తారు, 

జపాన్‌ ధోరణి పలస భారత సై నికులలో మార్చురావడం జపాన్‌ అధికారులు 
గమనించి ఎత్తుగడలు సూర్చారు. భారత యుద్దభి దీలను జపాన్‌ కీలుబొమ్మలుగా 
చే స్తే సు... దురా(క్రమణదారుగా భావిస్తారని "మోహన్‌సింగ్‌ హెచ్చరించాడు. 


జపాన్‌కు భారతలీగ్‌ ౫ తెగిందాకా వచ్చింది, టోకియా అంగీకరింపనంతవరకు 
చిర్కాన ఆజా దళాలు పంపరాదని కార్యచరణ సమితి రాష్‌బిహారి బోసు ఆధ్వర్యాన 
తీర్మానించింది. అంతటిలో మోహన్‌ సింగ్‌, జిలాని మీనన్‌ రాఘవన్‌లు కౌన్సిల్‌ కు 
రాజీనిమాొ ఇచ్చారు. 1942 డిసంబరు 6న కల్నల్‌ జిల్‌ను అరెస్టు చేశారు,. రాఘవన్‌ ను 


వ త్రిడిలేస్‌ రాజీనామౌ ఉసస హలరింపప శారు. 


138 


అజావ హిండ్‌ ఫొజును రద్దుచేయాలని మోహన్‌ సింగ్‌ నిర్ణయించాడు. రాష్‌ 

బిహారిదోను అడుపడాడు, 1942 జే ంబరు 21న ఫౌొజును రద్దుచేస్తూ మోహన్‌సింగ్‌ 
(a G అథ 

ఉ తరువు శొరీకెశాడ్కు డిసెంబరు 29న అతడిని [పత్యామ్నాయాలు అడిగారు. సుభాస్‌ 

అల ఎవ 


చం[దబోసును పిలిపి సె మోహన్‌ సింగ్‌ జపానువారికి సలహా ఇచ్చాడు, 


మ్‌ 

బోసు వచ్చేనాటికి భారతలీగ్‌ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 

రాష విహారిబోసును వ వ్యతిరేకించిన 4 వేల మంది సె న్యాధికారులను న్యూగినియా, 

దీవులకు తీసుకెళ్ళి నిర్బంధించారు. పొజు నంఖ్య 8 వేలకు తగ్గి 

పోయింది, వీరిని అజాద్‌ హింద్‌ ఫొజుగానే జపానువారు అట్టి పెట్టారు. మోహాన్‌ 

సింగ్‌ నిర్ణయాన్ని వారు గుర్తించలేదు. జపానువారు చెప్పినట్లు రాష్‌ బిహారిబోసు 

దళానికి (ప్రచా చారంచేస్తి ఒప్పించడానికి వీరికిచ్చిన సౌకర్యాలే ఆకర్షణ ఆయ్యాయి. 

సంగపూర్‌లో రాష్‌ బిహారి ఒక సమా వేశంపెట్టి జపానువారి ఆధ్వర్యాన నియంతృత్వ 
పద్దతులలో ఉద్యమాన్ని నామకః అట్ట పెట్టాడు. 


కల్నల్‌ జల్‌న్సు కె.పి,'కె. మీనన్‌ను ఏకాకిగా జపానువారు నిర్బంధంలో పెట్టారుం 
యుద్ద భె: దీలుగా మళ్ళీ ఫౌజువారిని బర్మా_థాయలాండ్‌ రైలు మార్గంలో చంపేశారు, 
న్యూగినియాలోను ఆలాగే చనిపోయారు. అక్కడికి వెళ్ళిన అజాద్‌ హింద్‌ పొజు 
దళంలో (బ్రతికి బయటపడ్తవారు లేరంచే జపాన్‌ [కూరత్వం ఊహించవచ్చు. 


అలాంటి నమయంలో సుభాస్‌ చం|దబో ను జపాను పచ్చాడు. 


రహమతి భాన్‌ అసలుపేరు భగత్‌రాం తల్వార్‌, సుభాస్‌చం[దపోసు కలక తా 

కొని పెషావక్రా చేరినప్పుడు ఇతడు బోసును కాబూలు వరకు అనున 
రించాడు, ఇతడు పటాన్‌ యువకుడు. కిసాన్‌ పార్టీ రీ సభ్యుడు. సరిహద్దు రాష్ట్రాలలో 
సంబంధాలు గలవాడు, కొండ(ప్రాంతాలు వారి భాషలు ఇతడికి 
ంగాల్‌ ఫార్వర్డ్‌ బాక్‌ దృష్టిలోనూ, పంజాబ్‌ కిసాన్‌ పార్టి మనషుల 
మ ర్మసీవారు ఆర్‌, క అనే డి అక్షరాలతో రహ 


ఓ 
SRE 

UA 

రై 

అ) 

[అ 

el 8 


139 


స్తాపించినట్లు ఇతడు జర్మ నీవారికి, చోనుకు (భ్రమలు కల్పించాడు. భారత రాజకీయ 
శర ణార్చిగా ఉ త్రమచంద్‌ కాబూలువో ఉండేవాడు. 1942లో ఇతడిని ఆప నిసాన్‌ 


బం తానో 
బహిష్కరించింది. ఉ త్తమచంద్‌ కు ఒక షాపు ఉండేది. అందులో ఫాసిస్తు రాజ్య 


చు 
ల 

రాయబారులు, సోవియట్‌ ఏజంట్లు రహస్య సమావేశాలు జరిపేవారు. కొండ (ప్రాంతా 

లలో వైర్‌లెస్‌ పేషన్‌ స్థాపించి విద్రోహచర్యలకు శిక్షణ ఇవ్వాలనే బోసు కోర్కెను 


తీరు స్తున్నట్లు రహమతి ఖాన్‌ నటించాడు, వా సవానికి అతడెన్నడూ వజీర్‌ సాగ్‌ 
కొండ్మ్శపాంతం "వెళ్ళలేదు. అక్కడ తిరుగుబాటుదారు ఫకీర్‌ ఆప్‌కు కనిపించలేదు, 


రహమత్‌ ఖాన్‌ రెండో పర్యాయం కాబూల్‌ వస్తూ తనవెంట హర్‌మందిర్‌నంగ్‌ 
సెఫ్రి శాంతిమొయ్‌ గంగూలిని వెంటచెట్టుకొచ్చాడు. మొదటి వ్య శ్‌ మాస్కోలో 
శిక్షణపొందిన పంజాబ్‌ కమ్యూనిస్లు, రెండవ వ్య కి బెంగాలీ ఉగవాది. సేథి ద్వారా 
సోవియట్‌ రాయబార కార్యాలయంలో (ప్రవేశించాలని రహమత్‌ ఖాన్‌ విఫల్మప్రయత్నం 
చేశాడు. ఉ తరో తర ఇతడు ముందుగా సోవియట్‌ రాయజార కార్యాలయం సంద 
రించి ise ఫాసిస్టు రాయబారులను కలు స్తుండేవాడు. ఫాసిస్టు దేశాలు రహమత్‌ 
పుష్కలంగా ధనం ఇచ్చేవి. సోవియట్‌ యూనియన్‌కు ఇతడు బాగా కోడ్చడాడు 
జర్మనీ ఇచ్చిన వైర్‌లెస్‌ "సెట్‌ను రహమత్‌ కొండ (ప్రాంతాలలోగాక సోవియట్‌ 
రాయబార కార్యలయంలో స్థాపించి, అక్కడి నుండి నందేశాలు పంపేవాడు 
ఇండియాలో దోసు అనుచరులు అవన్నీ చోసు చెప్పగా వ సున్నవని బ్రమిసారు. శః 
విధమెన పదతికో రహమర్‌ఖాన్‌ను సోవియట్స్‌ బాగా (ప్రోత్సహించారు. జర్మని 
"సె నిక వథకాలేమిటో ఎప్పటికప్పుడు రహమత్‌ ద్వారా సోవియట్‌ రద్యాకు 
తెలు స్తుండేవి. 


తాను జర్మన్హకు బోసుకు వంపించే తప్పుడు గూఢచారి నివేదికల్ని రహమత్‌ 
కాన్‌ ముందుగా సోవియట్‌ గూఢచారులకు కాబూలులో చూపెట్టి చిత్రికదిటి తరువాత 
పంపేవాడు. సోవియటు చాలా మార్చులు చే స్తుండేవారు. బ్రిటిష్‌ వ్యతిరేకత భారత 
"దేశంలో బ్రహ్మాండంగా పెరిగిపోతున్నట్లు, ఇండియాలో దోసుపార్టి వార్యర్‌ గ్లాక్‌ 
రహస్య విద్రోహ చర్యల శిక్షణా కేంద్రం స్థాపించ్చి రెల్వే విధానాన్నీ కాల ద్రోయ 
నున్నట్లు రహమత్‌ ఖాన్‌ బెర్లిన్‌ కు నివేదికటణు పంపాడు, సెన్యం వదలివచ్చిన ౨,౨00 


140 
మందిలో 2 వేల మంది సాయుభులున్నారని వారిని చిన్న గెలీల్లా దళాలుగాచేసి పంపా 
రని రహమతీ (బా శాడు. 3 వేల గాలన్ల పెట్రోలు సిద్దపర చారని, జర్మనీ ల. 
దిగడానికి విమానా న్మాశయాలు నిర్మించారని అన్నాడు. ర ఈ వ్యవస్తలో పేల్చే 


నిపుణుల్కు రేడియో ఆపరేటరు కొరవడారన్నాడు. 
గా G 


కాబూల్‌లో రహమత్‌ ఖాన్‌కు విదోహచర్యల శిక్షణను జర్మనులు ఇచ్చారు, 
ఇవన్నీ ఎప్పటికప్పుడు రష్యాకు తు ఇందుకు సంబంధించిన కరపత్రాలు 1942 
నవంబరులో రహమత్‌ను అరెస్టు చేసినప్పుడు లభించాయి. ఇటలీకి కూడా ఇలాంటి 
తప్పుడు నివెదికల్ని రహమత్‌ అందజేసి వారి అభిమాన పాతుడయ్యాడు. తన కాబూలు 
ఎజెంటు రహమతి ఖాన్‌ గురించి దెర్హినులో ఉన్న, బోసుకు వాస్తవాలు తెలుసుకునే 
అవకాశంలేదు, అతడు చెప్పేవన్నీ నిజమేనని దోసు నమ్మాడు, తరచు ఇండియాలో 
తన పార్టీ వారేంచేయాల్సిందీ ఇతడి ద్వారా సందేశాలు పంపేవాడు, 1941 మార్చి 
11న జర్మను అధికారి పాటైల్‌ తాను సరిహద్దు (ప్రాంతాలకు రహమత్‌తో కలిసి 
వెడతానని బెర్లిను అనుమతి అడిగాడు. అప్పటివరకూ జర్మన్హ కు రహమత్‌ పై అను 
మానం లేదు. 1941 మే 25న ఉ త్రమచంద్‌ను కాబూలులో . అరెస్టు చేశారు. 
ఆయినా అతచెచ్చిన సాక్యంలో రహమత్‌ ఖాన్‌ పేరులేదు. భారత గూఢచారి నివేదిక 


లలో రహమత్‌ (ప్రాధాన్యతను చాలా ఆలస్య 


సినా హింసించలేదు, రహమత్‌ఖాన్‌ 1942 ' ఏప్రిల్‌ నుండి తరచు కాబూలుు 
ఇండియాల మధ్య కొండ (ప్రాంతాల ద్వారా తిరుగుతున్నట్లు (బ్రిటిష్‌వారు పసగట్టినా, 


౧౦గా కనుకొన్న (బైటిష్‌వారు అత డిస్‌ 


ప్‌ 
{9 
గ్ర 
ల 


కో ఒక వై పునా, జర్మనీఇఇటలీలతో మరో పక్కా సంబంధాలున్నాయని తెలుసు 
రదు. 1942 ఏప్రిల్‌లో జర్మనీ సూచన మేరకు ఇండియా వెళ్ళనున్న రహమత్‌ను 
ఆప్త సోవియట్‌ వారు ఒక గూడచారి అధికారికి అప్పగించారు. ఇండియాలో జర్యన్‌లు 
ఇయదలచిన విద్రోహ చర్యలతోబాటు ' రహమత్‌ ఖాన్‌ జీవీతాన్ని ఆ రష్యా గూఢచారి 


ఆ 


రలునుకొని చాలా ఉపయోగకరంగా భావించాడు. అతడినీ ఆ కొర్యకలాపాలు కొన 
త మ జర్మనులు ఇచ్చిన విపరీత ధనంతో రహమత్‌ ఇండియా వెళ్ళాడు, 
రహమకతి ఖాన్‌ నివేదికలస్నీ ఇండియాలో రాజకీయ గూఢచారులు తయారుచేశారు. 


రహమత్‌ ఖాన్‌ ఒకేసారి జర్యస్కి జపాను ఇటలీలకు రహ న్య నిపేదికలివ్వడం అతడికి. 


141 

వచ్చే సమాచారం వలన సోవియట్ల కు ఫాసిస్టు రాజ్యాల పథకాలు తెలియడం, ఇదంతా 
(టెటిష్‌ వారికి అయోమయంగా ఉండేది, ఇండియాలో బోసు ఆధ్వర్యాన ఒక కేంద 
విప్లవ సంఘం నడు సుున్నదనే (భమ కూడా రహమత్‌ ఖాన్‌ నివేదికలు కల్పించిన మె 
సింధు రాష్ట్రంలో హర్స్‌ జాతులు రైలు పడగొట్టిన సంఘటన రహమత్‌ ఖాన్‌ ద్వారా 
మజోటా వ్యవస్థ ద్వారా రెచ్చగొట్టినట్లు జర్మన్లు తలపోళారు. 1942 నవంబర్‌ 29న 
(బెటిష్‌వారు అరెస్టుచేయగా, అప్పటినుండి వారికి కూడా సమాచారం అందించడానికి 
రహామత్‌ ఖాన్‌ అంగీకరించి, “బహుళార్ధి” గూఢచారి అయ్యాడు, కొండ|స్రాంతాలికు 
వెళ్ళి జర్మను పారాచూటర్ల కు స్వాగతం పలకమని రహమత్‌ కు బెర్లిన్‌ సందేశం 
ఇచ్చింది. జర్మన్‌ అధికార్ల ను 'వెంటరావద్దనీ, కొండ ప్రాంతయులు చంపేసారని చెప్పి 
వారిని రానివ్వకుండా ఆపాడు. ఇండియాలో విష్ణ వాగ్నులు చల్లారనివ్వొద్రని బోసు 
రహమత్‌ ద్వారా ఫార్వరుబ్లాక్‌ కు సందేశం చంపాడు. కొండడొతుల తిరుగుబాటు 
తక్షణమే జరపాలన్నాడు. 


రహమత్‌ ఖాన్‌ అరెస్టు అయినప్పుడు అధికారులు |ప్రశ్ని స్తుండగా జోను (రోహి 
అస్మి అతడికి తోడ్పడినవారికి కావాలని నమ్మకద్రోహం చేశాననీ ఆతడు చెప్పాడు. 
తోను మాటలన్నీ అతడికే అప్పగించానన్నాడు. బ్‌ బోసు రాకవలనే తనకు అప్ప నిస్తాన్‌లో 
జర్కన్ల్సతో 3 సంబంధం ఏర్పడిందని రహమత్‌ వాజ్యూలం ఇచ్చాడు. ఇండియాలో 
భోసుపార్తీతో తనకు ఎలాంటి సంబంధంలేదన్న విషయం తెలుసుకునే అవకాశం 
జర్మన్సకు లేదని ఘంటాపధంగా చెప్పాడు. జ జపాను గూఢచారులు ఇండియాకు వచ్చి 
కూడా ఉనికిలోలేని బోసు విప్పవ కేంద సంఘాన్ని కలిసే అవకాశం లేదన్నాడు. తన 
నివేదికలస్నీ ర ష్యూవారు చిత్రికబట్టినట్లు ఒప్పుకున్నా డు. ఇండియాలో కీ ర్రిపార్టీక్క 
కమ్యూూసిస్టులకు తన విషయం, కార్యకలాపాలు తేలుసు నని రహమత్‌ చెప్పాడు. 


మాసపోయిన సుభాస్‌. 
లాహోర్‌లో రహమత్‌ ఇచ్చిన సమాచారం |గ్రిటిష్‌వారికీ ఎంతో ఉపయోగ 
మున్నదో బయటపడివేగాని 

పడింది. సోవియట్‌ రష్యా రికార్డులతొ' ఇతడిని గురించి ఎమున్న 


142 


మరికొన్ని సత్యాలు తెలియవు. ఏమెన రహమత్‌ మొదటి నుండి సోవియట్‌ రష్యాకు 
విధేయుడుగా ఉంటూ బోనుకు నమ్మకద్రోహం చేశాడు. 


1943లో రష్యావారు కాబూలులోని జర్మన్‌ వాణిజ్యాధికారి రాస్మస్‌ ను ఇతరు 
లను ఇర కాటానబెట్ట వారి రహస్య చర్యలను బట్టబయలు చేస్తామనే సరికి వారంతా 
తెల్లబోయి రహమత్‌ ఖాన్‌ పేరు చెప్పారు. అయినా ఈ విషయం దె టకు ఫొక్కి_తే 
జర్మనీలో తమ బాధలను గురు తెచ్చుకొని కాబూలులో జర్మనీలు రహమత్‌ జోలికి 
పోలేదు. ఇలాంటి వ్య కని నమ్మి సుభాస్‌ ఎలా మోసపోయోడో చెప్పనక్కరలేదు. 


అశాద్‌ హింద్‌ ఫొజు 


రదయిన అజాద్‌ హీంద్‌ ఫొజుకు బోసు మళ్ళీ జీవం పోసి 20 వేలకు 
యట 
పెంచాడు. రూస్సీరాణి సేరిట స్త్రీల దళాన్ని ఒకటి ఏర్పరచాడు. 10 వేల మందితో 
కూడిన మరో మూడు దళాల్ని ఏర్పర చాలనే కోర్కె కాగితంపె నిలిచిపోయింది. 


కో we వాణక pf 

1943 ఆక్‌ బర్‌లో తాత్కాలిక స్వాచ్చా భారత [ప్రభుత్వాన్ని సుభాస (ప్రకటిం 

చాడు, రాషిపత్కి (ప్రధాని యుద మంత్రి, విదేశాంగ మంత్రిగా తన పేరును బోను 
లబ ధ 

(ప్రకటించుకున్నాడు, ఉద్యమ నేతగా తనను ఇకముందు నేతాజీ అని పిలవాలన్నాదు. 

"సి నిక యూనిఫారం వేసుకున్నాడు. 


1943 నవంబరులో అండమాన్‌, నికోబారు దీవులకు బోసు తాత్కాలిక (ప్రభు 
తానికి అప్పగించి పె త్తనమంతా తమ సై నాధ్యిపక్య [క్రింద జపాన్‌ అట్టి పెట్టి ౦దెం 
అజాద్‌ హింద్‌ ఫౌజులో నిర్బంధించిన 4 వేల మందిని వారి నాయకులను ముఖ్యంగా 
బోసు నాయకత్వాన్ని తొలుతనుండీ కోరిన మోహన్‌సింగ్‌ను విడిపంచడానికి సుభాస్‌ 


కించిత్తు (పయత్నం చేయలేదు. జర్మనీలో ప్రతి భారతీయ ఖె దీని కాపాడడానికి 
బోసు (ప యత్నించాడు, 


143 
భోసు కీట 


1943 డిసెంబరులో బోను వెళి మోహన్‌సింగ్‌ను జె చై లులో చూచి చర్చలు 
జరిపారు. బోసు సరె న వ్య క్రి అయినప్పటికి తగిన కపటం, అగిన సాధన చే 
న్నాడు. సింగ్‌ అజాద్‌ హిండ్‌ ఫౌజుకు తగిన సాధనానామగి లేదని బోసు అంగీక 
రిస్తూన్కే తన “ఛలో ఢిల్నీ” నినాదానికి దేశంలోని సై న్యమంతా బ్రైటిష్‌దారపె ఈక 
బడ్కి తనను అనుసరిసార న్నాడు. మోహన్‌ సింగ్‌ సైన్యం: నుంచి వచిన వం కి వో 


తే 
(2 వన 
ఇకా కలా 
ఆత్మవిశ్వాసంపట్ల ఆతను దిగృమచెంది పట్టుబడిన సైనికుల ందరిసీ (బ్రిజ్‌ వ్యతత 
రాన్‌ వాణి గా ళ్‌ అ సక్‌ 
కులుగా చేయడంలో విఫలమైన విషయం గు ర్తుచేశాడు. జర నిల్‌ దను ద జర్మ్యరిత 


తిరిగి వచ్చినవాడే. ఇండియాలో జనంగాని న్యం యావ తుగాని బిటిషదారిపై తంగ 


కొ 
౯ 
వజ్ర 
ty 
శ 
J 
(జ 


అవ 
బడతార నేది మిధ్య అంటూ జపానుకు వ్యతి కేకంగా వాతావరణం (ప్రబలి 


a 
సింగ్‌ చెప్పాడు. బిటిప్‌వారిని సరై న సమయంలో కొన అవకాశాన్ని శారపడచిన 
రిత్యా బోసు సాహసం కేవలం చెలగాటమవుతుందని హెచ్చరించాడు. దోసుక మోహన్‌ 
సింగ్‌ వా సవిక ధోరణి నచ్చలేదు. 1943 చేనవిలో అడాడ్‌ హిండ్‌ భొజు ధొంతి 
భూభాగంపై అడుగు పెడుతుందని బోను సె న్యాలతో చెప్పాడు. ప య 
ఇది ఏసి ఆశ్చర్యపోయారు. జపాను దాడిలో 6 వేల మంది ఆశాన్‌ పొంచి వెదీసు 
జపాను అనుమతించింది, ఆది కూడా యుద్దరంగంలో కాదు. జపాను Mg 


చారు. ఇంధాల్‌ ఇ 
అండగా సరఫరాలు అందించే ద్వితీయ[శేణి ణీ పౌజుగా ఆనుమతిం 


సె 
{en 

న్‌ నదిని నాదా అవాడ్‌ హింద్‌ భొడాబ జూ 

దాడిలో జపాను 'సెన్యాలు చింది 
జ 


జూ చారులుగా చిం 
నవాజుఫాన్‌ ఆధ్వర్యం వహాంచగ్కా మరికొందరు ఫె గ జులో క 


ప్రచారానికి వినియోగించబడారు, 
(టె 


నా క్వ లక్ష “భక లం 
లకు ఆహారం, ఆయుథాలు a కాలేదు. ఆజ్‌ స 


వారి ఆ[గహోనికి గఎస్లై నాయి 
గిరిజనులపట్ల కూరంగా, అమానుషంగా (ప్రవ రించి U 


దరు సైన్యం వలి పారిపోయాను 
జకాజులో చాలా మంది లొంగిపోయారు. కొం 


ఇత్ర 
2,20,000 © జపాను "సైన్యంలో ఆ్రరికిబయబవరినవారు 1, 1,30, 000 మా 


అజాద్‌ హింట్‌ ఫైజులో (బతికిన 2600 మందిలో 2,000 ఆస్పృతి వ్వా 


144 


715 మంది సైన్యం వదలిపోగా 800 మంది లొంగిపోగా, చనిపోయినవారు 400 
మంది, పదిహేను వందల మంది రోగాలతో ఆకలితో అలమటించి చనిపోయారు. 
అజాడ్‌ హింట్‌ పౌజు ఎతుగడలు ఎదురుదెబ్బతీసే ధోరణి లోపించిందని జపాను 
"సై న్యాధిపతి పూజివారీ వ్యాఖ్యానించాడు. ఇదంతా 1944 వర్షాకాలంలో జరిగింది. 


బోసు దళాలలో దిగజారుడుతనం (ప్రబలింది. ఇంఫాల్‌లో ఏమీ జర గనె 
బోసు ఇంకా ధర్యం చెప్పడానికి (ప్రయత్నిం చాడు, (బిటిష్‌ సై న్యాలకం శే అజాద్‌ 
హిందు పౌజు గొప్పదని ప్రసంగాలు చేశాడు. పౌజును ఇంకా పి సరించి శిక్షలు 
ఇవ్వాలని జపాను సైన్యం కాడికింద పారేసనా పొజు పోరాటం సాగించాలని బోసు 
ఆవేశంతో మాట్లాడేవాడు. బ్రిటిష్‌వారిపై పోరాటంలో సోవియట్‌ సహాయం స్వికరిం 
చాలనే భోరణి బోసుకు ఆఖరు క్షణాలవరకు అంటే పెట్టుకునే ఉన్నది. 


జపానువారు పౌజులోనివారు బోసుకు నచ్చజెప్పి ఆయన్ను మంచూరియా (ప్రయా 
ణానికి సన్నద్దం చేశారు, అక్కడకు. సోవియట్లువ సే స్త వారికి నచ్చజెప్పి, సహాయం 
స్వీకరించాలని బోసు ఆశ, కాని 1945 ఆగప్లు 18న తె వాన్‌లోని తె హూకూవద్ద 
విమాన ప్రమాన ప్రమాదంలో బోను: దుర్మరణం చెందాడు. ఆకర్ష శీయమైన ఉ(దేక 
పూరితమైన 'దేశభ క్తుడు చోసు అలా మ డు 


జసానువారు ఇండియాపట్ల ఏం చేయదలచిందీ దోసుకు ఎన్నడూ చెప్పలేదు. 
ఆయన్ను వాడుకోవడమనెదే జపాను ఎతుగడ. ఉద్రేకంలో ఉద్వేగంలోఉన్న బోను 
జపానువారి (ప్రోత్సాహాన్ని అపార్థం చేసుకున్నారు. జర్మ నీవలె ఇండియా స్వాతం(త్య్యం 


కొరకు జపాన్‌తో బోసు పట్టుబిట్టలేదు. ఇదీ చరిత్ర. దీనిని నిష్పాక్షికంగా అవగాహన 
చేసుకోవడం ముఖ్యం, 


సుభాస్‌ చంద్రబోసుపట్ల మనదేశంలో. వీరావేశ అభిమానులు ఎందరో ఉండే 
వారు. వారందరూ ఫాసిజం, నాజీయిజం, 


జపాను సా్మామాజ్యవాదంపట్ట నిరనన 
వ్య కం చేయలేకపోయారు. 


ఇందుకు భోను కారణం, జర్మన్‌లు ఆర్యులన్నశ్తు, 
= 
మనమూ ఆర్యజాతివారమనే అహంభావం బోసుకోబాటు వీరూ పెంచుకున్నారు. 


19] 145 


ముందు చూపులేని యీ సంకుచిత జాతీయ భావం వలన బోను మనదేశంలో వునర్వి 
కాసానికి ఏమాత్రం దోహదం చేయలేక పోయారు. 





పవిశీలక (గంధాలు ; 


1. Subhas Chandra Bose : The Indian Struggle. 
Aghananda Bharati : The Ochere Robe, 1961, George 
Allen and Unwin, London. 


3_ Milan Hauner : India in Axis Strategy, 


1981, Klett- 
Cotta, Stuttgart" 


న ననన ననన నన ననన ననన ననన ననన రరర ANN a వచెచను చచ 
అ గొంది రాజకిరు 
లోత్మాగాంధి = ముత రాజకియాలు 

ఇద జ 
ప్రనరి కౌసం 


₹ వచచ చాచా నచ ఛా ౮౦న చానా కాకిలా కాళ చాచా లా చాలటం వా చాచా ాచాచ చా ాచాచాచాా పనన వావాచోవాచాచక 

చెన్మా కంబోడియా, వియత్నాంలలో గాంధివంటి అహాంసొవాదీ (బతి కేవాడా 7 
(బ్రిటిష్‌వారి ఇండియా పాలనలో గోంధివంటివారు తమ ఆచారాలను, అలవాట్లను (ప్రచా 
రం చేసుకుంటూ రాజకీయాలను మతంతో రంగరించి మహాత్ములనిపించుకున్నారు, 


దక్షిణాఫ్రికాలో పరిశోధనలుచేసి విఫలమైన గాంధి ఇండియాలో కొంతవరకు 
సఫలమయ్యారు. 1920 నుండే తిలక్‌ వమురణానంతర౦, గాంధీజీ కొంగను నాయ 
కత్వంలోకి వచ్చారు, ఆప్పటికే ఆయనకు తగినంత (ప్రచారం లభించింది. ఆగక 
మాలతో దేశంలో రాజకీయాలు ఆరంభించిన గాంధీజీ స్రీలను యీ రంగంలోకి 
ఆకరి ౦చ గలిగారు. శాకాహారం ఆయుర్వేదం, (ప్రకృతి వె వై ద్యం, ఉపవానాల్కు 
క్వ కోర నియమాలు, ఖద్రరు వడకటం ధరించడం, లై ౦గిక కట్టుబాట్లు, రామరాజ్యం 
యిలాంటివస్నీ ఆ శ్రమ జ ఆకర్షణలే, అందుకు క. కలే అంకిత వె పై 
పోయిన క్ర్తీలు కోందరుకాగా, దేశవ్యా ప పంగా గాంధేయ పద్దతులలో ఆయన శిష్య 
రికం చేసిన మధ్యతరగతి స్త్రీలు కొల్లలుగా వున్నారు, 


గాంధీజీ ఆ(శమాల పోషణ చాలా ఖరీడే న విషయం. సమాజానికీ ముఖ్యంగా 


కొందరు గొాంచేయ వ్యాపొరసు లకు యిందుమూలంగా ఖర్చు చాలా అయింది. 


గాంధీని పేదరికంలో అట్ట పెట్టడానిక్కి మూడవతరగతి 3 లు [ప్రయాణాలకు విపరీతంగా 


147 


శ | 


ఖర్చయేే్యది, ఆ(శమాలను సమాజం పోషించి గౌరవించి ఆరాధించడం చిక కాలంగా 
a అద అప 

దేశంల వస్తున్న సంప్రదాయమే, దీని ఆధారంగా గాంధీజీ తన రాజకీయాల్ని దాగా 

ప్రచారంలోకి తెచ్చాడు, ఆశ్రమ జీవనానికి (ప్రచారం లఅశిసు౦ద్కి లాకించింది నబ 


ర్కుతి-వార్జా ఆశ్రమాలు దేశంలో రాజకీయాన్ని నడిషిన కేంద్రాలుగా మారాయి 


గాందీజీ రాజకీయాలో ప్రవేశించి. స్తబ్బతలోవున్న కాం[గనసును (ప్రజా ఉద్య 
మంగా మార్చడానికి మతపర మైన విధానాలు ఉపకరించాయి. సత్యాగహం, 
నిరాకరణ నిరసన్నవతం నిరాహార దీక్షలు ఆహింసాయుత ఆందోశనల్ని 


సహాయ 
గాంధీజీ 
తన ఆయుధాలుగా ప్రయోగించారు. ఇవన్నీ చిరకాలంగా మతాలు వాడుతున్నవే, కాసి 
స్వాతం(త్యోద్యమంలోకి వాటిని తెచ్చి ప్రయోగించడం గాంధి వివేచనకు తార్కాణం. 


గాందీజీ ఏ ఉద్యమాన్ని ఆరంభించిన్నా ఆది ఎంత అహింనాయుకంగా వుండా 
అన్నా చివరకు హింసకే దారి తీస్తు ౦ది, ఉద్యమాలను మొదలుపెట్టిన గా గాందీజీ వాటివి 
మాంసాయుతం కాకుండా ఆపలేకపోయారు. మతం సహనం చంటి ఎంత (ప్రబోధం 
చేసినా అవసరమైనప్పుడు చాలా అసహనాన్ని హింసను చూపగలదు, గాంధీజీ ఉద్య 
మూలలో మతం సేనిట (ప్రవహించిన ర్‌ రక్తం మత ఆసహనానికి తార్యాణమే, హ్‌ింమ 
ముస్దై 0౦ భాయి నాయి అసి గాంధీజీ పని బీవితామంతా కృషిచేశాడుగదా! అయ 
క శెదుట హిందూ-ముస్టై ౦లు వూచకోత కోసుకున్నారు. దేశవిభజన వలన 60 లల 
మా ౦దూ__ ముస్దై ంలు బలి ఆయ్యాారు, చివరకు మత ఛాందసుడీ చేతితో గాంధి హత 
మయ్యారు, sr రహిం ఒక్కడేనని ఈశ్వర అల్లా శేరేనాం అస్సీ ఒకచేతిలో 
భగవదీత మరోచేతిలో ఖురాన్‌ పెట్టుకొన్న గాందీ" జ విఫలమయ్యారు? రెండు 
తత స గాందీజీ ల. చెప్పింది అంగీకరించలేదు. రాజకీయ [పమోజనం 
కోసం గాందిజీ బోధిస్తు న్నాడసి వారికి తెలుసు. కనుక ఎవరి మతాన్ని వారు ఆం టిపెట్టు 
కున్నారు. సమయంచూచి చంపుకున్నారు. భౌాయి-భాయి అనేది వేదికలపై నినాదంగా 
మిగిలింది, 

మతాల్ని. రాజకీయాష్న వేరుగా వుంచాలని గాంధి భావించలేదు. (ప్రజలపై మన 
(ప్రభావం ఏమిటో ఆయనకు బాగా శైలుసు. అతితక్కువగా వాలు ద ధరించడం ఆశ్రమ 
జీవనం గడపడం, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తరువాత (బిహ్మిచక ష్టం పొడ 


148 


చడం, శాకాహోరానికే అంకీతంకావడం, సొంతలాభం మానుకోవడం ఇలాంటివన్నీ 
(ప్రజల దృషిలో పవిత్రమైనవి. గాంధీజీ యీ లక్షణాలు పాటిస్తూ (ప్రజల్ని . ఆకర్షించి, 
రాజకీయాల్లోకి మతాన్ని తెచ్చారు. రామరాజ్యం కోరిన గాంధిజీ హిందూ మతవాది. 
మత ఒక్యత కోరిన గాంధి హిందూమతంలో ఇస్తాం, బౌద్దం, క) సవం యిముడు 
తాయనుకున్నాడు. ముస్తింలను హిందువులను మతపరంగా కలపాలని గాంధీజీ నినదిం 
చారు. అక్కడే ఆయన విఫలమయ్యారు. ఆయన పిలుపును అందుకొని రాజకీయోద్య 
మాల్లొ ప్రవేశించిన హిందువులు ముస్టింలు తమ మతాల్ని గట్టిగా పట్టుకొనే వచ్చారు 
తప్ప వదులుకొనిరాలేదు. హిందువులు ముస్లి ంలు ఒక పేనసిగాని, ఖురాన్‌ _బై. బిన్‌ 
చెప్పేదంతా ఒకే సత్యమనిగాని ఏ మత సుడూ ఒప్పుకోలేదు, పెగా గాంధీజీ చెప్పే 
దంతా హిందూమత (ప్రచారంగానే ఇతర మతస్తులు భావించారు... దేశ ఐక్యతకు 
స్వాతంత్ర్యానికి మతపర మైన ఆయుధాలతో గాంధీజీ . పోరాడుతున్నప్పుడే, పాకిస్తాన్‌, 
కోసం ముస్సి ంలీగ్‌ ఏర్పడి పోరాడ్కి సాధించిందికూడ్డా. 


గాంధి భావాల (ప్రభావం విపులంగా పరిశీలించేముందు సంక్షి పంగా ఆయన 
జీవితాన్ని తనభావాలు సంతరంచుకోడానికి తోడ్పడిన తీరును చూద్దాం, 


గుజరాత్‌లోని పోరుబందరులో గాంధి ఒక బనియా = శ్య పటుంబంలో) 
పుట్టాడు. గాంధి తంగడి పోరుబిందరు సంస్థాన (పధాని. వీరు ఐదుగురు అన్నదమ్ములు. 
ఆందరి కుటుంబాలు ఒకేయింట్లో వుండేవి. 'గాంధితండ్రి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 
గాంధితల్లి పుత్తి బాయి నాలుగో భార్య గాంధి తండ్రి 47వ ఎట 24 సంవత్సరాల 
పుత్రి బాయిని పెళ్ళాడాడు. గాంధికి రెండు సంబంధాలు నిశ్చయి సే వారిరువురూ చని 
పోయారు. మూడోసందింధం కస్తూరిబాతో కుదిరింది. గాంధికి 13వ ఏట పెళ్ళి 
అయింది. కస్తూరిబా పొరుగునే వుండేది. ఇద్దరు ఎప్పుడూ ఆడుకొనేవారు. తల్లి క్‌ 
ఎప్పుడూ తీరనిపని. పూజలు ఉపవాసాలు, వైష్తవ సం[ప్రదాయం. శాకాహారం తండ్రి 
పట్ల గాంధ్‌కి (పేమ ఆదరణ, తండ్రి వృద్దుడె ల పడగా గాంధీ శకూష చేసే 
వాడు. బడికి వెళ్ళి వస్తూ, భార్యతో కాలక్షేపం చేస్తూ తండ్రీకి సేవలు చేస్తు ండే గాంధీకి 


జుగుప్ప కలిగించే సంఘటన జరిగింది. ఒకసారి తండ్రికి సేవలుచేస్తూ మధ్యలో భార్య 
వద్దకు వచ్చాడు, మామ తన స్థానంలో తం(డ్రివద్ద వున్నాడు, భార్య చెంతవుండగా 


149 


తలుపులుకొట్టి తండ్రి పోయినట్లు ఎవరో చెప్పారు. వచ్చిచూచిన గాంధీకి చివరి 
సమయంలో తాను తండడివద్ద లేకపోవడం, భార్యతో సంభోగంలో వుండడం వలన 
ఏదో నేరం చేసినట్లు, "సెక్స్‌చర్య పాపం అన్నటు భావించాడు, 


గాంధీకి పాఠశాల మితుడు షేక్‌ మెహతాబ్‌ వుండేవాడు. అతడు ఒక 
పోలీస్‌ అధికారి కుమారుడు. గాందీకి సంర క్షకుడిగా వుండాలని నిర్హయించుకొని, అన్నీ 
'నేర్పాలనుకున్నాడు. మాంసాహారం తినిపించాడు. ఛైర్యంగా వుండాలంటూ మగ 
తనం నిరూపించుకోమని గాంధీని వ్యభిచార గృహాలకు తీసుకెళ్ళాడు. వై ఫల్యాలు 


సపఫలతలు చవిచూచిన గాంధీకి కామవాంఛ ఎక్కువగా ఉండేది. ఆ దృషితోనే లండన్‌ 
క nies అ 
లోకూడా 'యీ పేకీశోధన సాగించాడు. 


భార్య కస్తూరి అన్ని విధాలా గాంధి చెప్పినట్లు వినేది. కాని చదువకోమంపే 
ససేమిరా అని మొండికె తింది. ఆ విషయంలో గాంధీ ఓడిపోయాడు. షేక్‌ మెహ 
తాబ్‌ మాత్రమే లండన్‌నుండి గాంధి రాసిన ఉ తరాలు చదివి కుటుంబ సభ్యులకు 
వినిపి స్తుండేవాడు. తరువాత గాంధి అతడిని దక్షిణాఫ్రికా పిలిపించుకున్నాడు, అక్కడ, 
మెహతాబ్‌ ధోరణి, వ్యభిచారం భరించలేక్క బలవంతంగా వదిలించుకున్నాడ్కు చిన్న 
ప్పటి నుండే ముసి ౦ స్పేహితుడి (పభావంలోనున్న గాంద్మీ హిందూ-ముసైం భాయి 
భాయి అని నినదించాడు. కుటురబమంతా యీసడించుకుంటున్నా గాందీ తన స్నేహి 
తుడు మెహతాబ్‌ ను ఒక పట్టాన వదలుకోలేక పోయాడు, గాంధీ పెద్ద కుమారుడు 


హారిలాల్రా ముసి ౦గా మారడానికి షేక్‌ మెహతాబ్‌ (ప్రభావం పరోక్షంగా వున్నది. 
య 


గాంధి తన జీవిత చర్మిత్రను సత్య పరికోధనగా పేర్కొన్నారు తన తంతి, 


ST 


ముగురు భార్యలు చనిపోగా 4వ అమెను, అనగా తనతల్లి పుత్తిదాయిని చేసుకున్నా 
జప టి కాని మూడో భార్య (బతికుండగానే (ఆశ దాగా అనారోగ?ంగా వుం 
డగా పుత్తి బాయిని చేసుకున్నాడు. అలాగే షేక్‌ మెహతాబ్‌ను సంస్కరించడావికే 
అతడికో స్నేహం చేశానన్నారు. కాని వా స్టవానికి గాంచీని అతడే చిన్నతనంలో 
ఎక్కడబడితే అక్కడ తిప్పి, అన్నీ తినిపించి క్రాగించి, సిగరెట్లు పీల్ఫేటట్లు చేశాడు 


న్డ్‌ నా 
-మెహతాబ్‌ గురించి వా స్తవాలు వదిలేసి స్వీయ చర్మిత రాసినట్లు గాంధి ఒప్పును 


150 


కున్నారు. వీరిద్దరికీ లై ౦గిక సంబింధాలుండేవని అనడానికి ఆధారాలు లేవు. వున్నవన్నీ 
వదంతులే, త ప్రాయమైన సంఘటనలు మాత్రం వున్నాయి. అలాంటి “షేక్‌ 
మెహతాద్‌ (ప్రభావం గాంధీపై కనిపిసు ౦ది. వ్యభిచార గృహాలకు వెళ్ళినప్పుడు 
విఫలమెన సంఘటన ఒక్కళే గాంధి పేర్కొన్నాడుగాని సఫలమైన వాటి జోలికి 
పోలేదు. తన పరిళోధనకు ఆవి అనసరమనుకోవచ్చు. వౌ _స్త్వవాలు చెప్పక పోవడం 
సత్యాన్వేషణలో భాగమేమో తెలియదు. తొలిసారి కత. వెడుతున్నప్పుడుకూడా 


గాంధి నిశాలు దాచినటు అ oe ఆధారాలున్నాయి. (చూడు: మహ 


ఇంగ ండులో చదువుకోడానికి సముద్రం దాటిన గాంధి 1888 సె'పైంబరులో 
50 రోజులు ప్రయాజంచేస్కి ఇంట్లో వాళ్ళకు అనేక ఒట్లువేస్తి గమ్యం చేరుకున్నాడు, 
ఇంగ డ్‌ లో చదువుకుంటూనే కొన్ని అసత్య సత్య పరిశోధనలు చేసిచూచాడు, ళాకొ 
హారం, సంగీతం, వ్యభిచార గృహాల సందర్శన ఇందులో భాగమే, తనకు పెళ్ళి 
అయిందని చెప్పకుండా సాగిపోయిన గాంధి ఒక పెళ్ళి (ప్రసావన వచ్చేసరికి నగ్న 
సత్యాన్ని బయట పెటక తప్పిందికాదు! ఇంకో ఆశ్చర్య వేమంశే భగవదీ త్క బె బిలు 
టు ౧౫ యా 
ఖురాన్‌ వంటి [గంధాలు గాంధి ఇంగ్లండ్‌ లో చదివి (పభావితుడె నాడు. 


ఇంగ్లండ్‌ లో చదువు పూర్తిచేసుకొని గాంధి ఇంటికొచ్చే సరికి తల్లి పుత్తి. 
బాయి ప ఆ తరువాత [బతుకు తెరువు నిమి తం దక్షిణా(ఫికా (ప్రయా, 
ణం కటాడు, అప్పటికే గాంధీపె టాల్‌ సాయ్‌, రస్కిన్‌, దోరో (ప్రభావం పడింది 
ణం ను చు | 
ఇంగ్లండ్‌ పోవడానికి మైచ్చుడుగా సముదం దాటినందున గాంధీని, ఆయన్ను సాగ 
నంపిన కుటుంజాన్ని వె వై శ్యకులం 'వెలివేసంది. అది లెక్కచేయకుండా గాంధ ఆడో 
కేబ్‌ వృ _త్రిని (పల వృత్తిని వదలి చేపట్ట దలచాడు. ఇండియాకు వచ్చిన గాంధిపై 


రేడాంచ్‌ భాయి నా చాలా ప్రభావం చూపాడని చాలామందికి తెలియదు. 


'రేచాంచ్‌ భాయి వలన గాంధీపై జై. న సిద్దాంతాల (ప్రభావం కాగా నాటుకు 
పోయింది. ఇకొన్ని రాడచంద్ర అనికూడా అంటారు.- ఇతడిని గాంధీ గురువుగా భావిం. 
చాయ కౌన్‌ 31 సంవత్సరాలకే ఆ గురువు చనిపోయాడు, వెషవ మతం. జెన 

రా ౯ఐ క చావా 


151 

మతం గాందీజీత్రో కలసిపోగ్యా యువకుడుగా కోర్టులో సత్యాన్ని పరిళోధించాలం కే వీలు 
కాలేదు. మరోవెష వపు అన్న వ శ్రీడిపై తనకు ఇంగ్ల ౦డ్‌ లో పరిచయమైన (బిటిష్‌ అధి 
కౌరి వద్దకు వెళ్ళి విఫలమయ్యాడు. "కథియవార్‌ వదలాలను కుంటుండగా, దక్షిణా(ఫికౌ 
వెళ్ళే అవకాశం లభించింది. మరో. 20 సంవత్సరాలపాటు దక్షిణాఫ్రికాలో తన 
“నత్యాన్వేషణ”శై గాంధి 1893లో బయలు దేరాడు. దాదా అబ్లుల్లా కంపెనీ పడన 
(టాన్స్‌వాల్‌ వెళ్ళాడు. కోర్టులో కూలి బారిస్టర్‌గా జడ్డిచే అగౌరవం పొందాడు. దక్ష 
కా(ఫికాలో జాతి విచక్షణ రుచిచూచాడు. సంస్కరణ రంగంలోకి దిగాడు, భారతీయు 
అనందరిని (పిటోరియాలో కలిశాడు. జాతి విచక్షణా బిల్లును వ్యతిరేకించడంలో 
ఇంగ్లండ్‌ రాణి బిల్లుకు ఆమోదమ్ముద యివ్వక బోవడంలో గాంధిపా[త్ర (ప్రముఖంగా 
వుంది. దక్షిణ్నాఫికాలో తనకు చేదోడు వాదోడుగా వుండడానికి షేక్‌ మెహతాబ్‌ను 
ఆట్ట- పెట్టుకున్నాడు. వ్యభిచారిణుల్ని ఇంటికే తెచ్చి అనుభవి నున్న మెహాతాబ్‌ను వది 
లించుకొన్హి తన కుటుంబాన్ని తెచ్చుకోడానికి ఇండియా వెళ్ళాడు. 

కులం నుండి వెలివేసిన గాంధీక్కి ఆయన భార్య కస్తూరిబాకు మంచినీళ్లు 
కూడా యివ్వని వైశ్యులు గాందీకి ఇండియాలో కీ రి (ప్రతిష్టలు వచ్చిన తరువాత మా 
కులం వాడన్నారు. దక్షిణా ఫ్రికానుండి పూ పూర్తిగా ఇండియాకు వచ్చేసిన ప్పుడు ఘనంగా 
సన్మానాలు చేశారు. గాంధి మాత్రం వై వ్యడుగా పూసుక తిరగలేదు. కుల పట్టింపులు: 
విధులు పాటించలేదు. 1896లో దక్షిణాఫికానుండి గాంధి ఇండియా వచ్చారు. ఆయన 
పేరు కాం(గొను పార్టీ ద్వారా ఇండియాలో కొంత వ్యాపించింది. ఆయనకు 27 ఏళ్ళు, 
ఇండియాలో... గోపాలకృష్ణ గోఖలేను తన గురువుగా గాంధి పేర్కొన్నారు. దక్షి 
కాఫికాలో భారతీయుల దారుణస్టిత్కి జాతి విచక్షణ గురించి గాంధి [ప్రచారం చేశాడు, 
తద్వారా ఆయన పేరు బాగా తెలియడమెగాక్క జాతి విచక్షణ సమ స్యకు యాసడింపు 
వచ్చింది. కుటుంబంతో తిరిగి. వెళ్ళిన గాంధి దక్షిణాఫ్రికాలో తవ వ్యతిరేకతను 
చవిచూచారు. కాని బోయర్‌ యద్ధంలో దక్షిణాఫ్రికాలో (బిటిష్‌ స్మామాజ్యం పక్ష 
పోరాడారు. మొదటి (ప్రపంచ యుద్దంలో మాత్రం జపాన్‌ వారి సహాయంతోనై నా నదే 
'ట్రీటిష్‌ వారిని తరిమేయాలని “క్విట్‌ ఇండియా” పిలుప్ప యిచ్చారు, 

1901లో దక్షిణా(ఫికానుండి కుటుంబ సమేతంగా ఇండియావచ్చిన గాంధి 


to) 


వకీలుగా (ప్రాక్‌ సు చేద్దామనుకున్నారు. ఆయేడు కలకతా కాంగైను _ సథలల్‌ పాల్తొ 
ఎ! 


152 


న్నారు. దక్షిణాఫ్రికా నుండి పిలుపురాగా మళ్ళీ వేళ్ళారు. అప్పుడే ఒక నిర్ణయం తీసు 
కున్నారు. 31 సంవత్సరం నుండి తాను-తన భార్య కస్తూరిబా స్నేహితులుగా మెలగా 
లన్కీ సంభోగం వద్దనీ పెళ్ళి అయిన తరువాత, సంతానం కలిగిన అనంతరం (బహ్మ 
దారిగా వుండడం సాధ్యమేననీ గాంధీ ఒట్టు పెట్టుకున్నారు, అయితే లై ంగిక కామన 
చాలా బలవంతమైన మానసిక_శారీరక (ప్రవృ తి. పట్టుబట్టి ఆపే ఫై ఆ (పవృ తి 
అనేక రూపాలలో బయట పడుతుంది. (బ్రహ్మచర్యం అనేది సక తత్వంలో 
ఉన్నత మైనదిగా చిత్రీకరించారు. సంభోగంలో కూడా రేతస్సు స్కలనం కాకుండా 
ఆపే సై మెదడుకు ఆ శకి ని పంపించ గలిగితే, ఆ వ్యకి సాధకుడౌతాడని నమ్మారు 
తాంత్రికంలో కుండలినీ విద్యపేరిట ఇలాంటివి చితిించారు. ఆధారాలులేని యీ ఆచ్చా 
రాలు పాటించిన వారి బాధలు వర్ణనాతీతం. గాంధిగారు జీవితమంతా తన బాధను 
కప్పిపుచ్చుకోవడానికి సెక్సపరిళోధనలు చేశారు. కలల్లో రేతస్సు స్కలనం అయింది. 
తన (బహ్మచర్య శకిని జీవితంలో చివరిదశ వరకూ ఆయన పరీక్షించుకుంట్లూ 
పోయారు. క సూరివా అంగీకరించడంతో గాందీ తన (బ్రహ్మచర్యాన్ని దీక్షగా దక్‌ 
జాఫికాలోని రోజులనుండే పాటించారు. టాల్‌స్టాయ్‌. ఫారమ్‌, ఫేనిక్స్‌ భారమ్‌ ల 
పేరిట దక్షిణాఫికాలో రెండు శిబిరాలు స్టాపించారు. తన నమ్మకాలను ఆచరించ 
డానికి కొందరు యువతీ యువకులను చేర్చుకొని సత్యాగహం మొదలు "సెక్స్‌ 
వరకూ పరిశోధనలు చేశారు. టాల్‌ స్టాయ్‌ ఫారమ్‌లో ఒక చెరువులో యువతీ యువక 
లను బట్టలు తీసేసి స్నానాలు చేయమన్నారు, ఇద్దరు యువతులు ఒక యువకుడు 
స్నానం చేస్తూ సరస సల్లాపాలు సాగించినట్లు గాంధీకి తెలిసింది. ఆ యిద్దరు అమ్మా 
యిలకు జుట్టు క త్తిరించేశాడు. అబ్బాయిల జోలికిపోలేదు. 


భారతీయులు దక్షిణా|ఫికాలో సత్యాగ్రహం ద్వారా సాధించవలసిన ఆంశాలు 
గాంధీజీ నేర్చాడు. ఇంగ్ల డ్‌ వెళ్ళి విజ్ఞప్తులు స సమర్పించాడు. తిరిగివస్తూ 1909 
ఓడటో వారం తోజులలో * “హింద్‌ స్వరాడా” రాశాతు, అందులో ఫర... నమ్మకాలు 
వెల్లడయ్యాయి. చివరివరకూ వాటిని మార్చుకోలేదు, అప్పటికి - టాల్‌స్తాయ్స్‌ రస్కిై 
న్‌ల [ప్రభావం ఆయనపై బాగా కనిపించింది. హింద్‌ స్వరాకాలో నే బ్రిటీష్‌ పార్ల 


—__ 


ముంటును వ్యఖిచా ర సంసగా గాంది చిత్రించారు, 
థ 


20] 153 


గాంధి తన భార్య కస్తూరిబా పట్ల చాలా సందర్భాలలో అమానుషంగా (వవ 
_రించాడు. దక్షిణాఫ్రికాలో వుండగా, మలవిసర్జన తరువాత సెప్టిక్‌ లెట్రిన్‌ పద్ద 
తులు అవలంబించి ఎవరి దొడ్డిని వారే కప్పిపుచ్చాలన్నాడు. కస్తూరిబాతో సహా ఆశ్రమ 
వాసులు అలాగే పాటించారు. అతిధులు ఇతరులు వసే వారి మలవిసర్హన శభంచేయ 
మని కస్తూరిబాను ఆదేశించాడు. అది భరించలేక్క ఇంట్లో నుంచి వెళ్ళి పోతానని 
కస్తూరిబా ఆంసే తలుపు తీసి ఆమేను గాంధి బయటకు గెంటాడు. ఆలాంటి 
నిరంకుశ ప్రవర్తన భార్యపట్ల, స్త్రీల పట్ల గాంధి చూపాడు. గాంధి తన సంతానం 
పట్ట కూడా (క్రూరంగానే ప్రవర్తించాడు. పెద్ద కుమారుడు హరిలాల్‌ (ప్రేమించి పెళ్ళి 
చేసుకుంటానంశ్కే నా కొడుకువి కాదు పొమ్మన్నాడు గాంధి. దక్షిణాఫికాలో జాతి 
విచక్షపై గాంధీ పోరాడుతున్నప్పుడు గోఖలే ఆయనను సందర్శించాడు.గాంధీ ఆయన్ను 
తనతఆ్నశ మానికి తీసుకెళ్ళి ఆదరించాడు. (పభుత్యంకూడా గోఖలేను గౌరవంగా చూచింది. 
1913 ఆకోబరు 28 గాండ్కీ 2037 పురుషులు 127 శ్రీలు 57 మంది పిల్లలతో 
సహా మినీ దండిమార్చి వంటిది జరిపించి అరెస్టు అయ్యాడు 

వకిణాఫికాలో 21 సంవత్సరాలు పరిశోధనలు పోరాటాలు చేసిన గొంధ్కి 
1914 జులైలో ఇండియాకు వచ్చేళారు. స్వాగతాలు సన్మానాలు అందుకున్నారు. 
గోఖలే సలహాపై దేశం చుట్టివచ్చి ఆహమ్మదాబాద్‌ వద్ద సబర్మతి ఆశ్రమం స్తాపిం 
చారు. నేత పరిశమలో కార్మికుల పకిన ఆంబాలాల్‌ శారాభాయిపే పోరాడారు. 
(పచారం లభించింది న్‌ 


బీహార్‌లోని చంపరాన్‌లోని సీలిమందు రై తుల పక్షొన టబిటిష్‌ వారిపై పోరా 
డిన గాంధీకి చేశ వ్యా పంగా శేరొచ్చింది. గుజరాత్‌ లోని కేడాజిల్లా రై తులు దుర్భిక్షం 
వలన పన్నులు చెల్లి ౦చలేక పోతుండగా, ఆధికారులు వారిని పీడించారు. గాండి తన 
"సత్యాగ్రహ ఆయుధాన్ని రై తుల పకొన (ప్రయోగించాడు, 

1919 ఏప్రిల్‌ 19 రౌలట్‌ సత్యాగ్రహోద్యమాన్ని గాంధి నిలిపేశారు సత్యా 
గ్రహం ఆహింసకు దారితీయడం, (బిట్‌ష్‌ సై నికుల్ని హతమార్చడం ఇందుకు 
కారణం. తన అంచనాలు హిమాలయాలంత తప్పులుగా పరిజమించాయని గాంధి ఒప్పు 


కున్నారు. ఇదంతా గాంధి గొప్పతనాన్ని చాటింది 


154 
1919 మోతిలాల్‌ నెహూ గొప్పగా చాటుతూ గాంధీని మహాత్ముడన్నారు. 
ఆమాట గాంధీకి అతుక్కుపోయింది. 48 సంవత్సరాలకు గాంధీ జాతిపితగా 
రాడు, | 


లః 


కాంగెస్‌లో తిలక్‌ మరణానంతరం, గాంధీ తిరుగులేని నాయకుడయ్యాడు. 
ముస్తింలను కలుపుకు పోవాలనే ధోరణి బాగా చూపెట్టారు, ఖిలాఫతీ ఉద్యమాన్ని 
బలపర చారు. ముస్లింలలో ఖాన్‌ అబుల్‌ గఫర్‌ ఖభాన్స్‌ అబుత్రొకలాంఆఅజాద్‌, అలీ సోదరులు 
సుహవర్తీ అన్యారి వంటి నాయకులు జాతీయోద్యమంలో గాందీ అనువరులయ్య్యారు. 
కాని ముస్లి ౦ ఓటర్లు గాంధీని ఆమోదించలేదు. ఈశ్వర _అల్ల్తా తేరేనాం ఒప్పుకోలేదు. 


1929 నుండే కౌం|గెసుకు అనధికార నియంతగా మారిన గాంధి పన్నుల 
నిరాకరణ సత్యాగ్రహం, అహింసాయుత చట్ట వ్యతిరేకత, నిరాహారదీక్షల్ని నిరసన 
ఆయుధాలుగా (ప్రయోగించారు. సామాన్య (ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి వారిలో 
చెతన్యం తెచ్చాడు. 1925.30 మధ్య తన స్వీయపర్మిత్ర రాశారు. చేశ పర్యటన 
చేశారు. ఖద్దరు (ప్రచారం గావించారు. హరిజన్స్‌ నవజీవన్‌ పత్రికలు పెట్టారు. 


1930లో అహమ్మదాబాద్‌ వదిలేసిన గాంధీ చనిపోయేవర కూ మళ్ళీ ఆహా 
మ్మదావాద్‌ లో స్టిరపడలెదు. 1930 లో ఉప్పు సత్యాగహం పేరిట జరిపిన దండి 


మార్చి గాంధీ క్‌ బ్రిటిష్‌వారు గుర్తి ంచేటట్లు చేసింది, జనహాడ్‌ లాల్‌ 
నెహూను తన వారసుడుగా గాందీ పర స్నారు: 


1940 నుండీ 42 వరకు మరోసారి గాంధి దేశాన్ని కదిలించేశారు. వ్య కిగత 
సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలు గాంధి (ప్రజా పై కాలజీ (మంది మన స్తత్వం) 
వాడుకున్న దానికి ఉదంతాలే, క్విట్‌ ఇండియా తరువాత స్వాతంత్ర్యం వచ్చేవరకూ 
గాంధ్‌ ఉద్యమాలేవీ లేవు. 


మొ త్రంమీద దేశ స్యాతంత్రోద్యమంలో మతాన్ని కలిపి, (ప్రజల్ని రంగంలోకి 
తెచ్చిన గాంధి రెండు విషయాలలో సెక్యులర్‌ ధోరణులు అలవరచలేక పోయారు. 
అంటరానితనం పోవాలని గాంధి ఎంతచెప్పినా (ప్రయత్నించినా హిందూమతం 


155 


లేదు. . హిందూ_ ముస్తి ౦లు ఒకకునని గాంధి నినదించినా ఉభయ మతాలు పెడచెవిన 
పెట్రాయి, స్వాతంత్ర్యోద్యమంలో ఒక పెలుస్ప యిన సే గాందీ పేరిట వీధుల్లోకి వచ్చి, 
త్యాగం చేయడానికి సిద్దపడినవారు, మతవిషయంలో 7 గాంధీని ఎందుకు నిరాకరించారు? 
ఈ విషయం వివరంగా పరిశీలి సే , సెక్కులర్‌ ధోరణులు దేశంలో ఎండుకు అలవాటు 
కాలేదో నృషవడుతుండి. ' 

ణ 


అంటరానితనం 


అంటరానితనం అమానుషమన్సి ఇది అడుగంటి ఫోవాలని గాందీ భాయి 
అన్నారు. అంటరానితనం నకించకపోతే టు ప పోతుందన్నారు. భారత రాజి 
కీయాల్లోకి (త్ర వేశించినది మొదలు ఆంటరానితనంపై గాంరీజీ పోరాడారు. కాని ఆంట 
రానితనానికి ఆమ్మ ఎవర్డు? ము, ఈ శెండింటికి మూలం ఏది ? మతం. ఆటువంటి 
మాందూమతం జోలికి పోకుండా, అంటరానితనం ఎలా పోతుంది ? ఇది అంజడర్‌ 


పశుం 


కులాన్ని వదిలేయండి ఆంశే మతాన్ని వదిలేశుమనే ఆర్థమని ఆందేద్యర్‌ 
ఉదేశ్యం. కులానికి హిందూమత (ప్రమాణ (గంధాలు, ముఖ్యంగా pn శాసాలు 
క”మ్ముకాస్సు న్నాయి. వాటినికౌ దంటే హిందువుగా ఎలా నిలబడతారు ? స సమానత్వాన్ని 
ఆఅంటరానివారికి తెచ్చి పెట్టాలంశే హిందూమతంలో సాధ్యం కాదు. అందుకని ఎన్ని క్ష 
అలో ఆంటరానివారికీ ప్రత్యేక నియోజక వర్గాలు వుండాలని ఆంద పటు 
లుట్రాడు, 1930-31 లో అండన్‌లో జరిగిన ప్రధమ రౌండ్‌ శేబుర్‌ సమావేశంలో 
అంబేద్కర్‌ వాదనల్ని (బిటిష్‌ పాలకులు అంగీకరించారు. 


జ న. 
అప్పుడు జై లులోవున్న గాంధి “ససేమిరా” ఆంట్కూ అంటరాౌజణవారు బొందు 


అకు దూరం కారాదన్నారు. (టైటిషివారి (పతిపాదన వ్యతిరే రకీస్తూ ఆమం. సీచాహోర 


టు ఇ అ ర లు! క +» ము mn 
దీక్ష  పూనారు+* అంబేద్కర్‌ తన పటు వ హానాలన్నారు. వలనాయివుల్లు ముంగాయు 
నసిపోతె వశం శన SEs 


3 కటించారు. గాందీ చనిబి 
_ కులు గాంధీపట్ల సానుభూతి (ప్రకటిం డారు. గాంది చసిప 


షె ఎక్‌ ఇ 


| దిక్‌ కోరక మెరకు హారిననుఐ! 
గ్‌ అ ర్‌ వ తిడికి లొంగిపోయి, MPO ఇ ద ఇ న స ఆ 
న్నారు. అంబేద్కర్‌ వలీ 


156 


(పత్యేక సియోజక వర్గాలు కోర బ్రోనన్నారు, శాసన సభలలో అంతకుముందు 71 
సానాలుంచే వాటిని 148 వరకూ కేటా యించడానికి ఒప్పుకొని హరిజనులకు మేలు 
చేసినట్లు నటించారు. పూనా ఒడంబడిక పేరిట హరిజనుల్ని మనుమ్యులుగా సమా 
నత్వంతో [బతకడానికి వీలేకుండా గాంధిభాయి కృషిచేస్కి హిందూమతంలో హెచ్చు 
తగ్గుల్ని తెలివిగా జాగ్ర తగా కొనసాగించారు. సనాతనులు సంతోషించారు. 


హిందూ.ముస్టిం భాయి భాయి 


గాంధి చేసిన కృషిలో పొకిసాన్‌ ఏర్పడకుండా వుండాలని హీందువులు 
ముస్తింలు కలసి మెలసి వుండాలనేని ముఖ్యం. ఈ విషయంలో గాంధి స్పష్టంగా 
విఫలమయ్యారు. రాజకీయంగా ఆయన యిచ్చిన పిలుపుల్ని గౌరవించి రంగంలోకి 
దూకినవార్కు మతపరంగా ఆయన ఉ గైశ్యాలను ఆచరణలో పెట్టడానికి సిద్దపడలేదు. 


మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన గాంధి శతెలిస్కి కావాలని ఆ పని చేశారు. రాజు 
శీయాలకు మతానికి సంబంధం లేదనే వారికి మతం అంళే ఏమిటో తెలియదని గాంధి 
తన సత్యాన్వేషణ స్వీయగాధల్లో అన్నారు. భారతదేశంలో రామరాజ్యం వఏర్పర చాలని 
నినదించిన గాంధ్హి శాకాహారం, అహింస, అర్హ నగ్నంగా వుండడం, మత గంధాలు 
పటుకొని ప్రార్ధనా సమావేశాలు జరపడం, ఉపవాసాలు నిరాహార ' దీక్షలు ఇత్యాదు 
లన్నీ చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్క-కెనని గాంధి పదే పదే చెప్పారు. ఈ 
విషయాన్ని ఏ మత సనాతనులూ అంగీకరించలేదు, ఎవరి మతం వాలికి గొప్ప. ఇంకో 
మతాన్ని గొప్పది అనడం, వేదికలపై రాజకీయ (ప్రయోజనాల నిమి త్తం స షెకి 


చెప్పే విషయమే. గాంధిచేసిన (ప్రతి పని వేనుక హిందూ మత (ప్రభావాన్ని చూచిన 


ముస్తింలు ఆయన్ను ఆంగీకరించలేదు. 


కాం(గసులో పాందూ ఆధిపత్యా'న్నే వాదన 
చూచారు, 


ముస్తి ంలను కౌం గనులో అట్టి పెట్టాలని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో 
కలుపుక పోవాలని చేసిన (ప్రయత్నం ఫలితంగా లక్నో ఒడంబడిక వచ్చింది. ముసిం 
హా 


లకు (ప్రత్యేక ఎన్నికలు జరపడానికీ ఒప్పుకున్నారు. ఖవిలాఫక్‌ ఉద్యమాన్ని గాంధి 


157 


నమరి రించడంలో నూ ఉద్దేశ్యం ఉన్నది, ముస్లింల కొరకు గాంధీ చాలామారం పోతున్నా 
జస పాందువుల ఆన కులు పట్టించుకోవడం లేదన్సీ సనాతనులు విమర్శించారు. 
గోవధ నిషేధం కూడా ముస్లి క. వ _ర్రించరాదని గాందీ అభ్మపాయ పడ్డారు. 


(ప్రభుత్వం ఏ ఒక్కమకాన్ని అంటీ పెట్టుకొని ఉండరాదస్కి అన్ని మతాలు 
ఒకే గనుక (పభుత్వం అందరినీ సమానంగా హా గాందీ ఊ'దేశం. భారత 
దేశంలో ఇలాంటి అభి పాయం వలన్క పైకీ ఎలా చెప్పినా హిందూ తీ పై 
చేయిగా ఉంటుందని ముస్త ౦ల ఉఊడేశం, 


పాకిస్తాన్‌ కావాలనడంలో హిందూ వ్యతిరేకత ఉన్నదని, ఇస్తాం (ప్రత్యేకతను 
కోరుకుంటున్నదనీ, కనుక పాకిసాన్‌కు తాను వ్యతిరేకీనని గాంధీ వదేవదే చెప్పారు. 
హిందూమతం _ ఇస్లాం రెండు భిన్న సిద్దాంతారి క (పాతినిధ్యం వహి సున్నట్లు తాను 
అంగీకరించనని గాంధి అన్నారు. గిత_ఖురాన్‌లలో దె దెవం ఒక పేనన్నారు, (చూడు: 
ఆనంద్‌ టి. హింగోరాని సంపాదితంలో టు ది హిందూస్‌ అండ్‌ ముస్తింస్‌ _ వెంంకె' 
గాంధ్స్‌ 1942, అలహాబాద్‌ ఇక్కడే ముస్తి౦లు గాంధీని వ్యతిరేకించారు. హిందువులూ 
ఆయన్ను అనుసరించలేదు, దేశంలోని ముస్లింలు అందరూ పాకిసాన్‌ వెళ్ళిపోవాలని 
సనాతన హిందువుల ఉద్రేశం. న్యాయం సమకూర్చుడంలో శాంతిభద్రతలు అందించ 
డంలో, మురెకినీటి పారువల్హ పరిశుభత్క రోడ్లు రవాణా వంటి సౌకర్యాలు కల్పించ 
డంలో (ప్రభత్వ దృష్టిలో ముస్పంలని హిందువులని తేడా ఉంటుందా ఆంటారు 


గాంధి. కనుక [పభుత్వం మకరహితంగానే వ్యవహరించాలంటారు, 


గాందీ చివరి దశలో తన ఆభ్మపాయాలు బాగా మార్చుకొన్మి సెక్యులరిః 
అమలు జరగాలన్నారు, మత విషయాలలో (ప్రభుత్వ జోక్యం ఏ మ్యాతం ఉండరాద 
న్నార్కు కాని కొంగ్రెసులో సె తం నాయకులు పాకిస్తాన్‌కు అనుకూలత చూపారు. దేశ 
విభజన జరిగికే శాంతి ఉంటుందనుకున్నారు. బలవంతంగా గాంధీని ఒప్పించారు. 
మతపరంగా జరిగిన విభజన వలన లక్షలాది మంది చంపుకున్నారు. మత ద్వేషాలు 
ఇంకా పెరిగిపోయాయి, బెంగాల్‌లో గాంధీ పుణ్యమా ఆని కొంతవరకు తాత్కాలికంగా 


158 


మతహింస ఆగింది. గాంది కోర్కెలకు విరుద్దంగా దేశ విభజన జరిగిందీ. గాందీ 
సెక్యులరిజం విఫలమెంది. 


గాంధీ ఇలా విఫలం గావడానికి మూలకారణాలు తెలుసుకోవడం ఆవసరం. 


గాంది వైఐల్యం 


మతంలోని సారాంశాన్ని సరిగా అర్థం చేసుకుంశే, హాందువులు ముస్తె౦లు 
కలిసి మెలసి ఉంటారని గాంధీ నమ్మారు. ఈ “నిజం” అనేది ఎవరికి ఎట్లో 
ఆర్షమైన్నా, "ఎవరి మతం యొక్క గొప్పతనం వారు. ఆట్టి పెట్టుకోవాలని .ఇతర మతాల 
క తమది గొప్పదని భావించారు. ఆలా అనుకోకపోతే. మతాలు: పుట్టవు, పుట్టిన 
తరువాత ఉండవు. మూర్గంగా నమ్మడం అనేవి మఠానికి పునాదులు. మతంపట్ల 
మౌలికమైన అవగా హన, we పుట్టు పూర్చ్వో తరాలు తెలిస్తే మతం నడలి 
పోతుంది. గాంధీ. కూడా హిందూ మతాన్ని ఏనాడూ శాస్త్రీయంగా పరిశీలించలేదు. 
అలాంటి (ప్రయత్నం కూడా చేయలేదు, లౌకికంగా సమస్యల్ని చూచాడు, అది మత 
వాదులకు నచ్చలేదు, 


జీవితమంతా మతాన్ని ఆంటిపే పెట్టుకున్న గాందీకి చివరి దశలో జ్ఞానోదయ 
మైంది, పాకిస్తాన్‌ విభజనతో లక్షలాది హిందూ _ ముస్తి ౦లు చనిపోయిన తరువాత 
స మతంలోని (ప్రమాదాలు -గాంధీకి తెలిసిరాలేదు, 


“మతం వ్య కిగత విషయం వ్యకి స్థాయిలో మతాన్ని అట్టి పెట్ల గలిగితే 
రాజకీయ జీవన రంగమంతా చక్కబడుతుంది” అని గాంధీ 1947 లో _హరిజన్‌ 
పత్రికలో రాశారు. (మే 16, 23 ఆగష్టు 31 సంచికలు) ప్రభుత్వం ఏ విధంగానూ 
మతం జోలికి రాకూడదని సహాయం చేయరాదని ఆయన అన్నారు. (పభుత్వ సహో 
యంతో కొనసాగే మతం వలన చాలా బాధలకు గురై నాం. (ప్రభుత్వ నిధులపై ఆధార 

డే మతం, మతమే కాదు అన్నాడు గాందీ. (చూడు: హారిజన్‌ 1948 మార్చి 23, 
అందుకు: భిన్నంగా నేడు (ప్రభుత్వ సంస్థగా మతం మారింది, 


159 


గాంధీ సాధించిందేమిటి ? 


స్వాతంత్రోద్యమంలో సామాన్యుల్ని చై తన్యవంతుల్ని చేయడంలో మతాన్ని 
ఆయుధంగా వాడ్కి గాందీ కొంతవరకు సాధించారు. ఆయన పెలుప్త యి స్తే చాలు, 
జనం రంగంలోకి దూకారు. అయితే అటు హిందూ సనాతనులు షై సళ 
చాద సులు గాందీ విధానాలను వ్యతిరేకిరిఛారు. రాజకీయ [ప్రయోజనాల నిమి ఫి 
'వేదిక లపై, ఈశ్వర -అల్తా తెరేనాం అని పాడినా ఉభయ మతాలవారు ఎవరి గొప్ప 
దనం వారిదే అనుకున్నారు. హిందూ మతాన్ని ధ్వంసం చే స్తున్నాడని కరడుగటిన 
చూందూ తీవ్రవాదులు గాంఢేపె కన్నెర్ర చేశారు, ముస్తింలు గాంధీని సమ్మకుండా, వ్‌ 
పొయ్యి తోమే ఏర్పుళచుకుంటామన్నారు. 


స్వాత ౦(త్య్యం వచ్చేనాటికి మతం విర్వహి స్తున్న పాత్ర (ప్రభుత్వం దానిపట్ల 
అనుసరించాల్సిన విధానం గాంధీకి స్పష్టమైంది. కాని ఆప్పటికే. చాలా ఆలశ్యమై 
తోయింది. ఏ మత సామరస్యతకోనం గాంధీ పోరాడాడో ఆ మత ఛాందస 


అసహనం, హింసకే గాంధీ ఆహుతయ్యాడు, 


మకాన్ని అవగాహన చేనుకోవడంలో గాంధీ సామాన్య లౌకిక ధోరణి (పదర్శిం 


ర్‌ ౬ క్‌ జ్‌ అ న్‌ రాఅ. 
చారు. శాత్రయ పంథా ఏనాడూ ఆయన చేజటకేదు. అందుపలన గాంం రాఫలంగాక 
రు 


తప్పలేదు. అయికే రాజకీయ రంగంలో మత విధానాలు వాడడానికి (వైటిషవారి 
పాలనలో సరిపోయిందిగాన్తి ఫాసిజం, కమూశక్టినిజల్వ ముస్తుంల ఇసాం వాశ్యాకలో 
ag) aa) 
ఇది సాధ్యమయ్యేదా ? అని ప్రశ్ని స్తే సాధ్యం కాకబోయు సేచే ఆసుకోవలస్‌ వ స్తుందెం 
ద వాలీ 


2౧వ శతాబంలో గాంధేయ అపహిం౦నా విధానాలతో స్వాతర్వత్యోన నస్టమౌలు ఇక నడం 
యి 


గొప్ప విశేషం. భవిష్య తు తరాలవారు ఆదర్శంగా డిచుకోగలిగన ఆహింశాయుత 
పద్దతులు గాంది అవలంబించారు. మతపరంగా ఆయన విధానాలు పూర్తి రగా విఫిం 
స పళ "సెక్యులర్‌ పద్దతులకు దేశంలో గట్టి జి నాదులు వేయిలేని గాం మత 


అసహనానికి గుర య్యారు. 


160 


పరిశీలక (గంధాలు : 


1. 


2; 
3. 


ఫ్ర 


గాందీజీ సంపూర రచనల సంపుటాలు : నవజీవన్‌ _ అహమ్మదాబాద్‌. 
౯9 


Ved Mehta: Mahatma Gandhi and his Apostles, 19/6. 


P.H. Patwardhan, 
Nirmal Kumar Bose : Gandhi in Indian Politics, 1967, 
Lalvani - Bombay. 


Erik H. Erikson : Gandhi’s Truth, 1969, W.W. Norton 
& Co., Inc., Newyork. 


V.S. Naipaul : Anarea of Darkness. 


Sibnarayan Ray (ed) : Gandhi and the world, Nachiketa 
Bombay, 1970. 


M.N. Roy : Men 1641. 


B.R. Ambedkar : What Congress & Gandhi have done 
to the untouchbles. 


T.K. Mahadevan : The year of the Phoenix 
Arnold Hainemann, 1982. 


211 


అంబేద్కర్‌ = బౌద్దం = వునర్వికాసం 


వంత మార్పిడితో పునర్వికాసం వస్తుందా ? 


భారత దేశంలో దళిత జాతుల్ని పునర్వికానం వె పక నడిపించడానికి 
అంబేద్కర్‌ తీవ కృషిచేశారు. హిందూ సంస్కృతికి ఎదురీదిన అంబేద్కర్‌ 
బెద్రంలో 'సేదదీరాడు. అంటరానితనం పోగొట్లాలన్నా మానవులలో కులతత్వం రూప్ప 


మాపాలన్నా బౌద్ధం ఒక్క కే శరణ్యం ఆని ఆరకేదర్‌ నమ్మాడు. సాధ్యమైనంత 
యంది జ్ర తతః 1 బౌద్దంలోకి మార్చాడు. 


అంబేద్కర్‌ అంటరానితనం అం'పే ఏమిటో పాఠశాలలోనూ సమాజంలోనూ 
చవిచూచాడు. కష్టపడి ఉన్నత విద్య చదివాడు. బిరోడాలో ఉద్యోగీత్యా ఆంటరాని 
తనం అనుభవించాడు. 1891 లో పుట్టిన అంబేద్కర్‌ 30 సంవత్సరాలకు రాజకీయా 
లలో ఆస క్రి కనబరచాడు. అంటరానితనం పోవాలవి గాంధీ ఉద్యమించడం పట్ల 
అంజేద్కర్‌ అవలోకన చేసుకున్నాడు వర్షం అట్టి పెట్టి అంటరానితనం పోవాలనే 
గాంది తత్వాన్ని అంబేద్కర్‌ అర్హం చేసుకునే (ప్రయత్నం చేశాడు, బొంబాయి శాసన 
సభకు నామినేట్‌ ఆయిన అంబేద్కర్‌ 1925 లో బహిస్కృతి హితకారెణ్‌ సభను 
స్రాపించాడు, బొంబాయిలో కొంతకాలం న్యాయవాదిగా వున్నాడు, 


అంబేద్కర్‌ జీవితంలో 1930 నుండే పెద్ద మలుపు వచ్చిందా బ్రిటిష్‌వారు 
ఏర్పాటు చేసిన రాండ్‌ సేవిల్‌ సమావేశానికి నిమ్నశాతుల (ప్రతినిధిగా వెళ్ళిన 
అంబేద్కర్‌ కీలక పాత్ర వహించాడు. ముస్తింలకు వకె మాలమాదిగలప హాడా 
కేటాయింపులు, (ప్రత్యేక ఎన్నిక స్థానాలు కావాలన్నాడు. అంటరానివారు భారతచేశంటలో 
అల్పసంఖ్యాక వర్షానికి సతు ఇతర అల్పసంకథ్యాకులకు వున్న సౌకర్యాలు 
హాక్కు_లు అంటరానివాలికి కూడా వుండాలి. గాంధి హరిజనులని పేరు పెటినా 


యా 
అంబేద్కర్‌ మాత్రం ఆ శేరు అంగీకరించక, నిమ్నజాతులని వాడారు లంపడణలో 


క్‌ 


162 


జరిగిన మొదటి రౌండ్‌ కేబుల్‌ సమావేశంలో (19303 1) ఆంబేద్క-ర్‌ (పతిపాద 
నల మేరకు, నిమ్నజాతులకు |ప్రత్యేక్ష , నియోజక _ సరాలు అర ప్రభుత్వం ఏర్పర 


నీ 


చింది. దీనినే కమ్యూనల్‌ అవార్డ్‌ "అన్నారు." 


అప్పట్లో గాంధి ఇండియాలో జైల్లో వున్నారు. "హరిజనులకు (ప్రత్యేక నియో 
జర్‌ వర్షాలు ఏర్పరి సే స్క హిందువులకు దూర మౌతారన్‌, అది హిందూమతానిక్‌ 
హోని ఆని గాంధి భావించారు. అంటరానివారికీ, హిందువులకూ మధ్య అఖాతం ఏర్పడు, 
తుందని గాంధి తలపోశారు, అంబేద్కర్‌ కోర్కెను ఉపసంహరించుకునే వరకూ 
గాంధి ఆమరణ నిరాహారదీక్ష పూనారు. అంబేద్కర్‌ తీవ్ర న తిడికి లోనయ్యారు. 
దేశంలో అ(గకులాలలో ఊది క్రత ఏర్పడింది. గాంధీజీ మరణి సే తీవ్రపరిస్టితి వచ్చే 
వాతావరణాన్ని సృష్టించారు. ఆంటరానివారు హిందువులలో భాగమేనని గాంధీవాదన. 
కౌదని అంబేద్కర్‌ ఉద్దేశ్యం. హిందువులలో భాగంగానే న్యాయం చేకూర్చాలని 
గాంధి పట్టుదల, పాందూమతం అసమానతల్ని వేదో క్రంగా, పవిత్ర (గంధాల [ప్రమా 
కాలతో కొనసాగిసు సున్నదన్కి అందులో అంటరానితనం పోదస్కీ న్యాయం, సమా 
నత్వం రాదని అంబేద్కర్‌ వాదన, కులాన్ని వదలేయమం"ే, మౌలిక మత ' భావాలకం 
తిలోదకాలివ్వమని న కోరడ మేనని రా లుుర్క-న్నాఠు. 

అంటరానితనం పోగొటడానికి గాంధి ఏం చేశాడని అంబెద్కర్‌ . (ప్రశ్నించారు, 
దక్షీణా|ఫికాలో ఆ తరువాత ఇండియాలో బార్జోలీ ఉద్యమం వరకూ గాంధీ అంటరాని 
తనం సమస్యను తీవ్రంగా పరిగణించలే దన్నారు. న్వరాజక్ట నిధిని కాడ ఆరటలాతా 
తనం పోగొట్టడానికి వినియోగించ లేదన్నారు. హిందువులలో ' వున్న వర్త వ్యవస్థను 
అట్టి పెట్టాలన్నా గాంధి హరిజనుల్ని దేవాలయాల్లో ప్రవేశపెడితే, క న 
పోదని అంబేద్కర్‌ వాదించారు. 

కాని గాంధి ఆమరణ నిరాహారదీక్ష వలన ap అగ్రకులాల మధ్య 'ఉచే | 
కతలు పెరిగాయి. అంచేద్కర్‌ను బొగో వ శీడి చేశారు. గాంధీ ప్రాణాలు కాపాడడానికి 
అంబేద్కర్‌ రాజీ సడవలసి వచ్చింది, ప్రత్యేక నియోజక వర్గల' వాదన వదలుకొని 


"163 


హరిజనులకు శాసన సభలలో కేటాయింపులు షెంచమన్నారు. అలా. జరిగిన ' పూనా 
ఒడంబడిక (ప్రకారం శానస సభలలో 71 స్థానాలున్న హరిజనులకు 148 స్థానాలు 
యివ్వడానికి అంగీకరించారు. 1935 చట్టంలో యిని చేర్చారు. 


గాంధీపకిన ఎం.ఆర్‌. జయకర్‌, తేశ బహదూర్‌ సప్రూ మదన్‌ మోహన్‌ మాల 
వీయ చర్చలలో పాల్గొని అంబేద్కర్‌ను ఒప్పించారు. 1932 సెపెంబరు 24 న 
పూనా ఒడంబడిక పై సంతకాలు చేశారు. దీక్ష విరమించిన ' గాంది హరిజనో ద్దరణకు 
కంకణం కట్టుకుంటామన్నాడు. కాం(గెస్‌లో మదన్‌ మోహన్‌ మాలవీయ, నం. DS 
ఆనేలకు యీ ఒడంబడిక సుతరామూ నచ్చలేదు. కనుక కాం|గెను నుండి బయటపడి 
వారు నేషనలిస్ట్‌ పార్టీ పెట్టారు. అటు ఆంబేద్య-ర్‌ అనుచరులకూ యీ పూనా ఒడం 
బడిక నచ్చలేదు. హరిజనులకు గాంధీజీ మాయమాటలు చెప్పి ' ఆ(గకోలాలను 
సమర్థింఛాడను కున్నారు.. తాత్కాలికంగా . గండం గడిచిందనుకున్నా హరిజనులకు 
తీరని అన్యాయం జరిగింది. 


ఎంతో అయిష్టంగా ఒప్పుకున్న అంబేద్కర్‌ రోను రాను హిందువులతో హారి 
జనులు కలసి షు తప్ప అంటరానితనం పోదోని, సమానత్వం రాదని నిర్దారణకు 
వచ్చారు, మార్షాంతర ౦గా హరిజనులు బౌద్దం స్మోకరించాలనే సా 1935 
నాటికే వచ్చారు. అడి ఆచరణలో పెట్టడానికి 20 'సంవత్సరాలు పట్టింది, 


బౌద్ధం సంస్కరణ మాత్రమేనని బుద్దుడు హిందువుగానే చనిపోయాడని 
డా॥ రాధాకృష్ణన్‌ (ప్రచారం చేశారు. (చూడు : Occassional Speeches and 
Writings, 1952-1959, Govt., of India 1960) బౌద్ధాన్ని చంపేయడానికి 
యింతకంళశు వేరే ఎతుగడ అక్కరలేదు. భారత దేశంలో యి ధోరణి అవలంబించి, 
చాలాకొలం క్రితమే నౌద్దాన్ని చం సేళారు. విదేశాలలో (బతికిన బౌద్దంలోకి హరిజనుల్ని 
రమ్మని ఆంచేద్కంరీ కోరాడు 


భారత చరిత్రలో రాజ్యాంగ సభ అతి ముఖ్యపాత్ర వహించగా అందులో 
అంబేద్కర్‌ ఎదురీదాడు. అడుగడుగునా సనాతనుల ఆటంకాలను అధిగమించడానికి 


164 


అంబేద్కర్‌ చేసిన (ప్రయత్నం ఇంతాఅంతా కౌదు మతం ఓక సున్నిత విషయంగా 
పరిణమించింది. అంబేద్కర్‌కు యీ సందర్భంగా స్పష్టమైన ఆసగాహన వున్నది 
మతం భారతదేశంలో ఆక్రమించనీ పరిధి లేదని, పుట్టుక నుండి గయే పరకుః మత 
(ప్రభావం వున్నదనే వా స్త్వవాన్ని అంబేద్కర్‌ రాజ్యాంగ సభ చర్చలలో గుర్తు చేశారు, 
వంశపారంపర్య హక్కులు కౌలుదారీ హక్కులు మతపరంగా చూడరాదన్నాడు. మతా 
నికి ఇన్నేళ్ళుగా యి సున్న విసార అధికారాల్ని ఆయన వ్యతి రేకిం చారు. ఏ శాసనం 
చేయాలన్నా మతం అడ్తువడడాన్ని అంబేద్కర్‌ నిరసించాడు. (రాజ్యాంగ సభ 
చర్చలు 7వ సంపుటి పుట 781) 


దేశ పౌరులందరికీ ఒకే కోడ్‌ (స్యృతి) వుండాల'నేది పునర్వికాసానికి మూలం. 
అంబేద్కర్‌ చిరకాల వాంఛ కూడా అదే. కాని సనాతనులు ఒప్పుకోలేదు. 1943 లో 
ఒకసారి 1947 లో మరో పర్యాయం హిందూ కోడ్‌ ముసాయిదా బిల్లును చట్టం 
కౌనివ్వలేదు, 


రాజ్యాంగ సభ హిందూ కోడ్‌ బెల్లు విషయమై చర్చ జరిపింది. అంబేద్కర్‌ 
పట్టుదలతో చివరకు మరో ముసాయిదా బిల్లు సిద్దమెంది. నెహూ మంతి మండ్లలిలో 
న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్‌ యా బెల్లును, చట్టం చేయించడానికి కృషి చేశారు. 
1951 లో చివరిదశకు చేరుకుంటుండగ్కా తొలి సాధారణ ఎస్నికలకు దేశం వెళ్ళ 
బోతుండగా హిందూకోడ్‌ బిల్లును విరమించారు. ఇందుకు నిరసనగా ది. ఆర్‌. 
ఆంబేద్కర్‌, నెహూ మంత్రిమండలి నుండి రాజీనామా చేశారు. ననాతనులు 
సంతోషించారు, 

_ భారత (గ్రామాలలో అమలు జరుగుతున్న ఫ్యూడల్‌ వ్యవస్తను కూడా అంబే 
ద్క-ర్‌ రాజ్యాంగ సభ చర్చలలో ప్రసావించారు. (చూడు : సంపుటి 7 పుట 39 
రాజ్యాంగ సభ చర్చలు (గ్రామాలలో వున్న సంకుచిత ధోరణి అనాస కులతత్వం 
అంబేద్కర్‌ చెబికేసనాతనులకు నచ్చలేదు. 


వెనుకబడిన తరగతులకు కేటాయింపులు అవసరమని (రిజర్వేషన్లు అంబే 
ద్క-ర్‌ రాజ్యాంగ నభలో వాదించారు. పౌరులందరికీ సమానావకాశాలకు యిది దారి 


165 


తీ సుందన్నారు. ఇంతకాలంగా పరిపాలనకు దూరంగా వున్న వారికి అవకాశం కల్పించే 
య త్రం రిజర్వెషన్లు వుండాలన్నారు, హరిజన గిరిజన, వెనుకబడిన తరగతులు మిగి 
లిన వారితో సమానంగా అభివృద్ది చెందడానికి రిజర్వేషన్లు అవసరమయ్యాయి. వారిని 
శతాబ్దాలుగా అణచిపెట్టి తమ అవసరాలకు వాడుకున్న అ(గ్రకులాలవారు రిజర్వేషన్లు 
వ్యతిరేకించడం సహజం, (చూడు : సంపుటి 7 పుట 679, 701 రాజ్యాంగ సభ 
చర్చలు 

నెహూ మంత్రిమండలి నుండి బయట పడిన అంబేద్కర్‌ శక బౌద్దాన్ని 
తిరగ దోడాలని (ప్రయత్నించాడు. అణగారిన (ప్రజలకు ఆశాకిరణంగా సమానత్వానికి 
(పొతిపదికగా బౌద్దం వుండగలదని ఆయన ఆశించారు. తొలి సాధారణ ఎన్నికలలో 
అంబేద్కర్‌ "షెడ్యూల్‌ కులాల ఫెడరేషన్‌ పేరిట పోటీ చేశాడు. అళోక్‌ మెహతాతో 
కలిశారు. బొంబాయిలో అంబేద్కర్‌ ఓడిపోయారు. 1955 లో షెడ్యూల్‌ కులాల 
ఫెడరేషన్‌ రద్దుచేస్కి అంబేద్కర్‌ కొ తపార్తీ పెట్టదలచారు. ఆ విధంగా రిపబ్లి కన్‌ 
పార్టీ ఏర్పడింది. 

1956 అక్టోబరు 14 న నాగపూర్‌లో అంబేద్కర్‌ నాయకత్వాన రిపబి కన్‌ 
పార్టీ ఆరంభమైంది. ఆనాడు 75 వేల మందిని అంబేద్కర్‌ బౌద్దంలోకి మ మార్చారు. 
ఎద్దుని 2500 వారి 0 కోత్సవ సందర్భంగా నాగపూర్‌లో 3 లక్షల మంది బి గౌద్దంలో 
చేర డం పెద్ద మలుపు, బౌద్దం కులాన్ని, తారతమ్యాలను, హెచ్చు తగ్గులను గు "శించ 
దసి వ. ఉచ్లేశ్యం. దేశంలో మహళతేవార్‌ చంద్రమణీ రం ధిక) ణా. 
మారిన వారిచే (ప్రమాణం చేయించారు. దేశం యావళూ బె నొద్దంగా మారాలని అంబే 
ద్కర్‌ ఆశించారు. అంటరానివారికి హిందూమతంలో అవకాశాలు లేవని అన్నారు. 
మర్య(పదెశ్‌ (ప్రధాన స్యాయమూ త్రి రి ఎం, వి. నియోగి మత పూర్చిడిపై అంతకు 
ముందు విచారణ జరిపి నివేదిక యిచ్చారు. ఆయన కూడా అంబెద్క- ర్‌కో వాటు 
భౌద్దంలోకి మారారు, అంబేద్కర్‌ ఆశయం మొదలైన కొద్ది మాసాలకే 1956 
డిసెంబరు 6 న ఆయన చనిపోయారు. 


బౌద్దంలో చేరిన హరిజనులకు అంటరానితనం పోయిందో లేదోగాన్సి హిందూ 


కకక వారికి లభి సున్న సౌకర్యాలను (పభుత్వం నేసింది. ఎంతో ఆందోళన 


166 


చేసిన తరువాత మహరాష్ట్రలో ఆ సౌకర్యాలను తిరగదోడారు. ఏ మాత్రం అవకాశం 
వచ్చినా అంటరాని వారిని అణగ [దొక్కేై మన స్పత్వాన్ని కనబరుస్తూ వచ్చారు. ఎన్ని 
కలలో ఓట్ల నిమి త్రం వారిని పొగిడినా నిత్య జీవితంలో అంటరానితనం పోలేదు. 
రాజ్యాంగబద్ధంగా నూతం అంటరానితనాన్ని నిషేధించారు, (ప్రభుత్వంలో వుంటూ 
పరిపాలి సున్న వారి మన స్తత్వంలో అంటరానితనం పట్ట వున్న అభిప్రాయం మార 
సంత వరకూ యిది వికృత రూపం దాల్చుతూనే వుంటుంది. 


ఒక మతంలో వున్న దోషాలను మరో మతంతో పరిష్కరించాలని 
అంబేద్కర్‌ భావించడం పొరపాటు. నమ్మకాలపై న రుజువు చేయలేని విషయాలపె న 
దృష్టి పె మతం మానవుడిని గౌరవంగా చూడలేదు మతంలో దె వానికి ప్రాధాన్యత 
వుంటుంది. మానవుడికి కీలక స్థానం రాదు. 
ar cl denn న CC eens Se టన 


పరిశీలక (గ్రంధాలు ; 


Dr. 3204392160 Ambedkar Writings and Speeches 
Education Department, 
Govt. of, Maharastra, Bombay. (10 Volumes) 


జవహర్‌లాల్‌ నెహా = వునర్వికాసం 


రాజకీయాలలో రమణీయకత చవిచూప్కి (ప్రజలను సమ్మోహితులను చేస్కి 
తిరుగులేని నాయకుడుగా 17 సంవత్సరాలపాటు (ప్రధానిగా చలామణి అయిన్క 
జవహగ్షలాల్‌ జీవితం వెలుగునీడల మిళితం. 


మోతీలాల్‌ నెహూ మొదటి భార్య, బిడ్ర చనిపోయారు. రెండవభార్య స్వరూప 

రాణికి పుట్టిన (ప్రధమ నంతానం (బ్రతకలేదు. తరువాత 1889 నవంటరు 14న 
పవహారలాల్‌ జన్మించాడు. అప్పటికే అలహాబాద్‌లో మోతీలాల్‌ న్యాయవాదిగా విపరీ 
తంగా ఆర్జి స్తున్నాడు. ఇంచుమించు కోటీశ్వరుని కుటుంబంలో పుట్టిన జవహర్‌లాల్‌ 
ముద్దుగా పెంచబడటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆయన తర్వాత 11 ఏళ్ళకుగాని 
విజయలక్ష్మి పుట్టలేదు. కుమారుడు కష్టం అంపే ఏమిటో చూడగూడదని 
సిద్దార్లుని పెంచినట్లు మోతీలాల్‌ జవహర్‌ను పెంచాడు. యూరోపియన్ల కాలనీలోకి 
క. ఇంటో దాసీలకో న హా పాశ్చాత మయం చేశాడు. అందుకే జవహర్‌ లాల్‌ ' 
బాల్యావస్త పాళ్చాత్యంగానే సాగింది. మోతీలాల్‌ ఇంట్లో సంపన్నతతోపాటు సెక్యులర్‌ 
భోరణి కూడా ఉండేది. ఇవన్నీ జవహర్‌ కు అబ్బినాయి. అతనికి 15 వళ్ళ వరకు 
ఇంట్లొ నోనే చదువు అది ఆంగ్ల ౦లో కనుక బడి వాతావరణం, తోటివారితో కలసిమెలసి 
తిరగటం మొదలై న పరిస్థితులెన్నో లేకండా పోయినాయి. జవహర్‌ బాల్యస్నైెహితు 
లంతా పెదవారే. “ఘారీలాల్‌పట్ల, న రీ భయం, గౌరవం, అభిమానం అన్నీ ఉండేవి 
జవహర్‌కు. ఫీటితోపాటు అహం, గర్వం కూడా వచ్చాయి. తండ్రిదగ్గరలేని చొరవ, 
ఆప్యాయత తల్లి వద్ద చూర గొన్నాడు. చిన్నప్పటి నుండి ఆరోగ్యంగా ఉండేవాడు, 
చదువు ఇంట్లో కాగా ఈత, 'టన్నిస్‌, (క్రికెట్‌, గురపుస్వారి మొదలే న ఆభ్యాసాలు 
అలవర చుకున్నాడు. తరచు గంగా స్నానం చేస్తూ, వదిమందితోపాటు ముక్కు మూసు 
కొని మునగటంలో ఆనందం పొందేవాడు. "గంగానది అంటే మళాభిమానం లెదు, 
చిన్నప్పటినుండీ పుట్టి "పెరిగిన చోటుపై అందరికీ ఉండే అభిలాషయే శృ జవహర్‌కు అలహో 


168 


బాద్‌ పెన గంగానదిపె న ఉండేది. మతపరమెన ఆచారాలు పూజా పునస్కారాలూ 
స్త్రీల గొడవగా పరిగణించేవాడు, 


నెహూ చిన్నప్పుడే ముబారక్‌ అలీ ద్వారా వీరోచిత గాధలు విని ఉప్విళ్ళూరాదు, 
ఇంటో సెరినాండ్‌ టి. (బూక్‌ దగర శుుళూష చేసి (గంధ పఠనాన క్తి వ్‌నాన 
౧ G | ౧ | — (ery 
శా సాాభిమానం, వీటన్నిటికి మించి రామణీయకతవట ఇషత పెంచుకున్నాడు. ఇవి 
నం ౧ ట్‌ 


తరువాత జీవితంలో గాఢమెన ముద 'వేసనయ్‌, 


1905 లో జవహర్‌లాల్‌ ఇంగ్లండ్‌ లోని హారో పాఠశాలలో చేరాడు. 
రెండేళ్ళ హారో జీవితం సాధారణంగా సాగింది. 1907 లో కేం బిడ్డిలో చేరిన తర్వాత 
మనోవికాసం బాగా పెంపొందటం ఆరంభమైంది, (పకృతి శాస్రం, రసాయనిక, 
భూగర్భ వృక్ష శాసాంలతోపాటు సాహిత్యం, తత్త్వం, ఆర్ధిక రాజకీయ విషయాలు 
ఆస_కితో చదివాడు. జీవితం అనుభవించదగినదే అన్న సూత్రంసె మంచి నమ్మకం 
ఏర్పడింది, కేం బడ్డి విద్యాభ్యాసానంతరం ఇన్నల్‌ జంపుల్‌లో న్యాయశాస్త్రం చడివి 
న్యాయవాదిగా 1912 లో స్వదేళానికి తిరిగి వచ్చాడు, అప్పటికి జవహర్‌ లాల్‌ ఇంకా 
భారత జాతీయోద్యమంలో ఆస క్రి కనబరి చలేదు. తం(డికి సహాయం చేస్తూ చిన్న 
న్యాయవాదిగా 8 సంవత్సరాలు అనామకుడుగా నే గడిపాడు. వృ త్రిలో రాణించే లత్షణా 
లేపే కనిపించలేదు. 

26 సంవత్సరాలకు కమలను వివాహం చేసుకున్నాడు. తల్లి దండ్రులు మాట్లాది 
ఏర్పాటుచేసిన సంప్రదాయబద్ధమైన ఏివాహం అది. కమల సనాతనురాలు. నహ 
జీవితానికి క్రమేణ అలవాటు పడింది. వివాహం ఆయిన సంవత్సరానికే ఇందిర 
పుట్టింది. అదే వారి సంతానం. ఆ తరువాత జీవితాంతం కమల అనారోగ్యంతో స 


బాధ పడింది. 


అనిబిసెంట్‌ (ప్రారంభించిన హోంళూల్‌ లీగ్‌ పట జవహర్‌లాల్‌ ఆన కి చూప 
డమేగాక, అలహాబాద్‌ లో థియోసఫీ సమావేశాలకు వెళ్ళటం క. ల 
ఉదాసీనత వహించాడు, రాజకీయాలలో (ప్రవెశించటానికి 
ముందుకు రాలేదు, 


జవహర్‌లాల్‌ ఇంకొ 


22] 169 


గాంధీ రాజకీయాల్లో (ప్రవేశించి సహాయ నిరాకరణోద్యమం (ప్రకటించినప్పుడు 

జవహార్‌ లాల్‌ ఆకర్షి తుడయ్యాడు. మోతీలాల్‌ అది తెలిసి మండిపడాడు, తంశడికి 
~ G 
జంకినా తన ధోరణి మార్చుకోటానికి జవహర్‌ సిద్దంగా లేడు. తండ్రీ కమారులమధ్య 
శీత లయుద్దం సంవత్సరంన్నర సాగిన అనంతరం, చివరకు గాంధీ జోక్యంతో మోతీ 
లాల్‌ మె తబడాడు, రాజ్యాంగ బద్దంగా నడవాలనసీ ఉగవాదంతో (ప్రభుత్వాన్ని పడ 
ar re డా | ' 
గొటాలనే రెండు ఫదతులకూ మధ్య మారంగా గాంధీ పంథా నెహ్రూకు నచ్చింది. 
ణి అ 0 


1920 లో కొందరు రె తుల కోర్కె. పె నెహూ పల్లె (ప్రాంతాలను సందర్శిం 
చాడు. ఇంచు మించు సిద్ధార్థునిలో కలిగిన మార్పు జవహర్‌లాల్‌ లోనూ కలిగింది. 
జమిందారు భోగం అనుభివి సున్న జవహర్‌ పల్లెజీవితం చూచి ఆశ్చర్యపోయాడు, 
ఆయన అప్పటినుండీ సామాన్యుల ఉద్దరణ కాంక్షించాడు. బహుళ ఉత్తరోత్తరా 
మార్క్స్సిజంపట్లి మొగ్గు చూపటానికి ఇది నాంది అనొచ్చు. 


ఉ తరప్రడేశ్‌ రాష కాంగెసు కార్యదర్శిగా గాందీ పిలుపును అందుకొని 

ఆవలి రు 
సత్యాగ్రహం చేసి తొలిసారి కారాగారవాసం ఆరు మానాలు నెహూ అనుభవించాడు. 
1921 లో 1922 లో ఆలహాబాద్‌ వసాాలయాలను పికెటింగ్‌ చెసి మళ్ళీ జెలు 


కెళ్ళాడు. 


అప్పటివర కూ జవహార్‌ లాల్‌ కాం(గెసులో అ|ప్రధానంగానే మెలిగాడు. మోతీ 
లాల్‌ పమారుడుగానే ఆయన గు ర్తించబడ్గాడు. కాని తొలిసారి కౌన్సిల్‌ ఎన్నికలు 
వచ్చినప్పుడు రాజీ చేయటానికి జవహర్‌ (ప్రధానపాత్ర వహించ్చి తండ్రి నీడనుండి 
వెలుగులోకి వచ్చాడు. కాం[గెసు నాయకులను సన్నిహితంగా తెలుసుకున్నాడు, 
క్రమేణా తండ్రికి దూరమై గాంధీకి సన్నిహితుడు గాజొచ్చాడు. 


1923 లో అకాలీల దశం పరిశీలించటానికి స్వరదెశీ సంస్థానం “ఇతో వెళ్ళి 
ఉత్తర్వులు ధిక్కరించి అవమానాలపాలై, జైలు అనుభవించి స్వదేశీపాలన చవి 
చూచారు. సామాన్య ఖె దీగా తొలిసారిగా మతకల్లోలాల పట్ట తీవ ఆందోళన 


చెందాడు "టె స్య్‌లరిబు న్నెహూ, 
ట 


170 

అదే సంవత్సరం అలహోబాద్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఆధ్యకుడై, ఎడ్లబండిపై 
నగరం చూస్తూ తండ్రి ఆగ్రహానికి మరోసారి గురై య్యాడు. 1925 లో భార్య 

వ్యాధి చికిత్సకు స్విట్టర్లాండ్‌ వెళ్ళా డు. 1927 వరకూ యూంపులో ఉంటూ 
అనేక న మాస్కో కూడా వెళ్ళి కొత్త భావాలు సంతరించుకున్నాడు. 
మాస్కోలో ఎం. ఎన్‌, రాయ్‌తో పరిచయం ఏర్పడింది, ఆకర్షితుడయ్యాడు. సాంఘిక 
న్యాయం, సమానత్వం, పేదరికం పోవటం మొదలై నవి రష్యాలో చూచి మార్క్సిస్టు 
భావాలపట్ల ఆస కి ఇనుమడింపగ్యా 1928 లో స్వదేళానికి తిరిగివచ్చాడు. అప్పటి 
నుండీ కాం(గెనులో వి విదేశీ విధానాల తీరా ర్యానాలు (వాస్తు నుండేవాడు. ఆయన దుందుడుకు 
భావాలు అపరిపక్వంగా ఉన్నాయని గాంధీ హెచ్చకించటమేగాక, తననుండి దూరమౌ 
తున్నట్లు ఆయన సూచించారు, నెహ్లూ కొంచెం వెనుకంజ వేశాడు. స్వాతం[త్రోద్య 
మంలో సోషలిజాన్ని రంగరించిన తొలి నాయకుడు నెహూ, అవ్పురే ఆలహోబాడ్‌ 
సత్యాగ్రహంలో లాఠీ దెబ్బలు తిన్నారు. ఆయన కుటుంబం కూడా ఆ సత్యాగహంలో 
పాల్గొన్నది. 


న్నెహూ యూరపు నుండి తిరిగి వచ్చేసరికి సుభాస్‌ చంద్రబోసు కాం(సు 
అతివాద రాజకీయంలో (ప్రవేశించాడు. న్నెహూ, దోసులు కలిశారు. డెమినియన్‌ 
(ప్రతిపత్తి తీ కావాలని మోతీలాల్‌, గాంధీ కోరుతుంపే, పూ ల్సి నొ ఎత౦(త్యం కావాలని 
జోను, స్ట. పట్టుబట్టారు, నెహ్రూ కార్యదర్శిగా ఆలిండియా క కౌన్సిల్‌ ఏర్బురచ్చి 
కాం(గెనుచతి పూర్త స్వరాజ్యం కావాలనడానికి ఒ తిడి తెచ్చారు. ఇది తాత్కాలిక 
కౌన్సిల్‌. కాని న్నెహూ చివరవరకూ నిలబడటం, తెగిందాక లాగటం అలవాటులేని 
నాయకుడు. కనుక తుదకు గాందీ ఇష్టానికి లొంగిటోయాడు అయిష్టంగా నె. ఒక 
సంవత్వర ంలోపుగా పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వకపోతే సివిల్‌ డిజజోడియన్స్‌ చేస్తా 
మనే గాంధీ తీర్మానంతో న్నెహూ చల్ల బడిపోయాడు. ఉదేకంలో బోసుతోన్యూ 
మానసికంగా గాందీతోనూ కలిసిన నెహూ ఇరువుని మధ్య కొంతకాలం ఊగినలాడిె 
పోయాడు. తండ్రి గాంధి మధ్య కూడా ఆయన పరిస్టితి ఇదే. చివరకు తండ్రిని 
బోసును త్యజించి గాందీతో నిలబడటం విశేషం. 


171 


కౌం|గెనుకు తొలిసారి అధ్యక్షుడుగా ఎన్నికై, తంగడి నుండి ఛార్జి పుచ్చుకోటం 
ఆహ్లాదకరంగా కనిపించింది చూచేవారికి. గాందీ ఇచ్చిన ఉప్పు సత్యా(గహం పిలుపు 
ననుసరించి అలహోబాద్‌ నుండి కార్యక ర అకు సూచనలిస్తూ, సత్యాగ్రహంలో పాల్గొ 
న్నందుకు అరెస్టు ఆయ్యాడు, జై లునుండి కుమా ర్రెకు లేఖలు (వ్రాశాడు. [ప్రపంచం 
గురించి [ప్రపంచంలో పురోభివృద్ధి నిత్యం జరుగుతున్నదస్కీ నాయకుడ నేవాడు ఒక 
విశిస్ట పాత్ర పహించాలన్మీ నమాజంలో చలనం ఉంటుందనీ ఈ లేఖలలో తన అభి 
(సాయాచను వెల్ల డించాడు. మోతీలాల్‌ మరణంతో నెహ్రూకు జీవితంలో తండి స్తానం 
గాందీకి దక ౦ది, ఆ ఏడాది కరాచి కౌం[గెసులో ముఖ్యమైన తీర్మానాలను అనేకం. 
ఎం.ఎన్‌. రాయ్‌ పభావంతో (ప్రవేశపెట్టాడు. పన్నులు ఎగగొట్లాలనే కార్య[కమం చేపట్ట 
టంతో ఆరవసారి జైలుశిక్ష అనుభవించాడు. 


ఆలోచనలో మార్క్స్సిస్టుగా, ఆచరణలో (ప్రజొస్వామికుడుగా నెహ్రా పై విధ్యం 
కనబరిచాడు. వామపక్షాలకు (ప్రోత్సాహాకారిగా ఆవిర్భవించాడు, కమ్యూనిజాన్ని 


సూత్రం అనుక్షణం ఖండించాడు, 


తర్మడి అండన పెరిగిన న్నెహూ అన్నిటికి తండ్రిపై ఆధార పడటం ఇష్టంలేక 
ఒకాొగెక సందర్భంలో తానూ సంపాదించాలని (ప్రయత్నించాడు. కాని తం|డి అద్దొచ్చి 
ఆ (ప్రయవ్నాస్ని బిరమింపబేశాడు. తంది మరణించిన అనంతరం నగలూ ఆస్తి 
అమ్మి వేశాడు, 


ట్‌ 


1934 లో బీహారు భూకంపం వచ్చీ వేలొవి ప్రజలు నిరాశయులె బాధ పడు 
తుంటే గాంధీ నిరే తుకంగ్కా ఆదంతా అంటరానితనం ఆదరణ ఫలితమని చెప్పడాన్ని 
య్‌ 


నెహ్రూ ఠాగోర్‌తోపొటు ఖండించాడు, 

ఉద్రేక పూరితమైన ఉపన్యాసా లిచ్చినందుకు 1934లో నెహ్రూ మళ్ళీ అరెస్టు 
అయ్యాడు, జైల్లో స్వీయగాధ రచన చేశాడు, 

1936 ఫిబ్రవరి 28న భార్య నురణించటంతో నెహ్రూ జీవితంతో తీరని 
వెలితి ఏర్పడింది. మళ్ళీ కాం[గ్రను అధ్యశుడయ్యాడు. కుడి ఎడమ పకాలన్ని ఆయనకు 


172 


వారీవారి కారణాల వలన మదతు ఇచ్చారు. 1937 లో ఫెజ్‌పూర్‌ కాంగెను అధ్యక్షు 
టు నూ 
డుగా ఎన్నికయ్యాడు, దేశమంతా పర్యటించి, కాం_గను ఎన్నికలలో గెలవటానికి 
బాగా తోడ్ప డాడు. 
యి 


(పృప్రధమంగా జాతీయ (పణా?5 సంఘాధ్యకుడై , భవిష్వ త్తులో (పణాళికా 
పధకానికి నాంది పలికాడు. అనధికార రాయబారిగా బర్మా మలయా పర్యటించాడు. 
మళ్ళీ గాంధ్కీ బోసు మధ్య పొరపొచ్చాలు రావటంతో నెహూ మధ్య వ_ర్రిత్వం జరప 
టానికి (ప్రయత్నించి విఫలుడయ్యాడు. కాని చివరకు గాంధి పక్షం వహించాడు. 
యూరపు సందర్శించి, (ఫాన్స్‌, ఇంగ్లండ్‌ వెఖరిని ఖండించాడు. ఫాసిజాన్ని కూడా 
వ్యతిరేకించాడు, తొలి రోజుల్లో యుద్ద అనుకూలంగా ఫాసిజానికి వ్యతిరేకంగా 
ఎం. ఎన్‌. రాయ్‌ సమావేశాలు జరుపగా ఆయన్ను కాంగెసు నుండి బహిష్కరిం చాడు. 
సిద్ధాంతాలు _అర్హంగాని రోజులవి. కాని త్వరలోనే ఫాసిజానికి వ్యతిరేక నిర్ణయం 
గె కొన్నాడు, 1940 లో గాందీ పథకం (ప్రకారం వ్యకి సత్యా గహం చేయదోగా 
ముందే అరెసు అయ్యాడు. 1942 లో న్మెహూను తన వారసుడుగా గాంధ్‌ 
(ప్రకటించటం నెహూ బీవితంలో కొత్త అధ్యాయం అనొచ్చు. 1945 జూన్‌ 1వ వరకు 
జైలు నివాసం చేస్తూ “డిస్కవరీ ఆఫ్‌ ఇండియా” వ్రాశాడు. 


1946 లో షేక్‌ అబ్దుల్లా పతన వాదించడానికి కాశ్మీర్‌ వెళ్ళి అజాద్‌ కోరికపై 
తిరిగివచ్చి వెస్రాయ ఆహ్వానం పై తాత్కాలిక (ప్రధాని అయ్యాడు, అక్కడనుండి 
నెహూ చరిత్ర అంతా అదికార చరిత్ర అనొచ్చు. దేశ విభజనకు అంగీకరించిన 
న్మాహూూ మతపర మైన కలహాలు నిరోధించటానికి తీవ [పయత్నం చేశాడు. హిందూ 
రాజ్యఛావన (ప్రతిఘటించి సెక్యులర్‌ భావానికి (ప్రాతిపదికలు [ప్రారంభిం చాడు. 


1948 లో గాందీ హత్య చేయబడగా పసివానివలే విలపించాడు. రాజకీయ 
జీవితంతో ఏకాకి అయ్యాడు. సొంత కాళ్ళపె నిలబడాడు. రాజ్యాంగ సభలో లతలు 
a G 
రూపొందించే తీర్యానంపట్ల చక్కని పాత్ర వహించాడు. (ప్రణాళికా సంఘాన్ని ఏర్పుర 
చాడు. 1951 లో దేశవ్యా ప్తంగా నిర్విరామ పర్యటన సలిపి, కాం(గెసును గెలిపించ 
టంలో (ప్రధానపాత్ర వహించాడు. 


1/3 


నెహూ తొలి మం త్రివర్శంలో కాం|గెసుకు భిన్నమెన అనేకమందిని చేర్చు 
కున్నాడు. కాని కాలక్రమేణ వారంతా తొలగిపోయారు. శ్యాంప్రసాద్‌ ముఖ, కెసి, 
నియోగ్మి జాన్‌మ త్తయ్‌, అంబేద్కర్‌ సి. డి. దేశ్‌ ముఖ్‌ పేర్కొ నదగినవారు. కృష 
మీనన్‌, గుల్లాకీలాలొనందా, Sen రఫీ అహమ్మద్‌ కిద్యాయె గోవింద 
వల్ల భ్‌పంత్‌ సన్నిహితులయ్యారు. ఆంతరంగిక వ్యవహారాల్లో కుమా రె ఇందిర 
మత్రయ (ప్రముఖ నానం వహాంచారు, 


నెహూ పాలన చాలా ఒడుదుడుకులు ఎదుర్కొన్నది. భాషా రాష్ట్రాల 
యు 
సమస్య, జాతీయ భొష ఆందోళన ముఖ్యమెనవి. (ప్రజల ఆందోళనకు లొంగి తొలి 
రాష్ట్రంగా ఆం(ధను ఏర్పరచటానికి అంగీకరించాడు, దీనికో భాషహారాషి పునర్విభజన 
ట్‌ యలు 
సంఘం ఎర్బురచవలసి వచ్చింది. 


(ప్రణాళికా సంభాధ్యకుడుగా అన్నిరకాల నిరయాలకు న్మెహూ తుదివరకు 
౬9 
తనే బాధ్యత వహించాడు. 


విదేశీ విధానంలో కొ త పుంతలు తొక్కి, ఆలీన పద్దతి అవలంబించి, అనుకో 
కుండా కమ్య్యూనిషు కూటమికి చేరువయ్యాడు, చె నా దుర్శాకమణ జరిగేటంతవర కూ 
ప్‌ ర 
పొరపాటు (గ్రహించలేదు. భారత కమ్యూనిసులను, కమ్యూసల్‌ సక్షొలను సదా వ్యతి 
& 


రేకించాడు నెహూ, 
చినా దురా|క్రమణ అనంతరంగాని నెహూ నాయకత్వంలో బిగువు సడల 
లేదు. ఆది నెహూకు పెద షాక్‌. నెహూ చేతుల్లో డెళం సురక్షితంగా లేదని 
[క 
కృపలానీ అంసే కంటతడి పెటుకున్నాడు నెహూ. ఆయన దేశాభిమానం అలాంటిది, 
యు 


నెహూ భావాలు 


భారతదేశంలో (ప్రజలు మేధావులుకూడా నెహ్రూపట్ట ఆకర్షితులై, ఆయన 
నాయకర్వాన్ని ఆమోదించి విశేష (పేమాదరాభిమానాలు చూపారు. తదనుగుణంగా 
నెెహూ (ప్రజల భావాలను మన్నిస్తూ, అభిప్రాయాలు గౌరవిస్తూ వచ్చాడు ఇచ్చిపుచ్చు 


174 
కునే ఈ దోరణివలన జవహర్‌లాల్‌ 15 సంవత్స రాలు పదవిలో తిరుగులేని నాయ 
కుడుగా చలామణీ న ఇలా న్నెహూ పట్ట సమ్మో హితులు గావటానికి తగిన 


లక్షణాల నేకం జలు , విజ్ఞానులూ ఆయనలో తిలకించారు, అత్యంత ఆధునిక్క (ప్రజో 


స్వామిక విలువలు కు సామాన్య రెతు కూలీలు పేదలూ పైకి రావాలన్సి 
7 యా యా 
నెహూ చి తశుదితో ఆకాంక్షించాడు. తన మ ఉపన్యాసాలలో ఈ భావాలు 
అ 0 
స్పషంగా వ్య కపరచాడు, రామణీయకతనల్ని అఫ్‌లషేంచే స కి ఆయన, తరచు 
చు =D 


ప్రజల అభిప్రాయాలకు తలఒగ్గేవాడు. తనస అయిష్టమైనాసరే. ఈ విధంగా. పరిశీ 
లి సే న్నెహూలో పరస్పర విరుద్ద తత్యాలెన్నో కని పిసాయి 


కాని నెహూ ప్రాయికంగా [ప్రశాన్వామికవాది కనుకనే తన హయాంలో 

ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా [పజాస్వామిక ధోరణి మాతం సన్నగిల్ల నివ్వలేదు. 
(ag) 

(ప్రజాస్వామిక వ్యవస అట్టి సెట్టబంలో నెహూ పాత్ర శాఘనీయ౨, తిరుగులేని 

Fatt) 

నాయకుడు అధఫికారాన్నీ దుర్వినియో యోగవరచి నియంత గావటం సులభం. నెసహూ 

ఏమరుపాటున కూడా ఆలాంటి ఆలోచన రా _ పోవటం ఆయన మన సత్యానికి 
(పతివింబిం. ఇంచుమించు ఆ బాటనే తరువాతవారు పయని సున్నారనవచ్చు. 


నెహూ మొదటినుండీ సెప్యలగిను, మకం జోలికి (ప్రభుత్వం పోకూడదనే 

ఠి 
వివానాన్ని ఆమోసించి ఆచరించినవాడు. మకం నొనాన్న్వ (సాధాన్యతన్సు కళలక్కు 
మానవత్వానికి అది చసెన సేవను నెహూగు రించాడు, కోని ఖిన్నమతాల్కు ఆఅఖభివా 
యాలుగల చోట ఎవరి ధోరణిలో వారు త. మతాన్ని వ్య _క్‌గతంగా ఉంచితేనే 
శేయస్క-రమనే సెక్యులర్‌ సూత్రాన్ని సాహూ బాగా అమావన | చేసుకున్నాడు, 


ఆచరించాడు. 


గ 


దేశానికి నెహూ చూపిన మారాలలో పేర్కోనదగనది (ప్రణాళికా పద్ధతిం 
ప్రజాస్వామ్యంలో స్వేచ్చను కాసాడుకుంబూ సాంఘిక న్యాయంకోనం ఆర్టిక (ప్రణాళిక 
ద్యారా య అనేక జటిల సమస్యలను జవహార్‌లాల్‌ ఎదుర్కొన్నాడు. 
(ప్రణాళికా సంఘాన్ని ఎర్చరచి అది పెనుభూతంవలె పెరిగిపోవటం గమనించి విమర్శిం 


చాడు. (ప్రథమ (ప్రణాళికలో చెసిన లోపాల్ని ద్వితీయ (ప్రణాళికలో సవరించటానికి 


175 


(పయత్నిం చాడు, అన్ని (ప్రభుత్వమే చేయాలనే ధోరణి గల భారతదేశంలో (ప్రణాళిక 

ద్యారా (ప్రజల్ని సమాజ సేపకు పురికొల్పటంలో నెహూ కొంతవరకైనా కృత కృత్యుడు 

కాలేకపోలేదు (ప్రణాళికా రచనలో రష్యాను అనుకరించటం వలన ఒక వెపునా, 
' J ర 


చేయించే అవకాశం లేనందున మరొకపక్క (ప్రణాళికలు 


(ప్రజల్ని బలవంతంగా పసి 
విఫల మౌతున్నవని న్నెహూ గుర్తించక పోలేదు. ఇలాంటప్పుడే జవహర్‌లాల్‌ 
నియంకగా మారవలసింది. ఆలా జరగక పోవటం ఆయన స్వేచ్చా ప్రియత్వానికి గీటు 
రాయి చేశ (ప్రజల అదృష్టం కూడా, భారతదేశాన్ని శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానంద్వారా 


ఖో చ లా ఖీ ల 
ఆధునికం చెయాలని నె సహూ ఉబలాట పడటం గమనార ౦. 
బొ 


తనూ వుతం 


మతం అనగా ఏమిటి అగి (పళ్నించి, తన సయ గాధతో నమాథానం చెబృతూః 
జవహర్‌లాల్‌ వ్య కి అంతర వికాసం, తాను మంచిదని నమ్మిన ధోరణిలో చితం 
— ఆమే 


మలచుకోవటం అనుకోబచ్చునంటూూ ఆ నమ్మకం చర్చసీయాంశమన్నాడు. కాని మత 


in 


gE లోగా 


మంటే అంత రాధీవ్భది అన్మీ దాసి దాహ్యారూప 
ణా 


£ 


ఎ బయట మార్పులసీ నెెహూ 


చెప్పాడు. అంతరాథివృదికి బాహ్య పరిగితులు అనుకూలించాలస్కీ స్వేచ్చ ఉండాలన్మి 
ఠా థి 
తగిన వ్యవస్థ అవసరమని న్నెసూ నమ్మాడు, (Autobiography P3979, 


Allied, Bombay 1962 ) కొని మతం పేరుతో సంఘటితంగా ఉండా 


9 


అనటం భయానకమంటూ, అలాంటి మఠాన్ని తుడిచెయ్యాలన్నాడు. భారత చెశంలో 


ల జె లో జ ఇ Mm రో 2 జ్‌ a దార్‌ ఉం? a 
ఆతటంత ముసి చూ డంలె ఎక్కు_పగా తెలిసిన వారు లెరమో రాజ యాల్ల్‌', జీవితంలో 


ఆనేక పర్యాయాలు మతం పేరిట జరిగిన ఘోర కృ 


CG) 


నలు కళ్ళారా అరా పట్ర? 


చెంది శాంతి (ప్రయత్నాలు చేసినవాడు నె హూ. 
జవహర్‌లాల్‌ (ప్రధానంగా హేతుధోరణి గల నాయకుడు. రాజకీయాలలో కూగా 


ఇదే పద్ధతి కావాలన్నాడు. గాంధి నిర్హతుకంగా వ్రవ ర్తించినప్పుడు కేవలం బాధ 


పడటమేగాక, ఖండించాడు కూడా. బీహార్‌లో భూకంపం వచ్చి (ప్రజలు బాధపడు 


176 


తున్నప్పుడు అంటరానితనం పాటించిన పాపానికి దేవుడు విధించిన శిక్ష అని గాందీ 
అంక్కే వివేచనాత్మకుడుగా నెహూ ఆ మాటల్ని గర్హించాడు. శాస్త్రీయ పద్దతికి వ్యతి 
రెకంగా భావించటం అనూహ్యమన్నాడు. మత ధోరణీని అంగీకరి సే ఉన్నదంతా 
ఆమోదించాలి. మార్పు దుస్సహమౌతుంది. (AUtobiography ౨. 490) ఇది 
గ్రహించిన నెహూ సంస్క రగా తిరుగుబాటు చేయటం ఆదర్శప్రాయం. మౌథ్యా 
లను కటుదిటం చేసే మతం అంటే న్నెసూ చికాకు పడేవారు. అంతమాత్రాన 
“మతం పూ ర్రిగా పోవాలని నెహూ అధీమతం కౌదు. వ్యకి బీవితంలో మత 
(ప్రాధాన్యత ఆయన బాగా |గహించాడు, మతాన్ని సంఘటితపరచటమం యే కొద్దిమంది 
ఛాందసుల నాయకత్వాన మార్పు, అభివృద్ధి లేక వ్యవస్థ అట్ట పెట్టటమని భావించి 


నెెహూ ఆలాంటి సంఘటిత మతాన్ని ఖండించారు. Autobiography P. 536. 


ఒక దేవుడు, శకి ఉంటాయని న్మెహూ అంగీకరించలేదు. వ్య క్రిగతంగా 
దేవుడు ఉంటాడ నెది ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు. ఇలాంటివి వ్య కులకు 
(పేరణ కలిగించటం పట్ట మరీ ఆశ్చర్య చకితుడయ్యాడు. అలాగే (గ్రంధాలకు దైవ 
త్నాన్ని ఆపాదించటం కూడా నెహ్రూకు అయిష్టమే. (Discovery of India, 
P. 12) విదిత్రమేమిటంకే ఈ నమ్మకాలన్నీ గూడు కట్టుకొని ఉన్న అధిక సంఖ్యా 
కుల మధ్య ఆకర్షణీయమైన నాయకుడుగా 15 సంవత్సరాలు మనగలిగాడు, కారణ 
మేమం కే న్మెహూ దెశభ క్రి, భారత సంస్కృతిపట్ల ఆయన అభిమానం శంకించ ఏలు 
లెనిదిగనుక. కొన్ని పర్యాయాలు ఈ (ప్రజల మభ్య తాను ఏకాకినని నెహూ భావించక 
పోలేదు. కాని భారత సంస్కృతికి తానూ వారసుడినని, అందలి బొన్నత్యంలో భాగం 
పంచుకోటానికి తాను అర్షు డనని నెహూ గర్వించాడు (Autobiography P. 374) 
హిందూ ముస్లిం భేదంతో గత సంస్కృతి ఒక్క జాతిదనే భావనగా గర్వించటంలోన్ను 
ఈ సంపద అందరిదని నొక్కి చెప్పటంలో న్మెహూ అలసిపోలేదు. (The Dis- 
covery of India, P. 19). 


రైవ సాన్నిధ్యంలో చేరటానికి (ప్రయత్నించే మానవుడు సాధారణంగా తన 

విషయమే చూచుకుంటాడన్కి సమాజపు మంచిచెడల పట ఆస కి చూపడన్సి నె తిక 
G 0? అలి ౧. 

విలువలను పట్టించుకోడని నెహూ ఉరైశ్యం. ఉద్వేగం అనుభూతి, వ్య కి గత 
అ ~ అటి 


29] 177 


అనుభవం ఇవన్నీ మానవునిలో (ప్రధాన పాత్ర 'వహిసాయని న్మెహూ గు రించక 

పోలేదు. వర్గాలను కూడగటి. రెచ్చగొకే మతాలకన్నా శాస్ర్రీయత్క మానవత కావాలవి 
లు లు 

నెహూ ఆకాంక్ష, 


సంఘటిత మతంపై న్మెహూ క తిగటి జీవితాంతము కృషిచేశాడు. రాష్ట్రీయ 
(nn —౨ అ లు 
స్య్వయంసేవక సంఘ జనసంఘ్‌ హిందూమహానభ వంటి హిందూమత సంస్థలను 


ముసి లీగ్‌ వంటి పక్షొలను నిరంతరం ఖండించాడు. 


ఉన్నత భావాలు ఎక్కడ వున్నా స్వీకరించాలనే ధోరణి అవలంబించి బుద్దుని 
చోధనలు, అళోకుని పాలనా విధానంలో కొన్ని రీతులు అవలంబించాడు. మత న్టానాన్ని 


నిర్వచించి అవసర మైన చోట తగిన, స్పానమిచ్చి, లేనిచోట గర్హించ్చి నిలబడిన. ఢీరో 
దాతుడు నె హూ, 


"నెహూ బదరి విధానం 


స్వాతంత్రోద్యమంలో స్మ్నామాజ్యవాదాన్న్‌ వలస వాదాస్నీ వ్యతిరేకిస్తూ 
సోషలిజాన్ని కాంక్షినూ పోరాడిన నెహ్రూ, కాం[గెసు తీర్మానాలలో విదెశీ విషయాలలో 
(ప్రధాన భూమిక వహించాడు. ఆయన భావాలు ఆచరణలో పెట్టటానికి (ప్రధాన 
మంతత్రిత్వం అక్కర కొచ్చింది. విదేశాంగ శాఖను స్వయంగా నిర్వహించాడు. 
తొలిదశలో 'దేళాభివృది త్వరితంగా జరగాలంటపే శాంతిజుససరమని న్‌ నమ్మకం. 

ఢా 
కనుక ఏ కూటమిలోనూ చేరకుండా అలీన విధానాన్ని ఆవలంవించటానికి 
అంగీకరించాడు, అమెరికా రష్యాల మధ్య అనేక దేశాలు రెండు కూట 
ములుగా చీలినయ్‌. ఆసియా ఆఫ్రికా ఖండాలలో మ్యాత్రం కొత్తగా స్వాతంత్ర్యం 
పొందుతున్న దేశాలు తమ అభివృద్ధిని దృష్టిలో వెటుకున్నా యి ఆలాంటి దేశా 
లన్నింటిసీ కూడగటి మూడవ కూటమిగా కాక్క ఒక శాంతియుక (ప్రాంతంగా రూపొం 
వి 

దించాలని నహ్రూ ఉదేశ్యం, ఈ భొవం పట్ల సర్వత్రా హర్షం వెల్ల డయిండి, 
న్మహూ (ప్రపంచ నాయకులలో ఒకడుగా పేరుపొందాడు. అలీన రాజ్యాల కీలక 


న్‌ నుకున్నటుగా |పశా పతిసితి కొనసాగలేదు. భారత 
ప్మాత వహించాడు. కాని అనుకున్నట్లుగా (అశ ంత పరతి ME 


1/6 


దేశం అనేక గడు సమస్యలు ఎదుఠ్కొన వలసి వచ్చింది, పాకిసాన్‌, గోవా కాశ్మీర్‌ 
వంటివి నిరంతరం కలత పెట్టాయి. "వై నాను గు ర్రించమని నెహూ ఐక్యరాజ్య 
సమితిని కోరాడు, చె నాతో కలసి “పంచశీల” సూత్రాలు రూపొందించాడు, పొరుగు 
దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం కూడదని దేశ సరిహద్దులను గౌరవించు 
కోవాలని నొక్కి. చెప్పారు. కాని ఆచరణలో అలీనత్వం పాశ్చాత్య గొ కానికి వ్యతిరేకం 
గానూ కమ్యూనిస్టులకు అనుకూలంగానూ పరిణమించింది. . సూయజ్‌ కాలువను 
ఇంగ్లండ్‌ (ఫ్రెంచివారు ఆ(క్రమించినప్పుడు ఆ గహావేశవరుడైన నెహ్రూ హంగరీలో 
(పజల పోరాటపు విప్లవ తత్వాన్ని గు ర్రించ్చి రష్యాను ఖండించటంలో తటాపటా 
యించాడు. 1958 లో, టిబెట్దును చై నా ఆక్రమించినపుడు కూడా నెహ్రూ కమ్యూ 
నిస్లు దురాక్రమణను ఖండించలేక పోయాడు. అరుత్తే దలై లామా పారిపోయి భారత 
దేశంలో తలవాచుకోవటానికి వచ్చినపుడు చై నాకు ఇష్టం లేదని తెలిసీ ఆశ్రయం 
యిచ్చాడు. నెసహూ ఉపన్యాసాలలో * అమెరికా వ్యతిరేకత, రష్యా అనుకూలత 
సూచన్యపాయంగా కనిపి స్తుండేది. 


_ నెహ్రూ విదేశీ విధానంలో పెద్ద మచ్చ చైనా విషయం. భారతదేశపు సరి 
హద్దులలో కొంత భాగాన్ని చై నా అక్రమిస్తుందని న్నెహూ ఊహించలేదు. చై నాను 
గు ర్రించాలని నొక్కి. చెపుతూ ఆసియాలో అదొక మహ తర శ క్రిగా భావించి 
దానితో స్నేహ సౌ భాతృత్యాలు కాంక్షించాడు. ఈ ధోరణిలో చినా పాత విన్మరిం 
చాడు, ఆసియ్హా ఆ(ఫికా దెశాలను తన వైపు ఆకరి ంచటానికి చైనా (పయక్నాలు 
గమనించలేదు ఫలికంగా 1962లో చై నా దండే తి వచ్చినపుడు ఆసియా ఆఫ్రికా 
దేశాలు బాహాటంగా భారతదేశాన్ని బలపరచలేదు. చివరకు పాశ్చాత్య రాజ్యాల నుండి 
రష్యా నుండి ఆయుధాల సహాయాన్ని అర్తించవలసి వచ్చింది. నెహూకు అదోక ఆశని 
పాతం. చై నాను ఖండించటంలోో, దేశ రక్షణ కాపాడటంలో నెహూ సమయ 
స్ఫూర్తి చూపినా ఆయన ఆరోగ్యంపై ఈ [ప్రభావం స్పష్టంగా కనిపించింది. 
దేశంలో న్నెహూను గరి స్తూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అది కూడా న్మెహూకు 
దుర్భర మైంది. ఆయన నాయకత్వపు పటుత్వం తొలినారిగా పటాపంచలు గావటం 
(ప్రారంభమైంది. తాను ఆశించిన శాంతియుత (ప్రపంచపు కలలన్నీ వమ్ము అయినట్లు 


179" 


న్నెహూ (గ్రహించాడు, సమయానికి ఆదుకునే స్నేహితులు ఎవరో తెలుసుకున్నాడు. 
(ప్రజలలో ఆతని విశ్వాసం అచంచలమైంది, కనుకనే తనకు సన్నిహితుడు సలహా 
దారు ఆయిన కృష్ణమీనన్‌ ను చై నాతో ఓటమి విషయంలో తొలగించి ప్రజల్ని త్య పి 
పరచ గలిగాడు. టిటో, నానర్క్‌ న్నెహూలు అలీన విధాన నాయకులుగా పేరొందినా 
హొసనగనిపంధా అవలంబించే నాయకులే వారంతా, 


స్వాతంత్ర్యానంతరం భారత విదేశాంగ విధానం నెహ్రూ చేతుల్లో రూప్ప 


"రేఖలు దిదుకున్నది. అందువల నే భారతదేశపు పేరు (ప్రభ్యాతులక్కు అపథ్యాతికీ నెహూ 
యణ ళం టు 
శూధ్యుడు అనొచ్చు. 


నిహా వ్య క్రిత ళ్‌ 


శె పూ ఆధునిక వః కి. ఆకరణీయమెన లక్షణాలు గలవాడు నీతిమంతుడు, 
C తి వ మ Cc 
ఈ 5 అ శ a ప 
ఆదర్శాలు నమ్మినవాడు. కాని తన గుణాకెపి రాణించ పీలే ని సెతిలో శిక్షణపొందాదు. 
౧ అ 


కావాలని గాంధీ నాయకత్వాన్ని ఆమోదించాడు. ఆలా చేయటంలో ఆయన వ్య క్రిత్వం 
pt 
మరుగునపడి, పేరు పతిషలక అ(రులు చాచినట్లు స్ప్వషపడింది. మౌధాగన్ని హేతు 
ల = గా అ లి 


వునూ ఒక కొడికి కటి జుండి నడిపే ప్రయత్నం నెహూది. గాంధీ అనంతరం గాని 
రు 
నెహూవన నిజ వ్య క్రిత్వాన్ని వెల్ల డించ పీల్లేక పోయింది కొని అప్పటికే నహూ 
పదపదవిలో ఉండటం వలన చాలావరకు అయోమయ వాదనలతో రాజీపడక తప్ప 
౧ | 

చేదు. అధికౌర రాజకీయపు చదరంగంలో ఆనేక నిబంధనలు పాటించక తప్పదు, 
న్నెసూ మంచితనం, చి త్తశుద్ది అధికార రాజకీయాల్లో ఇమడలేదు. కనుక అనేక 
విషయాలలో తల జఒగ్గి నటించక తప్పలేదు. పా రాజకీయాల విషవలయపు [క్రీడా 
రంగంలో చిక్కుకున్న న్నెహూ బయటపడలేక పోయాడు. ఆలోచన ఉండి కూడా 
అనుభూతికి లొంగిపోవలసి వచ్చింది నెహ్రూకు. 


నెహ్రూ మంచివ క్ర. అయన ఉపన్యాసాలలో థావోద్రేకం జాగా కనిపించేది 
చ 


. 


చేలాది ప్రజలకు హ త్రుకపోయే రీతిలో ఉపన్యసించేవాడు. అలాగే మేధావులకు నచ్చే 


180 


(ప్రసంగాలూ చేసేవాడు. న్నేహూ చక్కని రచయిత కూడో. జైలు జీవితంలో 
కుమా రె ఇందిరకు లేఖలు స్వీయగాధ్య (ప్రపంచ చరిత్ర పరిశీలన, _ భారత పరిశోధన 
(వ్రాశారు. ఇవిగాక ఉత్తరాలు ఉపన్యాసాలెన్నో [క్రోడీకరించి (ప్రచురించబడినవి. 
సులభశై ల్కి ఆకర్షణీయంగా చెప్పటం, చక్కని భాష హ తుకపోచే ఉపమానాలు 
నెహూ సొత్తు, రచనలన్నింటిలో స్వీయగాధ రంగరించాడు. తన ఆవేదనలు, అను 
భూతులు ఆలోచనలు పొందు పరచాడు, [క్రమ పద్దతిలో చరిత్రగా ఏదీ రచీంచక 
పోయినా అనేక విషయాలు శ్రద్దగా పరిశీలించి (వోయగలిగాడు. అముదీతంగా ఉన్న 
అనేక లేఖలు ఇంకా [కోడీకరి స్తున్నారు, 


నెహూ నిష్క్రమణతో భారత రాజకీయరంగంలో గొప్పు ఆకర్షణ 
యు 

పోయింది, అధికారంలో వుంటూ [ప్రజల మధ్య అంతగా తిరిగి వారితో మెలగి సమో్కై 

హితుల్ని గావించిన నాయకుడు ఇక లేడు. పొక్షికంగానే నా పునర్వికాసం కోసం 


(ప్రయత్నించిన నెహ్రూ "సెక్యులరిజొనికి కోంత నరవడి పేటాడు. 
థె 





పరిశీలక (గంధాలు : 


1. Jawaharlal Nehru వ The Discovery of India, The 
Signet Press, Calcutta, 1946. 
2; = Do = 


9.4 


Letters from a father to his 
daughter. 


రె = Do — 


84 


Towards Freedom : The Auto 
biography of Jawaharlal Nehru. 


4, Jawaharlal Nehru’s Speeches Publication Division; 


Govt., of India; 
New Delhi, 3 Vol. 


181 


5. Michael Brecher వ Nehru, APolitical Biography, 


Oxford, London, 1959. 


6. A. B. Shah (ed.) : Nehm— A Critical Tribute, 
Manaktalas, 1965, Bombay. 


7. Jayaprakash Narayan : Socialism 52270 daya and 
Democracy, Asia, Bombays 1964. 


అరవిందఘోస్‌ = ఆధ్యాత్మికత. వునర్వికాసం 


అధునిక భారత త త్వవే తగా యోగిగా పరిగణించబడుతున్న అరవింద 
"ఘోష్‌ జీవిత పరిణామం అనేక మలుపులు తిరిగింది. తండి డా॥ కృష్ణధన్‌ ఘోష్‌ 
నాస్తికుడు, తల్లి న్వర్హలత ఉన్మ త్తతతో బాధపడిన సంసారి స్త్రీ ఆరుగురు సంతానంలో 
ఆరవిందుడు మూడవవాడు, భారతీయ భావాలు నచ్చక సాళ్ళాత్య (ప్రభావంతో సంతా 
నాన్ని తీర్చిదిద్దాలనే తలంప్పతో, డార్జిలింగ్‌ ఆంగ్లో-ఇండియన్‌ సాఠశాలలో అరవిందు 
నకు చదువు చెప్పించాడు. (ప్రాథమిక దశలో 1877.79 లో రెండు సంవత్సరాల 
పాటు సాగిన డార్జిలింగ్‌ చదువు సందర్భంలో నే అరవిందునకు ఒక పరా౭యం అంతో 
అంధకారంగా కనిపించింది. చీకటి అంతా (కమ్మే స్తున్నట్లు అనుభూతి వచ్చింది, ఈ 
లక్షణాలన్నీ డాక్టర్ల ద్వారా పరిశీలింప చేసినట్లు లేదు. ఎందుకో చెప్పజాలం గాని ఇలా 
చీకటిని చూడటమే లక్షణం ఉత్తరోత్తరా ఇంగ్లండ్‌ లోనూ అప్పుడప్పుడు కనిపిం 
చింది. దీనికి తమస్సుగా వ్యాఖ్యానం చెప్పాడు 1989 లో అరవిందుడు. ఆంగ్ల 
వాతావరణం, చదువు నిమి త్రం 1879 లో ఇంగ్లండ్‌ వెళ్ళి కుటుంబాన్ని అక్కడ 
ఏర్పాటు చేస వచ్చాడు తండ్రి. త్వరలోనే తల్లి స్వదేశానికి తిరిగి వెళ్ళగా, ముగ్గురు 
అన్నదమ్ములు (డ్రేవిట్స్‌ అజమాయిషీలో ఉంటారు. అరపిందునకు అతనే లాటిన్‌, 
ఆంగ్లం దోధిస్తాడు. అప్పటికి అతనికి మాతృభాష దెంగాలి రాదు. డాన లింగ్‌లో 
ఉండగా ఇంట్లో సేవకులు కూడా ఆంగ్నంలో నే మాట్లాడేవారు. మిస్‌ న ఆనే 
ఒకామె అరవిందుని సెంట్‌పాల్‌ పాఠళాలలో చేర్పించింది. అప్పుడు అతని పేరు 
అరవిండ్‌ అన్‌రాడ్‌ ఘోష్‌. ఇతన్ని కె) సవునిగా మార్చాలనే (ప్రయత్నం కొంత 
జరిగింది. తరచు కై 9 సవ దేవాలయానికి వెళ్ళి, (ప్రార్ధనలు చే స్తుండేవాడు. సంరక్షకుల 
అజమాయిష్‌ (ప్రభావం దీనికి కౌరణమనవచ్చు. ఈయన లండన్‌ జీవితం ఆరు సంవత్స 
రాలు పూ రికాగానే (1884-90) కేంట్రిడ్డిలో చేరాడు. అక్కడే తొలిసారి బెంగాలి 
అభ్యసించటం ఆరంభించాడు. ఇండియన్‌ మజ్జీ స్‌అనే సంఘ కార్యదర్శిగా ఉన్నాడు. 
భారతదేశాన్ని గురించి కొంత తెలునుకోవటం మొదలుపెట్టాడు, చిన్నప్పటి నుండి 


183 


కవిత్వంలో ఆస కి ఉండేది. అతని అన్న మన్‌మోహన్‌ ప్రభావంతో (గ్రీక్‌ లాటిన్‌ 
చదవటంలో ఆన _కీ చూపాడు. తల్లి దండ్రుల (పేమకు దూరంగా ఉన్న అవవిందుడు 
చిన్నతనం నుండీ విచారంగానే ఉండేవాడు. దీనికితోడు కండి పంపే డు చాలి 
చాలని స్థితిలో పెట్టగా విలాసాలకు పీలుండేదికాడు. అవకాశం ఉన్న చ 


(aS 
స్‌ 
fp 
“J 
శే 
dan 


మారు ఎక్కడి నా వాహ్యారి వ వెశ్ళవాడు,. మాంసాహారం, సిగరెటు |తాగదం, పేకాట 
కా. 
ఆఅరవిందుని నిత్య అలవాట్లు ఇంగ్ల ౧ద్‌ చలి అరవిందునకు గపేదికాదు. నె 
౧ య కు 
దుసులు కూడా ఉండేవి కొదు ౪రికదుసితి వలన. మె 
అవాలని a] చు 
ఇంగ ౦డ్‌ జీవితంలో ఆ దేశం అరవిందునకు ఒక హ్యాసార చళశంగానే కడిపించిందిం 
22] 


సొహిత్రం |పభావం గాఢంగా నాటుకున్నది. ఐ సి ఎస్‌. పరీకిలో ఉ తపదె కూడా 
థ్‌ (9 9 
౧ అన్‌ బక పు 
గుర్రపుస్వారీ చేయజాలక అనరు డయ్యాడు, ఒకనారి గురంపషె దరి స వం 
ఘా a - a 
ఫ్ర ర అలి ఇల కు ఎకరా ర్‌ తాల్‌ 
స్వారీలో శిక్షణా పొందటానికి ఆర్టిక పిసి చే అడ్రుపడింది. మ్‌ హారుడు క Pg a 
అ 
లో జా CR * ౬ వామి ON వా | 
ఉ తీరుడె గొప్ప ఉద్యోగం చేస్తాడని ఆశిం? విన తండ్రి కుమారుడు ధావత చవర. తరగ 
౨ రాగి = 
వసూ ఒక ఓడ (ప్రమాదంలో చిక్కుకొన్కి చనిపోయాడని పుకారు విసి ఆకాలం 
Pn 2) 
చెందాడు. అందువలన తండ్రిని చూడటేక పోయాడు ఆం విందుడు. ఇం: ఎంఎల్‌ నె 


అడ స్త ది Cas aan శా ఇ 
బరోడా సంస్టానాధిపతితో ఒక ఉద్యోగం చె కయటానికి అంనీకరించి నెలప చా. 00 _ 


లకు పష సట 1893 లో జరిగీన ఈ మలుపు బహుళ అరవిందుని ఉజకంల్‌ 


నిస్పృహ నిరాశలు ఇనుమడిం ఎడాసికి ద్య|ోతకంచసి ఉండవచ్చు, హా ఊతూడొటి 
యనా 
నే ఆల ఆ ఎ a జ 
చిల్ల రి పనులు అనేకం చేయాల్సిరావటం, తన (ప్రతిభకు సానబెట్టుకున అవకాశం లేక 
_ కీ ట్‌ ఇ =. ఖా. 
వోవటం మరొక అశనిపాతం, అరవిందునక బరోడా కళాశాలల ఆంగ్ల పెంచి 
బోధించే అవకాశం లభించిన తర్వాత కొంత ఉపశమనం కంగిండేమోా డెంగాం భాషే 
బాగా నేర్చుకున్నాడు. “ఇందుప్రకాశ్‌ * అనే పత్రి లో తీవ్రంగా వ్యాసాలు వ్రాశాడు 
ఇ ఇ ణి wnt 

వ త నాలచటం( ఆన కి ఒకవాలు తగి తోం ni రాజు 

రనడే వాటి తీవ్రత తగ్గించి లనటంతో అస కి గ a 
గలదు ఆయితే ఆఅవచెందుని 


” న జ 
కీయాల మితవాదం ఓ నుండే అరవిందునకు అ గెచ్చ 


అతివాదం ఎక్కడ నుంచి వచ్చింది ? 


బరోడారో జతీన్‌ దెనరీ వివేక కారునితో పరిచయహెంది. ఇతర పిప్పి పుకొరులడో 
ల 


య చం గ 


ann nm 
గ నం. సన్న పం లా re es ళ్‌ 
సన్నిహి తుడయ్యాడు. ఆదిగాక ఏటా ర న అనమిలబువవి అం! ల్‌ పజ న కాం 


184 


పూజ, (ప్రజల ఉత్సాహం, జెంగాలీయుల వీరారాధన గమనించాడు. రహస్య సంఘా 
లలో చేరి గీతపె క తిపెటి (ప్రమాణం చేశాడు. ఇవన్నీ అరవిందుని బరోడా జీవితపు 
cn అణి © 
విపవ ధోరణికి సూచనలు, అక్కడే సిస్టర్‌ నివేదితతో పరిచయమెంది. 
c౧ రాం 


1901లో అరవిందునకు మృణాళినితో వివాహామెంది. ఆమె వయసు అప్పటికి 
14 సంవత్సరాలు, ఆరవిందుని వయసు 41 సంవత్సరాలు, పివాహాస్‌క్‌ శుద్ది సుక 


వాలంపే నిరాకరించాడు. 


లా! 


బరోడా జీవితంలో అరవిందుడు ఒక సిద్దాంతం (ప్రతిపాదించాడు. “భవ సి 
మందిర అనే పు సకం |వ్రాశాడు. అడవులలో ఒక భవాని మందిరం నిర్మించి 
కొందరు విప వ కార్యక రల్ని శిక్షితులజేసి దేశానికి అర్పించాలని అందులో సారాంశం, 


తన ఆశయాన్ని ఇతర విప్లవ నాయకులతో చర్చించాడు. నివేదిత (వ్రాసిన “కాళ్లి అనే 
(గంధం (పబావంకోబాటు, బెంగాల్‌ సం(ప్రదాయంలో గల చండిక్క మాత మొదల న 
వీరోచిత మతవిషయాలు దృష్టిలో పెట్టుకొని భవానీమందిర్‌ సూచన చేశాడు. కాని 
ఆచరణలో అమలు జరగలేదు. ఈ భావన జపాన్‌ దేశాన్ని ఆదర్శంగా స్వీకరించి 
జాతి శ క్రిని వెల్లడించాలని వ్రాశాడు. భవాని మందిర్‌లో శిక్షణ పొందబోయె వారికి 


కఠిన నియమాలు కొంత యోగం జోడించి చెప్పాడు. 


1904 లో వైస్‌ (ప్రిన్సిపాల్‌గా అరవిందుని స్తాయి పెరిగింది. ఆసక్తి రాజ 
కీయాలలో “పెరిగింది. భార్య బరోడాలో ఉండక పోవటం వలన (బ్రహ్మచారి జీవితమే 
కొనసాగింది. భార్య మృణాళిని బ్రహ్మ సమాజికురాలు, ఆమెను తన మార్గం ఆనున 
రించమన్కీ త్యాగం చేయడానికి సిద్దపడమనీ జాబులో వ్రాస్తూ తనపై నమ్మకం 
ఉంచితే తన శ క్తి ఇసానన్నాడు. (బ్రహ్మసమాజం వలన పవిత్ర విషయాలు వినే 
సహనం కోల్పోయావంటాడు ఆమెను. తన ఉ తరాలు రహస్యంగా ఉంచమని 
నొక్కి చెపుతాడు, మొత్తం మీద ఆమెతో సక్రమంగా కాపురం చేయలేకపోయాడు. 
ఉగ రాజకీయాలు ఆధ్యాత్మిక చింతన సంసారం చేయనీయ లేదు. తనను అఆర్లం 
చేసుకోమని బంధువుల ఎ త్రి పొడుపులు కొతరు చెయ్యవద్దని చెపుతూ ఆమె నుండి 
(ప్రోత్సాహం, ఓదార్చూ కోరాడు, 1906లో కలక తా జాతీయ కళాశాల (ప్రిన్సిపాల్‌గా, 


24] 165 


“వందేమాతరం” సంపాదకుడుగా కృషి చేశాడు. బరోడాలో ఉండగా తరచు 

యోగులను కలుసుకోవటం, అనుభవాలు పొందటం జరుగుతూనే ఉన్నది, ఆయనను 

ఆధ్యాత్మిక రంగం లోకి సంపూరంగా దింపినది విషు భాస్కర్‌ లేలే అనే మరాఠా 
ణు (an) 


m= 


యూాగ్న, 


కౌాం[గెనులో అరవిందఘోష్‌ తిలక్‌, బిపిన్‌ చం[ద్రపాల్‌, లజపతిరాయ్‌ ఆతి 
వాదులుగా చలామణి అయ్యారు. బిహిష్క_ర జో ద్యమంలో ఆరవిందుని పాత్ర చాలా 
వున్నది. ఆతని దృష్టిలో దైవం, దుర్గ రూపంలో మూ_ర్రీభవించింది. (బిటిష్‌ వారికి 
విజ్ఞప్తులు చేయటం అతనికి బొ త్రిగా ఇషం ఉండేది కాదు. కాంగెస్‌లో మితవాదు 
అకు వ్యతిరేకంగా నూతన వక్షం ఏర్పరచారు. బహిష్కరణోద్యమం అంటే (ప్రభు 
తానికి చట్టబద్దంగా సహకరించక పోవటమని నిర్వచించాడు న్వరాజ్యమంే 
స్వాతం[త్ర్యమేనని విదేశీ అదుపులు లేని స్వేచ్చాయుత పాలన అని చాటింది అర 
విందుడే. 


భారతీయలు పాలనతో పాల్గొనటం, కాసన సభల్లో (ప్రవేశించటానికి అనుమతి 
ఉండటం వలన [ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడ్డాడు. జాతికి స్వేచ్చ ముఖ్యం 
గనుక్క అది కాపాడుకోటానికి ఏ మార్గమైనా అనుసరించ వచ్చునని సిద్దాంతీక 
రించాడు. విప్లవం రావాలంటే ఒక కేంద్ర శ_క్తి అవసరమని ఆయన భావించాడు. 
మాతృభూమికి త్యాగం కౌవాలంట్టూ ర కం ధారపోసి అయినా ఆమెకు జ్యోతి వెలి 
గించాలన్నాడు. నియంతృత్వం అనే పదం వాడక పోయినా ఇంచుమించు ఆ లక్షణా 


అన్నీ కావాలన్నాడు, 


1907 లో సూరక్‌ కాంగెసు సమావేశం ముందు అతివాదులందరికీ విజ్ఞ పి 
చేసూ మితవాదులకు వ్యతిరేకంగా “జాతీయసభ” ఏర్పడాలన్నాడు ఆర విందుడు. దీని 
(ప్రధమ నమాపవేశం 1907 డిసెంబరు 23 న హరిహూర్‌ లో జరిగింది. కొంగెసును 
వళపరచుకొన్మి దానిని పూరి గా విచ్చిన్నం చేయాలని ఆరవించుని ఆలోచన సూరతీ 
కాం[గెసు సమా వేశంలో క నీలికస కారణం తానే ఆని ఆయన అంగీకరిం 
చాడు కూడా. 300 మంది అతివాదులు ఆఅరవిందుని అధ్యక్షతన సమావేశ మైనారు. 


186 
భవిష్యత్సథకం రూపొందించటానికి ఒక సంఘాన్ని నియమించి, స్వదేశీ స్వపరిపాలన, 
జాతీయ ఏద్య, విదేశీ వసు బహష్కరణలపె తిర్మానం చేసినా 'మళ్ళీ ఎన్నడూ ఆ 
సమావేశం ఆశించిన వని జరగలేదు. ఉడేకమే గాని వివేచనలేని ధోరణే ఇందుకు 
కారణం. | 


ఆంగ్లేయుల రాజకీయ భావాలు భౌతికవాదం చుట్టూ పెంపొందాయని ఆది భార 

తీయ సంస్కృతికి పనికిరావని అర విందుని ఉదేశ్యం. మితవాదుల కాం్మగెసును (ప్రజా 

స్వామిక వ్యతిరేక పక్షంగా చిత్రించాడు. విదేశీ పె త్తనంలేని పూర్తి స్యతం(త్రం తన 
ఉదేశం అని దేశ ప్రజలకు ఇచ్చిన చివరి రాజకీయ పత్రంలో పేర్కొన్నాడు, 


1908 మే నుండి 1909 మే వరకు ఒక సంవత్సరం పాటు జై లులో పెట్ట 
బడిన అనంతరం, నేరం నిరూపణ గాక విడుదల గావించబడిన అరవిందుని రాజకీయ 
భోరణిలో చాలా మార్పు వచ్చింది. ఉగ అరాచకవాదుల చర్యలు ఖండించటం' 
(ప్రారంభించాడు. చటబదమెన [పభుత్వంపె ద్వేషం లేకుండా పోరాటం సాగించ 

బట m= వూ 
మన్నాడు. స్వరాజ్య లక్ష్యంగా (ప్రభుత్వంతో సహకరించి ఒడంబడికకు రావటానికి 
అతివాదులు సిద్ద మేనన్నాడు, అరవిందుని ధోరణిలో వచ్చిన ఈ మార్ను ఆత్యంత 
ఆశ్చర్యకర మైనడే. 


బెంగాలీలో ధర్మ”, ఆంగ్ల ౦లో “కర్మయోగ?” ఆనే పతికలు చేబట్టి సిరా 
బాసు సున్న అర విందుని అరెస్తు చేయవచ్చుననే వా ర్త 1910లో ఆయన్ను చందర్‌ 
నాగోర్‌కు పాలిపోయేట్లు చేసింది. ష్మపిల్‌ శన క్‌ హన్యంగా పాండిచేరి చేరుసన్నాడు. 
రాజకీయరంగం నుండి పూర్తిగా విరమించుకొని ఆధ్యాత్మిక పరిధిలో (ప్రవేశించాడు. 
రాజకీయాల గురించి అప్పుడప్పుడు |వాసిన్కా అవి తా త్తికంగానే వున్నాయి. అనేక 
ఆర్థిక బాధలకు గుర “ఆర్య” అనే తాత్త్విక పత్రిక స్తాపించి పాల్‌ రిచర్డ్‌, ఆతని 
భార్య సహకారంతో దీనిని 6 సంవత్సరాల పాటు నిర్వహించాడు. 1914 లొ మీరా 
రిచర్డ్‌ అరవిందుని ఆకర్షించింది. (ప్రతిరోజూ సాయంకాలం కొబ్బరితో చేసిన" తీపి 
పదార్ధాలు తెచ్చి సెసేది, కోకో కలిపి ఇచ్చేది. (ప్రతి ఆదివారం ఆమె ఇంటికి విందుకై 
అరవిందుడు వెళ్ళేవాడు, రాత్రి వది గంటల వరకు 'సంభాషించుకునేవారు. మొదటి 


187 


(ప్రవంచయుద్ద కాలంలో (ఫ్రాన్స్‌ వెళ్ళిన మీరారిచర్త్‌ తిరిగి 1920 లో వచ్చి ఆర 
విందుని ఆశ్రమానికి అధిపతిగా బాధ్యతలన్నీ స్వీకరించింది. “ఆర్యన్‌ స్టోర్స్‌” 
(ప్రారంభించటానికి ఆమె పెట్టుబడి పెట్టింది. 37 సంవత్సరాల వయస్సులో అరవిందుని 
పట్ల ఆకర్తి తురాలై న మీరారిచర్త్‌ 43 సంవత్సరాలకు ఆతని చెంత పూర్తిగా వుండ 
టానికి నిశ్చయించుకొని భర్తను పిల్లల్ని స్వదేశంలో వదలి వచ్చింది, ఆభ్యాత్నిక 
సాధనలో అరవిందునకు తతత నిలబడింది. 


1918లో అనిబిసెంట్‌ కోరగా “భారత జాతీయవాది అనే ప్రచ్చన్న నామంతో 

ఆంగే యుల సంస్క్రరణలపె వ్యాసం [వాసూ అవి చిక్కు.ల్ని తె 
i? వా న 1 J 
యన్నాడు. స్వరాజ్య పారీ సాపిస్తూ తనకు ఒకప్పుడు అడ్బొకేట్‌ గా పనిచేసిన చి త 
అ అ — వాలి 
రంజన్‌దాస్‌ సందేశం ఆడిగిత్కే నిరాకరిస్తూ తాను స్యరాజ్య పార్టీకి మౌనంగా 
సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి రమ్మని పత్రిక సంపాదకత్వం 
స్వీకరించమని తిలక్‌ కోరగా నిరాకరించాడు. 1925 లో అతివాదులై న లజపతిరాయ 
(వభ్యుతులతో చర్చలు జరిపాడు. మొత్తం మీద రాజకీయాల పట్ట ఆస క్తి [కషుణా 


—౨ సు 


సడలిందనే చెప్పొచ్చు. 1950 డిసెంబరు ఏ న పాండిచేరిలో నే మరణించాదు 


అరవిందుని త్త త్య 0 


ప్పదుచ్చేరిలో (ప్రశాంతంగా కాలం గడుపుతూ అరవిందుడు తన తాత్త్విక 
యోగ చింతనలను “ఆర్య” ఆనే పత్రికలలో పుంఖాను సృంఛఖంగా (వాళారు. రాతల్లో 
కవిత కనిపిసు ౦ది, ఆంగ్ల సరళం గాదు, నాౌరికేళసాకం, శాభాచం(క్రమణం. చివ్య 
జీవనం, మానవాళి ఆదర్శం, పూర యోగం ఆనే (గ్రంధాలలో ఆయన త త్వం విస్ప 

ణ షా oes: 
తంగా వుంటుంది. సూలంగా సారాంశం యిది, 
అ 
సత్యమంతా ఒక్కటే, అది (బిహ్మ. ఉనిక్కి చై తన్యం, సగుణం, నిర్గుణం 
అధి అన అద జై 

భౌతిక, మానసిక్క ఆధ్యాత్మిక లక్షణాలన్నీ (బహ్మ స్వరూపమే, పదార్థం, జీవితం , 
మనస్సు, ఆత్మ కూడా (బ్రహ్మలో భాగమే. పరస్పర విరుద్దంగా కనిపించవచ్చు గాని 


188 


ఆంతా ఒకే సత్య స్వరూపం, (బ్రహ్మ పార మార్చికమూ, లోకము కూడా (బహ్మ 
సత్యం సచ్చిదానంద లక్షణం, ఆదే శివలీల. అరవిందుని త త్వం. (ప్రకారం మానసిక 
పరిధి స్వల్బ మైనది. దానితో అనూహ్యమైన _బహ్మనత్యాన్ని చూడ (ప్రయత్నించటం 
అసాధ్యం. (బహ్మను “ఫలానా అని నిర్వచించటంగాన్స్మి ఫలానా కాదు అని గానీ 
చెప్పటం అరవిందుని తాత్విక దృష్టిలో సరికాదు. ఈ భావన కేవలం ఆయన దృష్టిలో సె 
కాక హిందూతత్వ మంతటిలో ఉన్న భావమే, 


సృష్టి శూన్యం నుండి జరగలేదు. బహ్మ నుండి ఆవిర్భవించింది. కనిపించే 
లు 
(పతి దానిలోనూ (బ్రహ్మ సత్యం అంత రీనంగా ఇమిడి ఉంటుంది. (బ్రహ్మ నుండి 
౧ 
జగత్తు ఎలా ఆవిర్భావం చెందిందో (గ్రహించాలంటే మానవుని స్తాయి పెరిగి అతి 
మానవ స్తాయి రావాలి. నచ్చినానంద [బహ్మక్కు జగ తుకు వారధి, అతిత మానసిక 
స్థాయి (బహ్మనుండి అతీతమానసిక స్థాయి పై స్తాయి మనస్సు, దివ్య జ్ఞానం, 
మనో విజ్ఞానం, ఉన్నత మనస్సు, మనస్సు, అత్మ, (ప్రాణం, పదార్థం ఈ [క్రమంలో 
దై వళ క్రి అవరోహణ [క్రమంలో అన్నిటా ఇమిడి ఉంటుంది. ఇది తిరగే సే పరిణామ 
(క్రమం' వుంటుంది, పదార్గంనుండి (పాణం పరిణమించటనుంక, పదార్థం లేకుండా 
పోవటం కాదుగా. మార్పు చెందుతుంది అంతే. అంతే పెస్తాయి గర్భితంగా కింది 
స్తాయిలో లేనిదే ఈ విధంగా ఆవిర్భవించటం కుదరదు. ఇలా చూచుకుంటూ పోతే 
సచ్చిదానంద స్థాయి లభీసు ౦ది. పరిణామం అంతే వునికిలో గల చె తన్య స్థాయి 
పెంపొందటం, విప్పారటం, వున్నత సాయికి చేరటం, సమన్వయీకరణ పరిణామ 
| అ 
లక్షణాలు, అతి మానసిక దశలో మానవుడు రూపుమాసి పోడు. మార్పు చెందుతాడు. 
ఆధ్యాత్మిక దృషి విప్పార్హి వా సవాన్ని [గహించే అతి మానవుడు శివశకి ని కనుగొం 
లు గ్‌ అవి 

టాడు. అలా పె దశకు వెళ్ళిన ఆతి మానవుడు తాను ఆనందిసూ తృ పిపడక, ద్రహ్మ 
సత్యాన్ని పదార్థపు వునికిలోకి తెచ్చి, పదార్థ మంతా దివ్యత్వంగా మార్చటానికి తోడ్పడు 
తాడు. అదే పూర్త్ణయోగం. అప్పుడు డబ్బు, కామం, రాజయోగం, ఆరోగ్యం, ఆరికత 
| (వ ళా 


అంతా దివ్య స్టాయికి చేరుకుంటుంది. దె వలీలలో అంతర్భాగ మౌతుంది. 


189 


జరిగేది జరుగక మానదని వూరుకుంకే పరిణామక్రమం పూరి గావటానికి 
బాలా కాలం పడుతుంది. దైవ సృష్టిలో పాలు పంచుకొని తోడ్పడటం మానవ 
కర్తవ్యం. సాధన ద్వారా ఇది సాధ్యం. దీన్ని పూర్త లేక విశ్వయోగం అనొచ్చు. 
మానవునిలో సమన్వయదృషి ఉంటేగాని దై వకార్యానికి చేదోడు కాలేడు. అంటే 
భౌతిక నై తిక స్వభావాల పొందిక సమన్వయదృష్ట సారిం చుకోవాలి. పరిణామక్రమంలో 
శమేణ దె వం బిహార్లత మౌతుంటుంది. అరవిందుని పూర్త యోగంలో ఆచరణ, 
ధ్యానం, చె చె తన్యం, వివేచనతో పరిణామంలో ఆరోహణ, అవరోహణాల్ని (గహిం 
చటం (ప్రధానాంశాలు. మానవుని లక్ష్యం దివ్యమానవుడుగా దె దె వకార్యానికి తోడుడట 
మైతే దాని సాధనకు పూర్ణయోగం తోడ్పడుతుందంటాడు ఆరవిందుడు. 


భారత తాత్విక రంగంలో ఇంతకు ముందే చెప్పబడిన జ్ఞాన, కర్మ, రాజ, 
హఠయోగాలు, వైష్రవతాం త్రిక, వేదాంత పద్దతులు పరిశీలించి, సిద్ది, శుద్ది ము క్త భుక్తి 
మార్గాలు పరికించి వీటన్నిటినీ తన పూర్తయోగంలో _సమన్వయించానన్నాడు 
ఆరవిందుడు, అచంచలత, స్తరత్వాల్కు శాంత్కి మౌనం తన యోగ లక్షణాలుగా 
పేర్కొన్నాడు, సాయుజ్య, సద్దర్మ, సామీప్య ము కి మార్గాలస్నీ ఇందులో ఉన్నా 
యన్నాడు. పూర్ణ యోగానన్నుసరించి అన్నమయ్య (ప్రాణమయ, మనోమయ జీవులను 
చె దె తన్య పురుషులు గావించటం (పధమదశ, ఆధ్యాత్మిక దృష్టి, సచ్చిదానంద లక్షణాలు 
మూ ర్రీభవించటం రెండోదశ, తృతీయదళ అతీత మానవదశ, ఆతను పూర్త యోగి, 
ఇక్కడ సాధ్యం, సాధన సాధకుడు అనే భేదంపోయి అంతా దైవంగా (గహించబడు 
తుంది. పూర్తయోగ సాధనకు చి త్రశుద్దితోకూడిన తృష్ట ఆత్మవికాసం, చై వానికి 
సంపూర్ణంగా అర్సించటం అవసర ౦. 

పరిణామ దళలో తరువాతదశ ఆతీత మానవజాతి ఆవిర్భవించటం, భూమిపై 
ధర్మ రాజ్య స్థాపనకు వీరు తోడ్పడతారు. పరిణామం అతి మానవ స్థాయితో అంతం 
కాదు ఇంకా ఉన్నత స్థాయిలున్నాయి, 


(బ్రహ్మకు ఒక స్వరూపాన్ని లక్షణాన్ని అమర్చి పరిమితంగా చూడటం దృష్ట్యా 
ఆలోచి సే స్పై జగత్తు మాయ అనొచ్చు. కాని సచ్చిదానంద స్వరూపంగా (గ్రహి సే సే మాయ 


190 


కూడా చె వలీల అని తెలుసుకోవచ్చు. ఆ స్దితిలో మానవుడు సుఖదుఃఖాలను స్వయంగా 
స్వీకరించగలడు. అది సాధించటానికే అరవిందుడు పూర్ణయోగం చెప్పాడు. 


చరిత్ర సంస్కృతి, పరిణామం (ప్రయోజనంతో కూడినది గనుక చరిత్ర అం'ే 
(బ్రహ్మ చర్విత ద్వారా బహిర్గత మౌతుందంటాడు. భారతదేశంలోని బెంగాల్‌ జాతియ 
వాదంతో ఇది స్పష్టంగా కనిపించింది. భారి త దేశం స్వాత౦[త్యం పొందటం దై వేచ్చ. 
జాతీయోద్యమంలో దైవమే అసలు నాయకత్వం వహి స్తున్నాడు. భారతీయులు ఈ 
పోరాటంలో |బిటిష్‌వారి కింద శిక్షణ పొందుతున్నారు. భారత చేశ చరిత్రకు భేదాలు 
సూచన (ప్రాయమైనవి, 

నాగరికత (ప్రాణాన్ని సూచించే విధానం. సుఖంగా (బతకటం నాగరికత 
లక్షణం. ఇందులో సృజనాత్మక శ కులు సంస్కృతి పరిధిక్కి మానసిక రంగానికి 
చెందినవి. వీటన్నిటికంచె సచ్చిదానందం గొప్పది. 


భారత దేశంలో సనాతన ధర్మ మే జాతీయత, సాంస్కృతిక ఐక్యత అంతర్తీ నంగా 
భారతదేశంలో ఉన్నది. సాహిత్యం, కళ మతం, ధ్యానంలో ఇది ద్యోతకమౌతుంది. 
జాతీయవాదానికి ముఖ్య (ప్రాతిపదిక మానసిక మైనది. జాతికి ఒక ఆత్మ ఉంటుంది. 
విదేశీయుల పాలనలో జాతి ఆత్మ అంధకారంలో ఉన్నది. ఆది మరలా చై తన్యవంతం 
కావాలి అంటాడు అరవిందుడు, 


జాతియ వాదానికి మతాన్ని జోడించటం ద్వారా అరవిందుడు గతాన్ని తిరగదోడ 
టంకోన్తూ యువకులను రెచ్చగొట్లటంలోనూ ప్రధానపాత్ర వహించగతిగాడ్డు. ఆధ్యాత్మిక 
రంగంలో భారత (ప్రాధాన్యం ఆధిక్యత నొక్కి చెప్పి, ఆధ్యాత్మిక సామాజ్యవాదం 
చెప్పాడు. ఆధ్యాత్మిక రంగంలో (ప్రపంచాన్ని జయించటానికి భారత దేశం నాయకత్వం 
వహించాలన్నాడు. (ప్రపంచాన్ని కాపాడగలది భారత చేశమని నమ్మాడు, జాతీయత 
ఆధారంగా మానవజాతి ఐక్యత సాధించవచ్చునని ఆశించాడు, 


గతాన్ని తిర గదోడటంలో అరవిందుడంతగా భారత ఆధునిక త త్వ రచయిత 


లెవ్వరూ తోడ్పడలేదు. వ రమానాన్న్కి ఇ భవిష్య త్తునూ విన్మరించ్చి- గతంపై ఆధారవడే 
గుణంతొ" బాధపడుతున్న - భారతీయులకు. అరవిందుని ఆధ్యాత్మిక ఆదర్శవాదం ఇంకా 


191 
మ తుమందువలె పనిచే నుంది. 'వేదాల్లో గీతలోవో. ఫర్వన్వం ఉన్నదనుఫనే ధోరణి 
అశాస్త్రీయ ధోరణి (ప్రజిలింవ జే సుంది. ఆరవిరిభుని జాతీయవాదం భారతజాతి ఆధిక్య 
తను సూచిసున్నది; దీనికి మారుపేరు ఫాసిజం. దానికి ఎంత ఆధ్యాత్మిక ముసుగు 
వేసినా వా సవానికి మిగిలేది జాతకహారి కారే. ఒక జాతి అహంకారాన్ని ఖండిస్తూ, 


మరొక జాతి ఆహంతాఠాన్ని రెచ్చగొట్టటం చంకుఛిత ధోళణి, 
ట్ర 


ఆరవిందుడు చెప్పిన (ప్రకారం పరిణామక్రమం జరుగుతుందస్కీ అతీత 
మానవుడు వసాడనటానికి ఆధారాలు ఏమిటి అని (ప్రశ్నించుకుంపే ఆరవిందుని పై 
నమ్మకం ఉంచట మేనని సమాధానం చెప్పుకోవచ్చు. త త్వం పేరిట ఏదైనా చెప్పొచ్చు, 
రుజువు చేయవలసిన బాధ్యత త త్వపే త్రలకు లేదుగా 1 


అరవిందుడు ఆ అతివాద రాజకీయాల్లో సాధించజాలని “భవానీ మందిర్‌” 
ఆశయం తన ఆశ్రమంద్వారా సాధించాలనుకున్నాడు. ఆధ్యాత్మిక ఉగ్రవాదిగా మారాడు. 
భారత దేశీయులు ద్రపంచానికి మార్గదర్శకులుగా అతీత దశలో ఉంటారని ఊహిం 
చటం ఇతర మానవులను కించపరచటమే, పరోక్షంగా ఆయన ఒకవిధంగా ఆధ్యాత్మిక 


పాసిను అనొచ్చు, 
ట 


పరిశీలక (గంధాలు a 


1. Sri. Aurobindo : The Life Divine (2 Vol,) Sri Aurobindo 
Ashram, Pondicherry. 


2. Sri Aurobindo వ The Synthesis of Yoga (2 Vol.), Sri 
Aurobindo Ashram, Pondicherry. 


3. Sri Aurobindo : The Ideal of Human Unity, Sil 
Aurobindo Ashram, Pondicherry. 


4. Sri Aurobindo : Foundations of Indian Culture, Sri 
Aurobindo Ashram, Pondicherry. 


192 


5. A.B. Purani :TheLife of Sri Aurobindo, 1964, 511 


Aurobindo Ashram, Pondicherry. 


Haridas Chandhuri : Sri Aurobindo, The Prophet of Life 
Divine, 1960. 


Sri Aurobindo : On Himself and on the Mother, Sii 
Aurobindo Ashram, Pondicherry. 


Daniel Argor : Moderates ana Extremists in the Indian 
Nationalist Movement, 1967, Asia, 
Bombay. 


25} 


వ వచచ చచ పప చ చా చచ వ చ నవ చచ చ చాచచా నచాపుచచచ నననానాచన నాకో 2 నచ పచాచచచానానచసపపనా 


రాజకీయ ఉద్యమాలు = వునర్వికాసం =/ 


ఇ వాత చాచాచ చాప చా చచ నచ చచ చా లొ చావా చాచా తంతాను చనా యా నయా టాపు యానా 


న! ఉద్యమం న పునర్వికాసనం 


కమ్యూనిస్టు పా వారి కి భారతచేశంలో 7న ఏళ్ళ చర్విత ఉన్నది. 1920 (ప్రాంతాల్లో 
టె ౧ 
గార ంభమై అజ్ఞాతం గ్కా వాహాటంగా అనేక ఒడుదుడుకులకు లొ శై న కమ్యూనిస్టు 
మహాన్‌ ఉత కన త్న తీరులో చేయూత నిచ్చింది. en రాకముందు 
ఆ ఎ చా పః 


ఇఉదముంవకులు ముందుకొచ్చి మతాన్ని తృణీకరిం ంచారు. ఆదర్శంగా కులాంతర్క మతాంతర్శ 
ఠా “శుంతర వివాహాలు చేసుకున్నారు. మత ఉత్సవాలలి సే మూఢనమ్మకాలకు వ్యతిరే 


కంగా కమ్యూనిజాన్ని ప్రజారంచేశారు.. ముస్తిం యువకులు అనేకులు శుకేతరంగా 
ఈ ద్యమాల్లో పాల్గొన్నారు. 
౧ శ 


నాంతంశాణనంతరం కమ్యూనిసు పాఠ గోవధ నిషిధంవంటి అశా ప్ర్రీయ 
SEs 
ఆఈోరణుల్ని వ్యతిరెకించించి, మతకలహోలను ఖండించింది. “సెక్యులరిజం కోన 
కమ్యూూనిను పారీ నిలచింది. 

వరి వె 


దేశంలో ఎన్నికలలో పొళ్లొన్న కమ్యూనిస్టుపారి కేరళలో తొలుత అధికారం 
తోకి రాగా ఉ త్తరో త్తరా వ జెంగాల్‌, (త్రిజవలో అధికారాన్ని చెపటిండి 


లు 
ళ్‌ 


3 (వా నవ గనక మారాం శ అద 
చ హ్పలు పడకపోలేదు. 1959 _ 60 ల కిరశల మకశ కులు కమ్యూనిస్తుల్ని 


194 


ఆధికారం నుండి దించేవరకూ ఆందోళన చేశాయి. కమ్యూనిస్టుపార్టీ క్‌ సీర్ధాంతరీత్యా 
మతం (ప్రధానంకాదు. మతం మ త్తుమందు వంటిదని మార హెచ్చరతించినప్ప టిక్కీ 
అదొక ఉపరితల నిర్మాణం (Super structure) అని భావించారు: ఆర్సిక పునర్ని 
ర్యాణం జరిగితే మతప్రభావం దానంతట అదే పోతుందనుకున్నారు. అది తప్పు అని 
ఆచరణలో స్పష్టంగా రుజువై ౦ది. కమ్యూనిస్టులు అధికారంలో వున్న యూరప్‌ దేశాల్లో 
మతం మళ్ళీ విజృంభించ్చి తలెత్తింది. రష్యాలో సె తం మత (ప్రభావం మళ్ళీ చిగురిం 
చింది. ససాతనులు ఇంకా చావ ఉందనిసించుకున్నారు, 


కేరళ్ళ పశ్చిమ బెంగాల్‌లో కమ్య్యూనిసులు పలిపాలించినప్పటికీ మత [పభావాసన్నిి 
(2) 
మూఢనమ్మ కాల్ని తగించలేకపోయారు. కేరళలో అయ్యప్ప భ క్కి పశ్చిమ బెంగాల్‌లో 
౧ నా! 
దుర్గ, కాళి పూజలు పెరిగిపోయాయి, కమ్యూనిస్టులు ఓట్ల కోసం రాజీపడ్డారు. 


శాస్త్రీయ విద్యా విధానం కావాలన్న కవ మ్యూనిస్టులు మతాన్ని సీరియస్‌గా పట్టించు 
కోలేదు, చివరకు అచే కమ్యూనిస్టులకు (ప్రథాన శక్రువై ౦ది. పునర్వికాసానికి అడు 
గడుగునా అద్దోచ్చే మతాన్ని అశ్రద్ద చే సే ఎంత |క్రమాదమో (గ్రహించలేక పోయారు, 


రష్యా విష్ణవం గమనించిన కొందరు భారతీయుల్లో మాల్క్సిస్టు సిద్ధాంతాల 
ఆకర్షణ 1919 లోనే (ప్రారంభమైంది. కాని పార్టీ పెళ్తు సాహసం చేయలేకపోయారు. 
భారత కమ్యూనిస్టు సాక్సీ తొలుత రష్యాలోని తాష్కెంట్‌లో జనించింది. దీని పితా 
మహుడు ఎం, ఎన్‌, రాయ్‌, 1920 నుండి ఇండియాకు పుంఖాను పుంఖంగా 
నాహిత్యాన్ని పంపించి భావ (ప్రచారం సాగించాడు రాయ్‌. ఇంటర్నేషనల్‌ (సెస్‌ 
క రెన్బాం డెన్స్‌, ది వాన్‌ గార్డ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ (ప్రతులను నావికుల 
ద్వారా దేశంలోకి గుప్పింప చేశాడు. ఉత్తర (పత్యు తరాల ద్వారా అనేకమందిని 


పభావితుల్ని చేశాడు, 


గ 


1920 లో అనేకమంది భారతీయ ముస్త్‌ ౦ళ్కు టర్కీ పోరాటానికి కాలినడకన 
బయలుదేరారు. వారిలో కొందరిని చిక్కించుకొన్మి తాష్కె_ంట్‌లో 1920 సె'పైంబరు 
నుండి రాయే శిక్షణ యిచ్చాడు, ఆసియాలో విప్లవ చర్యలు కొననాగించటాని'కై 
తాష్కెంట్‌ లో రాము స్థాపించిన "సెంట్రల్‌ ఏషియాటిక్‌ బ్యూరో అట్లా పని (ప్రారం 


195 


- భించింది. అయితే ఇండియా నుండి వచ్చిన వారిలో కొద్దిమందే ఉపయోగపడ్డారు. ఆ 
కొద్దిమందితోనే 1920 నపంబరులో (ప్రవాస కమ్యూనిస్తు పార్తీని ఏర్పరచాడు. దీని 
నార్యద మహమ్మద్‌ ష ఫీక్‌ , ఇందులో తొలి సభ్యులుగా అవసీమణర్తీ, అతని భార్య 

నోప్కా రాయ్‌ ఆతని భార్య ఎవిళిన్స్‌ మసూద్‌ అలీషా, అబుల్‌ రబ్‌, తిముల్‌ఆబార్య 
మౌకత్‌ ఉస్మాని అబ్లుల్లా సబ్రర్‌ ఉన్నారు. కావి సోఎయక్‌ యూనియన్‌కు ఆప్పని 
సాన్‌కు మధ్యగల దారి వాడుకోటానికి ఆప్హ నిస్తాన్‌ ప్రభుత్వం నిరాకతించినండువలన్క 
తాష్కెంట్‌ నుండి మాస్కోకు పార్తీ ని క స 
రేశంలో కమ్యూనిస్టు కార్యకలాపాలన్నీ ఎం. ఎన్‌, రాయ్‌ ద్వారా సాగించాలని 
యూరపృలోవున్న వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ ద్వారా కాదని నిశ్చయమైంది, 1921 
ఏప్రిల్‌లో మాస్కోలో కమ్యూనిస్టు యూనివర్సిటీ ఆఫ్‌ టాయిలర్స్‌ ఆఫ్‌ ఈస్ట్‌ సాప్‌ 
చారు. తాష్మెంట్‌లో శిక్షణ పొందినవారికి మాస్కోలో ఉన్నత శిక్షణ ఇచ్చాను 
భారత కమ్యూనిస్టు పార్టీని ఇక్కడ పునర్వ్యస్టీకకిం చారు. 


జటా ఇ వ్యా ౮ నం 
1922 షృపిల్‌ నుండి ఎం. ఎన్‌, రాయ్‌ దెరిన్‌ కం[దంగ్యా ఇంచియా: తన 


లం ఉం 
రచనల్ని ష్మతికల్ని డబ్బును పంపించాడు, ఆఅయిప రామ్‌చరణ్‌ లాల్‌ శరు అనే 
~~ 
జా బట అం డు న | (| 
మాజీ బెంగాలి టెర్రరిస్ట్‌ ద్యారా రాయ దబ్బు పంపి సుంక్కు సాండిచ్చెకీలో టున్న 
జనో జత 


క శాప ష్ష్‌ వై ఎడి చె a 
అతను, తరచు ఆ డబ్బు కావేస సుండే వాడు. ఆఅయినప్పటికే జీవన్‌ లార్‌ ఛట్టు గో పేండ 
ర ల టమ ఒ డ్‌ జ ఖ్‌ 
నాధ్‌ చక్రవర్తి, ధరణి ణీమొహర్‌ కోనా మి నంస్‌కుమార్‌ దాస్‌గు ప సహాకారంతో 
అ 


రాయ భారతదేశంలో తొలి కమ్యూనిస్తు కారగ/కలాపాలసన్నీ సాగించాడు. 


tt 


ఇదిగాక్క కార్మిక ద్యమంలో కార్యగెసు వార ౦తగా సటించుకోనందున ఎం.ఎన్‌, 
' అ 
రాయ అనేక కార్మిక నాయకులను సరచయం చెసుకొని, సాహిత్యం ౩ ంప్పలూ పీంగో 


సన్నిహితంగా ఉండే నిమి తం వెర్షిన్‌లో లేజర్‌ సమాచార బ్యూరోను స్రాపంచాడు, 
మె ౧ ళు 


భారతచేశంలో 1917 లో స్టావితమైః (సేడ్‌ 
అదే జి లా చ nn Ee గ 
కమ్యూనిసు కార కలాపాల కు జాగా ఉపకశించింది దెనిదారా చె pn నూ: తాలు 
క అజ య. జగ ద లా నమ రం ష్‌ అ 
దేశంలో వ్యాపించనారంధించాయి. ఆయితె ఈ సంఘ ప్రవావం చాలా పరిమికంగాడే 


నిలచింది, 


156 


1922 నాటికి దేశంలో కమ్యూనిస్టు సంఘాలు అక్కడక్కడా (ప్రారంభ 
మైనాయి. బొంబాయిలో ఎస్‌, ఎ. డాంగ్కే కలక తాలో ముజఫర్‌ అహమ్మద్‌, 
మద్రానులో ఎం. శింగర వేలు చెట్టియార్‌, లాహోర్‌లో గులాం హుస్సేన్‌ ఉత్తర 
(ప్రదేశ్‌లో షౌకత్‌ ఉస్మాన్‌ నాయకత్వాన కమ్యూనిస్తు పార్టి మొలకెత్తింది. [923 
నుండే కమ్యూనిస్టులు (ట్రేడ్‌ యూనయన్స లో చొచ్చుకపోవారంభించారు. 1922 
నవంబరు నాటికి కొమింటర్న్‌ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలకు డబ్బు, 
అందుతూ వచ్చింది. ఆ యేడు (కేడ్‌ యూనియన్హకు 70 వేల పౌండ్లు పార్టీకి 35 
వేల పౌండ్లు, డాంగే వారపత్రిక “హోషలిప్‌ ఈ 15 సత పౌండ్లు అందాయి, 


లు 


1922లో గాంధీ తన సహాయ నిరాకరణోద్యమం విలిపేయటం కూడా 
కమ్యూనిస్టులకు బాగా ఉపకరించింది. 1922 లో తాష్కెంట్‌ నుండ్కి మాస్కో 
నుండి శిక్షణ పొందిన క మని వైర దేశంలో (ప్రవేశించారు. (ప్రభుత్యం వీరందరిని 
అరెస్ట్‌ చేసింది, 


కమ్యూనిస్టు ఎత్తుగడలు ఎట్లా ఉండాలో 1922 లో రాయ్‌ సూచించాడు, 
భారత జాతీయ కాం(గెసులోనే విశాల (ప్రాతిపదిక పై వామపక్షొలతో కూడిన ఒకపార్పిని 
స్తాపించ చాలి. దీనిని రహస్య కమ్యూనిస్టు కేంద్రం అజమాయిషీ చెయ్యాలి. ఈ ప్రాతి 
పదికపై ఇండియన్‌ సోషలిస్తు పారీ సాపించాలని డాంగే చేసిన (ప్రయత్నం సఫలం 
కాలేదు. ష్ట్ర | 


ముజఫర్‌ అహమ్మద్‌ కు కూడా రాయ మాదిరే (వ్రాశాడు, అయితే 1924లో 
కౌన్ఫూరు క్నుటకేసులో డాంగ్కే ముజఫర్‌, నళినీదాస్‌ గు పృ షాకత్‌ ఉస్యాసీ అరెస్టు 
అయ్యారు. దీనినలన (క్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం దెబ్బతిన్నది. కమ్యూనిస్టు ఉద్యమం 
వెనుకంజ వేసింది తనను వదిలే పే చ (పభుత్వ 1 కేవూ నక్త తన పలుకుబడిని వినియో 
గిసొనని డాంగే |వానుకున్నటుగా ఒక లేఖను మార్క్స్సిన్లులు 1964లో బయటసెటారు. 
వాదే య రు రు 
అది సరె నది కాదన్నాడు డాంగే. 


1924 సెపైంబరు [న సత భీ క కమ్యూనిసు మహాసభకు 78 మంది సభ్యులు 
— లు 
హాజరయ్యారు. అయిత్తే ఆ సమావేశంలో సత్యభ క వాదిస్తూ కమ్యూనిను పాలీ కీ 
న జి అ అ 


197 


రష్యాతో నంబంధం ఉండరాదస్కీ భారతీయ ఫారీగా ఉండాలనీ వాదించారు. అతని 
టు 
వాదన నెగ్గలేదు. రాయ అతన్ని [పభుత్వ గూఢచారిగా తరువాత పేర్కొన్నాడు, 


రాయ కోరిన (ప్రకారం 1925 లో బెంగాల్‌లో తొలి వర్కర్స్‌ అండ్‌ 
పెజెంట్స్‌ పారీ నిర్మాణం జరిగింది. అయితే (ప్రభుత్వం ఇటాంటి కమ్యూనిసు 
లు ౧ (va 
చర్యల్ని బహిరంగంగా సహించదని, జాగ తగా ఉండమని రాయ్‌ హెచ్చరినూ 
వచ్చాడు. పార్టీ కేంద కార్యాలయం బొంబాయి నుండి ఢిల్లీ కి మార్చినప్పుడు కూడా, 
అది సరె న సిరయం కాదని రాయు విమర్శించాడు. 1926 మధ్యలో రాయు ఒక 
రా ణ 
సూచన చేస్తూ కమ్యూనిసు సారీ పేరును వర్కర్స్‌ అండ్‌ పెజెంట్స్‌ పార్తీగా మార్చ 
అభి యట టు యల 
మని సూచించాడు. దేశంలొ ఉన్న విప్లవ శ కుల్ని కలుపుకు రమ్మన్నాడు. 


భారత కము ప తోడ్పడే నిమి త్తం 1926 లో ఇంగ్లండ్‌ నుండి ఫిలిప్‌ 
ల 
| ఇసు అగ రొ కేతగా 
(శ్చాట్‌ పుస్తక వ్మి౭తగా వచ్చాడు. కార్మికోద్యమవకాళాన్ని కమ్యూనిస్టులు అశ్రద్ద 
చేయటం గమనించిన (శాట్‌, రంగంలోకి దిగి నిర్విరామ కృషి చేశాడు, అతని కృషి 
కి జీవం వచ్చింది. 


1927 మార్చిలో కమ్యూనిస్టు కార్యవర్గం డిల్లీలో సమావేశమై, కమ్యూనిస్టు 
పా ఎట్లాగూ పనిచేయటంలేదు సళ రాయ కోరిన (ప్రకారం రద్ద చేయనవసర౦ 
లేదన్నారు. రెండు మాసాల అనంతరం కమ్యూనిసు పారీని సృనర్వకవసీకరిం దారు: 

చి టు థా 
కొమింటర్న్‌తో అసుబంధం కావాలని తీర్మానించారు. కాంగెస్‌లో రాడికల్‌ వర్గాన్ని 


'పెంపొందించాలనసుకున్నారు. 


చొందాయి, షోలాపూర్‌ రాస్ఫూర్కు జంషెడ్‌ పూర్‌ కలక రాలలో కార్మీకో 
దాగా వంజుపన్నది, 1928 డిసెంబరులో అఖిలభారత (పేడ యూనియన్‌ 


4 


రాంగగ్రెసును చేజిక్కించుకోవాలని కము మ్యూనిస్టులు చేసిన ప్రయత్నం వమ్ము అయింది. 


కొది తేడాతో ఓడిపోయారు. అయితే కార్యవర్శంలోకి చెరగలిగారు. 
య 


1928 "సెపెంబరులో జరిగిన ఆరవ కొమింటర్స్నొ కౌం(గెసుకు ఇండియానుండి 
యు 
వే 


అద బద 


దూస్కోోరు ఏడుగురు సభ్యులు వెళ్ళారు ఆందులో మసూడ్‌ అలీషా హవీబ్‌అహమ్మ 


198 


నసీన్‌ అనేవారు బ్రిటిష్‌ గూఢచారులనే పేరిట మాస్కోలో కాల్చేశారు. మాస్కో 

నుండి తిరిగి వచ్చిన అనంతరం షౌకత్‌ ఉస్మానీని పా పారీ బహిష్కరించింది, శ 
© 

ఎం. ఎన్‌. రాయను మాస్కో బహిష్కరించింది. 


అఖిల భారత వర్కర్స్‌ అండ్‌. పెజంట్స్‌ పార్టీ తొలి మహాసభ 1928 డిసెం 
బరు 21_24న కలక త్రాలో జరిగినప్పుడు కాంగ్రెసును వశపర చుకోవాలనే (ప్రయత్నం 
విరమించినట్లు తీర్మానించి, మితవాద కాంగెసు ధోరణిని గర్హి ంచారు, ఆ ఏడు 
చరక వచ్చిచేరి, కమ్యూనిస్టు ప్రా పునర్వ్యవస్టీకరిం స భారత 
కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ పార్టీ విధానాలను. అనుసరించినందుకు మాస్కో 
.తీవంగా విమర్శించింది. కొం|గెసు పార్టీలోనూ, ఇండిసెరడెరిట్‌ లీగొతోనూ ఎట్లాంటి 
నందింఛాలు పెట్టుకోరాదని మాస్కో ఆదేశాలిచ్చింది. 1930 లో జరుగనున్న శాన 
నోల్ల ంఘనో ద్యహాన్ని కేవలం (పజల ఒ తిడికి లొంగి చే. స్తున్న నాటకంగా కమూూూ 
సిస్టులు కొట్టిపారేశారు, గాంధ్సీ నెహూ, బోసులను తీవ్రంగా విమర్శించారు. 


1927 డిసెంబరు 30 న కమ్యూనిస్లు పార్టీ నుదేశించి రాయ్‌ వ్రాసిన జాబునొక 
లు 0 
దానిని బైటిష్‌ (ప్రభుత్వం బయటపెట్టింది. అందులో కమ్యూనిసు పారీ ని కొమింటర్న్‌ 
క్‌ ల లు అ 
తోనూ వర్కర్స్‌ అండ్‌ పెజంట్స్‌ పార్టీని. లీగ్‌ తోనూ అనుబంధం అయ్యి స్మామాజ్య 
వాదంపై పోరాడమని ఉన్నది, ఆతరువాత బ్రిటిష్‌వారు పబ్లిక్‌ సేఫీ బిల్లును ఆమో 
pan అ ౧ 

దించి కమ్యూనిస్టులపై విరుచుకవడ్డారు. మీరట్‌ కుట్రకేసు బకేను క్రింద కమ్యూనిస్టు 
(ప్రముఖుల నందరిని జె జైలుపాలు చేశారు, 4 ఏళ్ళు జరిగిస ఈ విచారణ వలన కమ్య్యూ 
నిస్తు [ప్రాబల్యం పెరిన, అనేకమంది యువకులు ఆకర్షితులయ్యారు. అయితే కమ్యూ 

లు 
నిసుల ఆతివాద ధోరణివలన కార్మికోద్యమం గా చీలిపోయింది. 1931 లో 

స్ట 

A.LT.U.C. కమ్యూనిసు [ప్రాబల్యం నుండి జారిపోయింది. 

లు 


1932 నుండీ కమ్యూనిస్టు పార ప్రాబల్యం దిన దినం క్షీణించ జొచ్చింది. 
ఏకాకిగా ఉండొద్దని అయితే వామపక్ష హారర్‌ సంస్క ర్హలను బహిర్శతం చేయమని 
మాస్కో సభల నిస్తూ వచ్చింది. (ప్రజా ఉద్యమాలను, ఎత్తుగడలను ( చేసుకో 
నందున కమ్యూనిస్టు పార్సీ మాస్కోలో తీవ్ర విమర్శకు గురై ది, మీరట్‌ శే నుండి 


199 
తొలిగా విడుదల అయిన అధికారి కమ్యూనిస్టు వా పాకే కేంద కమిటీని ఏర్చరచ్చి దాని 
టబ 


తాత్కాలిక అధ్యతిడుగా నిర్యాణ కార్యక్రమాలకు ఉపక్రమించాడు. 1933 చివరకు 


క మ్యూలిస్తులు మళ్ళీ రాయిస్టులకో కలిసి కార్మీకోద్యమా ల్లో కృషిసాగిం చారు. 1934 
మధ్యలో కమ్యూనిస్టు పార్టీని బ్రిటిష్‌వారు నిషేధించారు. అనుబంధ సంస్థలకు కూడా 
ఈ నిషేధాన్ని వి స్తరంచారు. 1935 లో మాస్కోవారు తమ విధానంలోని. తప్పిదాన్ని 
సరిదిద్ది కాంగ్రెనుతో సహకరించమని మళ్ళీ ఆదేళా లిచ్చారు. 


కమూకనిస్లులు ఒక్కొక్కరే వ్యకి కిగతంగా కాం[గెసు సోసలిస్లు పార్టీలో 
చేరారు, 1936 లో కౌర్మగెసు సోషలిస్టు పార్టీని స్తాపిం నప్పుడు కమ్యూనిస్తులు 
తీవ్రంగా విమర్శించినా కార్మికోద్యమంలో. త్వరలోనే కరించి పనిచేయనార ౦థభిం 


చారు. లు సభ్యులుగా చేర్చుకోటాన్ని నిషేఢిసూ పోషలిను పారీ తిర్మా 
ప ది ఆమర్‌ ట ల 
నించి i9x% లో ఆ నిషేధాన్ని తొలగించింది. కాంగేసు ని 
ల 
పతక తమ ప్రత్యేక ఉనికిని జాగ త్ర తగా ఆట్రి పె పెట్టుకుంటూ వచ్చారు. [క్రమేణా 


షలిస్తు హో ని ఆక్రమి చుకునే [పయత్నం చేశా క ఆ హాకీని ఆ్మకమించి నాశనం 


బట 


చేయాలనే ట్ర పత్రాన్ని మసానీ బయటపె 1937 ఆగమ నుండి కమ్యూనిస్తుల్ని 


చేర్చుకోరాదని తీర్మానించారు. ఆంతప ముందే చేది న వారిని ఉండనిచ్చారు, 


చుల్ల 


1929 నుండీ కమ్యూనిషులు రాజుపె అయిన దానికీ కానిదానికీ డూషిసూ 
ఠా వ్‌ అలి 
వచ్చారు, వామపక్ష జక? నంఘటనకే రాయ్‌ చేసిన [పయత్నం కమూూంూనిసులు 


పడనివ్యలేదుః 
(తిప్పరి కాం(గెసులో వామపక్ష నాయకుదుగా ఉన్న బోనును కమ్యూనిసులు 
యు 
బలపరచ లేదు. 
1939 లో రెండవ పపంచ యుద్దం ఆరంభ మైనప్ప ఎడు. కమూూనిసులు 
ధ ల 
దాన్నొక స్మామాజ్యవాద కూటాల పోరాటంగా చిత్రించి అచే అదనుగా వలస వ్యతి తిశేక 
విస్తవాన్ని ఉధృతం చేయాలనుకు పనస సోవియట్‌ యూనియన్‌ పె జర్మనీ 1941లో 
దాడిచేసే వరకూ కమ్యూనిస్టులు ఇడే ధోరణి అవలంబించారు. ఆ తరువాత ఇది (ప్రజా 
యుద్దం అన్నారు. అప్పటి వరకూ అంతరాతీయనీతం ఆలాపించే (కెమున్‌, మదం 
ఠా జ 0 ధి 
నుండి జాతీయగీతం (ప్రారంభించి జాతీయ కమ్యూనిజానికి నాంది పలికింది, 


200 


1940 లో కమ్యూనిసుల్ని సోషలిను పార్టీ బహాష్క-రించింది. అయితే నాటికి 
థు ఠి 
వివిధ నిర్మాణ శాఖలో కమూ్యూనిసుల (పాదిల్యం వేరు పాతుకుపోయింది. అదీగాక 
య ట a) 
యుద్దం సమయంలో కమ్యూనిస్టులపై (పభుత్వం నిషేధం తొలగించటం వలన్క వివిధ 
నిర్మాణాలలో వారు బాగా నిలదొక్కుకున్నారు, జై ళ్ళనుండి నాయకులు తిరిగి వచ్చేసరికి 
కౌంగగెసు సోషలిసు పారీలవారు తమ వ్యవసల్ని మళ్ళీ మొదలె తుకోవాల్సి వచ్చింది. 
న! రు అ చ 
ద్వితీయ (ప్రపంచ సం[గ్రామాంతంలో గాందీకి కమ్యూనిస్టు కార్యదర్శి పి సి. 
జోష్‌కి ఉ తర (పత్యు తరాలు జరిగిన అనంతరం, కాంగెను పారీ కమ్యూనిసులను 
= మ్‌ ల ట 
తొలగించాలని సంజాయిషీ అడుగుతుంది. ఈ లోపు కమ్యూనిసులే కాం(గెను నుండి 
వి 


చ చాలగుతారు, 
|= 


1947 లో జరిగిన ఎన్నికల్లో మూడవ పార్టీగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవిం 
చింది. పి. సి. జోషీ నాయకత్వంపై రణదివే అధికారి వంటి అతివాదులు తిరుగుబాటు 
ప్రారంభించారు. అప్పుడు ఏర్పడిన న్యెహూ (ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీ విధేయ 
పూర్వక సహకారం ఇచ్చారు. పిసి. జోషి నాయకత్వాన్ని ఆం(ధృ తెలంగాణా పార్టీలు 
(ప్రశ్నించాయి. 1948 ఫిబ్రవరి నాటికి జోషీ స్టానే రణదివే కార్యదర్శి అయ్యాడు. 
న్మెహూ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించనారంభించారు. రణదివే నాయకత్యాన 
కమ్యూనిస్టు పార్సీ తిరుగుబాటు పోరాట కార్యక్రమం చేపట్టింది. నెహూ (ప్రభుత్వం 
వెంటనే (ప్రముఖ నాయకులందరినీ జైలుపాలు చేసింది. న్నెహూ (ప్రభుత్వం వెంటనే 
(ప్రముఖ నాయకులనందరిని జై లుపాలు చేసింది. రణదివే దుందుడుకు నాయకత్వాన్ని 
జోష్‌ త్మవంగా విమర్శిస్తూ వచ్చాడు, అజయ ఘోష్‌ డాంగే కూడా రణదివేను విమర్శిం 
చారు. తెలంగాణాలో కమ్యూనిస్టుల నాయకత్వాన నైజాం వ్యతిరేక పోరాటం కొన్ని 


జల్లాలలో సఫలమైంది. ఆంధ పా కూడా ఆ పోరాటానికి మద్ద తు ఇచ్చింది. ఆం(ధ్ర 
mos సి పట సుష ప ది 
హా మావ ఆచరణ ర్లాంతాల ఎట్ల సుముఖత (ప్రకటించింది. తెలంగాణా వంటి 
పోరాటం ఆం[ధలో తేవాలని | పయత్రించి మూంనిన 1 

( (ప్రయత్నించిన కము శనిస్టు పాక్స్‌ తరువాత (ప్రజలు 


' 


తమకు సహకరించలేదన్నారు. 1950 మే దివే సానే 
నాటికి రణదివె స్థానే చండ రాజేశ్వరరావు 
అయ్యాడు. రణదివేవలె రాజేశ్వరరావు కూడా దుందుడుకుగా ఉన్నా 


26] 201 


డంటూ పిసి, జోషీ తీ వ్రవిమర్శ చేశాడు. 1951 మేలో చండ రాజేశ్వరరావు స్టానే 
అజయ్‌ ఘోష్‌ కార్యదర్శి అయ్యాడు. మొ తంమీద 1948 నుండి 1951 వరకూ 
సాయుధ తిరుగుబాటు కార్య[కమాలు చేపటిన కమ్యూనిసు పారీ స్వయంకృతాపరాధాన్ని 
యట యట రు 
అంగీకరించింది. కాని ఆంధధ్క బెంగాల్‌ బొంబాయి రాషా9లలో కమ్యూనిస్టుల 
ట్ట 
(ప్రాబల్యం బాగా పాదుకున్నది, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో (ప్రకాశం నాయకత్వాన 
చు 
మం(తివరం ఏర్పాటు చేయాలని కమ్యూనినులు విఫల ప్రయత్నం గావించారు. 
౧ పక 


1953 డిసెంచిరు 27 నుండీ జనవరి 4 వరకు మధురైలో సమావేశమైన 
క మ్యూనిస్లు పా త్మీవచర్చలతో విభేదాలను బయట పెట్టుకన్నది. మరోపక్క నెహూ 
(ప్రభుత్వం విదేశీ తటస్ట విధానాన్ని ఆవలంబిస్తూ వచ్చింది, 1954 జూన్‌లో చౌ ఎన్‌ లె 
భారతదేశం వచ్చిన ఫలితంగా పంచశీల సూతాలు వచ్చాయి. న్మెసూ (పభుత్వ 
సంస్కరణ వాదాన్ని అవలంబి ప పి. రామమూర్తి విమర్శి సే రష్యా వెళ్ళి 
వచ్చిన అజయఘోష్‌ న్మెహూ (పభుత్వం 
పర్యటించి వచ్చిన నెహ్రూ భారత కమ్యూనిస్తులను ఆవ్రంగా విమర్శిస్తూ మాట్లాడాడు. 


స్ట | ప వ 
1956 లో అం[ధలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో [పఘక్యాన్ని చపటినజి 


కమ్యూనిసులు భావించారు కాని దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత పాఠలో 
లట మ, న 

కొ చి క Mh Sa కై చ 

ణలికలు పెరిగిపోయాయి, ఇదిట్లా ఉండగా సోవియట్‌ నాయకులు బుల్తానిన్‌, కృ శవ 


భారత సర్యటన చేయటంతో కమ్యూ నిను హరీ మకీ చెబతినుది వారు వచ్చి విషయం 
Es 9 
వు ఇ వన 


పార్సీ కి తెలుపలేదు కూడా. 1956 లో సాలిన్‌ కిరాతక కృత్యాల గురించి; 


Es 
జె ది & దా 
నష వెల్లడి గావటంతో కమూూూని నిస్తులు మకీ ఇబంపెతో పడారు. 
(a 


1957 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలలో తొలిసారిగా కేరళలో కమ్యూనిస్తులు అధి 
కారానికి వచ్చారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికలలో గెలిచి అధికారం చే చేపటటంతో వాచి 
ఆలోచనలలో చాలా మార్పులు వచ్చాయి. ఆచరణలో ఎన్నొఇబ్బందులు ఎదుర్కోవాల్సి 
వచ్చింది. కేరళలో పాలన సాఫీగా సాగలేదు, చట్టం విఫలమెందచ'నేది వాలిపై (ప్రభావ 
ఫిర్యాదు. ఇందిరాగాంధీ కూడా పర్యటించి కమ్యూని సు [ప్రభుత్వాన్ని తొలగించాలన్నది. 


(ప్రదర్శకులపై _ కాల్పులు జరపాల్సి వస్తే (ప్రభుత్వాన్ని రాజీనామా ఇవ్వమంటా 


202 


మన్నాడు పార మేంటులో డాంగే. అచిరకాలంలోనే పెద్ద ఆందోళన జరిగిన కారణంగా 
కేరళలో కమ్యూనిస్టు పాలన నంబూద్రిపాద్‌ అజమాయిషీ రద్దు అయింది, 
కమ్యూనిస్టు (ప్రభుత్వం (ప్రవేశ పెట్టిన విద్యా చట్టానికి నిరననగా కేరళలో 7 వేల 
పావశాలలు తిరిగి తెరవమని సమ్మె చేశారు. 1959 "ములో కౌం(గసు పార్టీ అందోళ 
నను పరాకాష్టకు తీసుకెళ్ళింది. హింస వికటాట్టహాసం చేయగా 1959 ఆగస్టులో 
కేంద ప్రభుత్వం జోక్యం శసుకొని ౪ రాష్ట్రపతి వల ప్రవేశ పెట్టింది. అయిశే 1960 
ఫిదివరిలో జరిగిన ఉప ఎన్నికలలో కమ్యూనిస్టులు ఎక్కువగా ఓడిపోయారు. 
కాం(గస్కు (ప్రజా సోషలిస్ట్‌ పార్టీ, ముస్తి ంనీగ్‌ ఐక మయ్యాయి. 
కమ్యూనిస్టు ఇ రీ కేరళ బెంగాల్‌ రాష్ట్రాలలో పాదుకొని పోయింది. అలాంటి 
మయంలో చె చైనా, క సరిప ాద్లు పోరాటం వచ్చింది. మకమోహన్‌ రేఖ దాటి 
నా భారత భూభాగాన్ని ఆక్రమి 0౦తో కమ్యూనిస్టు పార్టీలో తీవ అభిప్రాయ 


ల్ల 


fh 


దాలు ఎర్చడినాయి, ఎ. అనుకూల నరం చెనా దురాక్రమణను ఖ౦డించగాా 
భి ర 

నౌ మద్దతుదారు రులు దై 

క ఇ పా లోపలే అజగి ఉంటూ 1964 లో బాగా బయటపడింది. 1959 లో 

(ప్రారంభమైన వి పొరపొచ్చాలు ఏ చివరకు కమ్యూనిస్టు పార్టీని రెండుగా చీల్చాయి. భారత 

కమ్యూనిను పారీ డాంగే నాయకతా౭న రమ్యా పసు వరంగా C.P.L) చలామణి 
5 RE AA 

అవుతున్నది. చైనాకు దగ్గరగా ఆలోచించే వర్గం కమ్యూనిస్టు_మార్క్గొన్లు (C.P.1.- 

= ౧ ra) 6 యు 

4) పకమెంది. కమ్యూనిసు నాయకులు కార్యక రలు అన్ని రంగాల్లోనూ బాగా 
నా లు = య 

చీలిపోయారు కార్మిక సంభఘాలలోనూ ఈ చీలిక 1969 నాటికి పూ రి అయింది 


నాతో ఇండియా సంప్రదింపులకు దిగాలన్నారు. ఈ చీలిక 


1967 లో జరిగిన సాధారణ ఎన్నికలలో కేరళ రాషం మార్క్సిను నాయ 
లు జ 
కత్వాన నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రిగా అధికారం కమ్యూనిసులక అప్పగించింది, 
ర్‌ . 
దెంగాల్‌లో ఐక్య సంఘటనలు తప్పలేదు, వీహార్‌లోనూ అంతే. చివరకు జనసంఘ్‌తో 
కలిసి తాత్కాలికంగా మంత్రి వర్గంలో చేరారు కమ్యూనినులు. బీహార్‌లో బెంగాల్‌లో 
ని 
మంత్రివర్గాన్ని పడగొట్టటంలో కమ్యూనిస్తులు (ప్రముఖపాత్ర వహించారు. తర్వాత 
జరిగిన ఉవ ఎన్నికలలో మార్క్జిస్లులు ఏకపక్షంగా అధిక సంఖ్యలో నెగినా మంతి 
a 
వర్గాన్ని ఎర్బాటు చేయటానికి ఇతర పక్షాల సహాయం తప్పలేదు. అయితే ముఖ్యమెన 


203 


హోం శాఖ స్వీకరించి జ్యోతిబసు తన మార్కి్య్చ్చస్టుశాఖ (పాదల్యాన్ని అట్టి పెట్టటంలో 
కృష చేశాడు, కాని బెంగాల్‌ రాష్ట్ర్రం అరాచకం గావటంతో ముఖ్యమంత్రిగా 
ఉంటున్న ఆజయ్‌ ముఖీ సహనం కోల్పోయి రాజీనామా యిచ్చాడు, మార్కిసులను 
విమర్శించటంలో. భారత కమ్యూనిస్తులు అగ్రతాంబూలం వహించారు. కేరళలో కూడా 
నంబూది[పాద్‌ నాయకత్వాన్ని పడగొట్టి (ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావటంలో 
భారత కమ్యూనిస్టులు జయించారు. అచ్యుత మీనన్‌ ముఖ్యమంతిగా కొత అధి 


కారాన్ని స్వీకరిం చారు. 


చై నాకు పూర్తిగా అనుకూల వర్గం వారు కొందరు ఆనలు పార్ల మెంటరీ 
(ప్రజాస్వామిక వ్యవస్థ నే చుయ;బిడుత్య్కూ (ప్రత్యక్ష పోరాటంతో ఆధికారాన్ని చేబట్లా 
అసి గెరిల్లా పోరాటపద్దతి ఆవలంవించారు, చారు ముజుంచార్‌, కానూసన్యాల్‌, తరిమెల 
నాగిరెడ్డి మొదలై న వారు నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్‌లో నక్పల్‌బరీ 


ఆనే కుగ్రామంలో (ప్రారంభమె, తూ కోస్తా (పాంతమంతా విరి గెలా పోరాటం 
చ = 


౧౫ 
(నాకింది. మార్క్స్‌సులు ఉండగా పశ్చ్‌మ బెంగాల్‌లో వీరిపట పూరి దాశీన ౫ 
రు ne వావి 
వహించటంతొ వారన్నో కీలక సావరాలు ఎర్చర చుకున్నారు, విద్యారులన్కు యువస 
థ ధి 


శో 


అనూ ఆకర్షించారు. పశ్చిమ డెంగాల్‌, ఆంధృ కెరకలో మనుషుల్ని చంపే ఉద్యమం 
చేపట్టారు. యువకుల ఉత్సాహాన్ని ఈ విధంగా వినిమోగించారు. శాసన సభల్లో గల 
తమ స్థానాలకు రాజీనామా ఇచ్చి (పత్యక్షర౦గం లోకి దిగారు. లాటిన్‌ అమెరికాలో, 
క్యూబాలో జరిగిన గెరిల్లా పోరాటపద్దతులచే (పేరేపితులయ్యారు. 


అయితే ఈ విప్లవ సాయుధ పోరాటం అంచనా చేయటంలో నక్సలె ట్‌ 
కమ్యూనిస్టులు పొరపాటు పడ్డారు, ఆధునిక (ప్రభుత్య యా తాంగాల ఐలగాన్ని 
ఆంచనా వేయలేక పోయారు. (ప్రజలలో తగినంత (ప్రచారం గాస్కీ సానుభూతి గానీ 
లేకండా ఉ్నదేకపడి తుపాకి పట్టారు, పక్సిమ బెంగాల్‌లో నక్సల్‌ బరీ (సాంతం, 
ఆం[ధలో (శ్రీకాకుళం ఏజన్సీ ప్రాంతం, విము క్రి పొందినట్లుగా (ప్రకటించారు. కాని 
అచిరకాలంలో నె (ప్రభుత్వం (ప్రత్యేక పోలీసు బలగంతో చాలా మందిని వశం చేను 
కున్నది. మరి కొందరిని కాల్చివేసింది. ఉద్యమంలో అవలంబించవలసిన మార్గాలను 
గురించి అనేకభేనాభిప్రాయా లేర్చడ్కి చీలికలు వచ్చి, ఆనేక ముఠాలుగా వేరై పోయారు. 


204 


చారు మజుందారును నాయకత్వం నుంచి తొలగించామన్నారు. ఆ తరువాత కొద్ది 
కాలానికే ఆతను పటుబడి చనిపోయారు. ఈ ఉద్యమానికి చైనా మద్దతు కూడా 
అ ర pan. 

లేకపోయింది మార్కిసులు, వీరికి బద వ్యతి రేకులుకాగా కమ్యూనిసులు నిరుత్సాహ 
ట యణ క 

పడిన నక్సలె ట్‌ ఉద్యమకారుల్ని ఆకరి ంచే (ప్రయత్నాలు చేసారు, ఏమైనా నక్సలై ట్‌ 
ఉద్యమం వలన (ప్రభుత్వం కళ్ళు తెరచి గిరిజన సంక్షేమ పథకాలు చేపట్టింది. అంత 
వరకూ నక్సలె ట్‌ విజయం గానే భావించవచ్చు. 


కాం(గెసు చీలి ఇందిరా వర్గం, నిజ లింగప్ప వరంగా హోరాహోరీగా సిగ 
గరి 
పట్లు పటుకుంటున్న రోజులటో (1970) మితవాద నాయకత్వాన్ని విచ్చిన్నం చేయా 
లు | + 
లనే తలంపుతో ఉభయ కమ్యూనిసు పారీలు పార్ల మెంటులోనూ, బయటా ఇందిరా 
' లట ల 
గాందీ నాయకత్వాన్ని బలపరిచాయి. 1971 పార మెంట్‌ మధ్యంతర ఎన్నీకలు వచ్చే 
సరికి మార్క్మిసులు సొంత కాళ్ళపై నిలబడగా, కమ్యూనిస్తులు అధికార కౌంథగెస్‌ను 
అ మ్‌ అ 
ఆశ్రయించారు. అయినప్పటికీ, వారికి అంతగా [ప్రయోజనం చేకూర లేదు. కాం(గెసులో 
తమ వరాలను కొందరిని చేర్చటం ద్వారా లోనుండి పాకీ ని వశపరచుకోవాలనే దృష్టి . 
th థు 
కమ్యూనీసు పారీ కి ఉండి ఉండవచ్చు, ఏ కారణంగానె తేనేమీ చాలామంది మాజీ 
ర థి Q__ 
కమూక్థనిసులు' కాం|గెసుతో చేరారు. అధికారాన్నీ కూడా చెపటారు. మార్కిసులు 
యు లు యట 
ఇందిరాగాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శి సుంచ్కే కమ్యూూనిస్తులు బాగా ఆమెక 
జాలి ట 
సహకరించారు. కొని వీరి సహాకారంపి ఆధార పడకుండానే కౌం[గెసు పారీకి లోక్‌ 
యా ఖు 
సభలో 2/3 వంతు స్తానొలు లభించాయి. కమ్యూనిసు పారీ వారు క్షమాపణ పూర్వ 
ఠా లి ని 
కంగా తమ చర్యలను సమరి ౦చుకో చూచారు కేరళలో కమ్యూనిసు పారీ కొది 
భణ అ లు 2 
స్తానాలే సంపాయి౨ చుకున్నా కాం(గెస్‌ బలంతో అధికారంలోకి వచ్చారు. కాం(గెస్‌తో 
తెగతెంపులు చేసుకుంటే ఆ ఒక్క- రాష్ట్రంలో కూడా [ప్రాబల్యం పోతుందని ఊరు 
టి 
కున్నారు. 1972 శానన సభల ఎన్నికలలో ఉభయ కమ్యూూనిస్తు పారీల సతి మెరుగు 
: ల అట య 
పడలేదు. పశ్చిమ బెంగాల్లో మార్క్స్సిస్తు హారీ అధికారంలో ఉండగా చేసిన ఘోర 
౧ టి వి | 
కృత్యాల్ని కాంగెస్‌ వారు ఇంచు మించు అదేరీతిలో మార్కిసుల కప్పుగించారు. ఆ 
టు 
రాష్ట్రం కాంగెస్‌కు దక్కటంతో మార్క్స్సిస్తులు. రెండు మూడు రాష్ట్రాల పారీగా 
(a) ట రు 
మిగిలి పోయింది. 


205 


బంగ్లా దేశ్‌ విము క్రి పోరాటంలో రష్యాతో ఒడందిడిక చేసుకొన్న భారతదేశం 
ఇందిరాగాంధి నాయకత్వాన కమ్యూనిస్లు పాని దెబ్బ తీసింది. కాం(గెస్‌ను బలపరచ 
టం ద్యార్మా తాము పెరగాలనుకున్న కమ్యూనిస్టు పార్టీ కరి మింగిన వెలగపండు 
వలె తయారై ౦ది, కనుక తమ ఉనికిని కాపాడుకోటానికి శాంతియుత ఆందోళన, 
తాత్కాలికంగా చేసారు కమ్యూనిస్టులు. రష్యాతో విదేశాల సంబంధాల వరకూ నన్ని 
హతంగా ఉంటున్న ఇందిరా గాంధి చేశంలో కమ్యూనిస్టు వ్యతి రేకిగ"నే నిలబడింది. 
కమ్యూనిస్టులు చేసిన న్వయం కృతాపరాధాలలో ఇది ఇటీవలది. 


స్వాతంత్రానంతరం దేశంలో అనేక సమస్యల పట్ల (పజల్ని చె చె తన్యవంతుల్ని 
చేయటంలో కమ్యూనిస్టు ప్లా పోరాటాలు చాలా తోడ్పడ్దాయి. పరిశ్రమల జాతీయ 
కరణ గు షప వ్యాపారాలకు వ్యతిరేకత, భూ సనంన్క-రణలు మొదలై న సమస్యలలో 
కమ్యూనిస్టు పార్‌ పాత్ర: _్రశంనవీయమైంది. రాను రాను క్షీణించి పోతు తుస్న ఈ ప్త 
(ప్రజలకు కొత్త స చూపిస్తు ందనే ఆశ ఏ మాతం లేదుః 


తట es ere eee bd 


మరిశీలక (గంధాలు ; 


1. Victor M.Fic : Peaceful Transition to Communism in 
India, Strategy of the Communist 
Party, 1959, Nachiketa Publications, 
Bombay. 


2. OverStrest, Wind miller: Communism in India 1959, 
University of California. 


3. JohnH. Kautsky: Moscow and the Communist Party 
of India, 1956, Wiley, New York. 


4. M.R.Masani : The Communist Party in India, 1954 
Derek Verschoyle, 


5. M. Weiner : Party politics in India, 1957, Princeton 
University Press. 


థా 


206 


Muzaffar Ahmed : My self and the Communist Party of 
India, 1926—1929 (1070) 


G. Adhikari (ed) వ Documsnts of the History of the 
Communist Party of India, 
Vol One 1971 (P.P.H.) 
రావి నారాయణరేడి ; వీర తెలంగాణా నా ఆనుభవాలు_శాపకాలు, 
G sy 


విశాలాంధ్ర (ప్రచురణ (1 972) 


J. P. Haithcox : Communism and Nationalism in India, 
Oxford (1971) 


సోషలిస్టు ఉద్యమం - వునర్వికాసం 


సోషలిస్టు పాకీ 1930 [ప్రాంతాల్లో పుటింది. దేశంలో బాగా యువతను ఆకట్టు 
& వ్‌ రు 
కున్న పాకీ స్వాతం[త్యానంతర ౦ చీలిపోతూ వచ్చింది. 1970 [ప్రాంతాలకు సోషలిను 
అ లు 
పార్టీ కనిపించకుండా పోయింది. సోషలినులు వివిధ పారీ లలో చేరారు. 
ళు లు 


సామాజికంగా మార్పులు రావాలని పట్టుబిట్రిన సోషలిస్టులు మత (పభావాన్ని 
కొంతమేరకే ఎదుర్కో గలిగారు. లోహియా నాయకత్వాన కఠితత్వంపై తీవ 
పోరాటం సాగింది కమ్యూనిస్టులవలె సోషలిస్టులు కూడా మతాన్ని తీవ్రంగా స్వీకరించ 
లేదు. సమాజంలో అన్ని రంగాలస వ్యాపించి [ప్రభావితం చే స్తున్న మతళ క్రిని సోష 
లిస్టులు సరిగా అంచనా వేయలేదు. సెక్యులరిజం కోసం సోషరిస్లులు నిలిచారు. రాను 
రాను ఆధికార రాజకీయ చదరంగంలో సోషలిస్టులు కరిగిపోయారు, చేశ పరిణామంలో 


అదొక విషాదమే, 


1934 నాటికి గాంధీ శాసనో ల్ల ంఘనోద్యమాన్ని విరమించటం, న్వరాజ్య 
పార్తీ ని ఎన్నికలలో పోటీచేయటానికి కాం[గెసు అమోదించటంతో నిరుత్సాహపడిన 
లు (0 

కొందరు కాంగ్రెసు సోషలిసు పార్తీని సాపించారు. అప్పటికే దీహర్‌లో ఒక సోషలిస్తు 

చు థి అ ఠి 

విభాగం ఏర్పడి 1930 నుండీ కృషి చేసున్నది 1932 - 33 నాటికి నాసిక్‌, 

పూనాల్లో జయప్రకాశ్‌ నారాయణ నాయకత్వాన సోషలిసు విభాగాలు రూపొందాయి. 

లు 

సోషలిసు పాఠీ ఏర ఏ డెనాటికి మూడు ముఠాలున్నవి. మార్కిసులుగా జయ ప్రకాశ 
రు ల శు 

నరేం|దచదేవ్‌లు డెమొక్రటిక్‌ సోషలినులుగా మసాన్కి ఆళోక్‌ మెహత్కా గాంచయులుగా 

ర 

లోహియా. అచ్యుత పట్వర్గన్‌ ఉన్నారు. వీరంతా మార్మిజానికే పరిమితంగాని 

వెనినిజంతో నిమి తం లేనివారు. కార్మిక నియంతృత్వానికి వ్యతిరేకులు. వీరి దృష్టిలో 

గాంధీ ఒక సంస్క ర్వ మాత్రమే. 1934 లో ఏర్పడిన కాంగైెసు సోషంస్టు పార్టీని 


న వ శక ంటో అలు! 
కాం[గెసువారు ఆహ్వానించారు, రాయి వర్శంవార ౦తా ఈ క్‌ త్త పక్షంలో చేరారు. 


ఇందుకు మనసాస్సి పురుషో తం, త్రికందాసూ వ్యతిరేకులు, 1934 లో తొలి పార్‌ 


208 


సమాచేశం బొంబాయిలో జరిగింది. రాజ్యాంగ సభ కావాలని రాయ్‌ వర్షం చేసిన 
సూచనను పార్టీ ఆమోదించింది. జైల్లో ఉంటూనే ఎం.ఎన్‌, రాయ్‌ పార్టీ కార్యక్రమాలపై 
తన (ప్రభావం ప్రసరింప చేశాడు. సోషలిస్టులు ఈనాడు అది గుర్తించటం లేదు. జైలు 
నుండి రాయ పార్టికి డ్‌ తరాలు వ్రాస్తూ పత్యేక పార్సీ వద్దని, క్రమేణా కాం(గెను 
మితవాద వర్ణాలు శ శ | (ప్రమాదం ప్ర. హెచ్చరించాడు. 1939 నాటికి 
గాని ఈ సత్యాన్ని పార్టి గు ర్రించలేదు. కమ్యూనిస్టు పార్త్‌ 1934 నాటికి నిషేధంలో 
ఉన్నది. కమ్యూనిస్తులంతా వ్యక్త కి గతంగా సోషలిస్టు సారీలో చేరారు. అయినా వారి 
(ప్రత్యేకతను కోల్పోకుండా జాగ త్తపడుతూ తిక క “సోషలి లిస్టు వర్షంగానె తప్ప, 
పౌరీగా వదని రాయ్‌ సలహాయిస్తూ వచ్చాడు. జాతీమైక్యతకు, వలస వ్యతిరేక పోరా 
బాలపే నా దృష్టి కేందీకరించమన్నాడు. 1935 జూన్‌లో జరిగిన గుజరాత్‌ సార్టీ 
ఏహాసభలో రాయతో ఎకాభీ సాయం 'వెలిబుచ్చుళూ నరేం[దదేవ్‌ మాట్లాడాడు. అయితే 
నిని రద్దు చేసుకోటానికి ఇష్టపడలేదు, 1936 లో జరిగిన మీరట్‌ పార్సీ మహాసభ 


యి 


య అభిప్రాయాన్ని ఆమోదించింది, దీర్ల కాలిక తక్షణ లక్ష్యాలను విడమరచి చూడ 


yy 


q 


టానికి అంగీకరించింది, 


1937 లో సోషలిస్తు ప్ప నుండి ముఠాలుగా బయటకు రావాలని రాయినులు 

= వా! 
ర్యానించుకున్నారు, జయప్రకాష్‌ ఆశ్చర్యపోయి రాయను విమర్శించాడు. జవహార్‌ 
ల్‌ నెహ్రూ ఆదినుండీ ఈ పార్టీకి సానుభూతి చూపిసూ ఎన్నడూ అందులో సభ్యత్వం 


Gr 


q 


పుచ్చుకోలేదు. సోషలిస్టు పార్టీ ని చీలదీయటానికి రాయ్‌ వర్గం కట పన్నినట్లు మసాసీ 
ఆరోపిస్తూ ఒక పష్మత్రాన్ని చదివాడు. కాని అది తమది కాదని రజని, ఛార్రెస్‌ వంటి 
రాయిస్టులు (తోసిపుచ్చారు. 1937 నాటికి ఇ, ఎం. ఎస్‌ నంబూ|దిపాడ్‌, సాద్‌ జహీర్‌ 
సోషలిస్టు పార్టి కార్యాలయంలో పాతుకపోయారు, కమ్యూనిస్టులు సోషలిస్లు పారీ ని 
ఆ కమించుకోవటానికి కు[ట్రపన్నారంటూ మసానీ కొన్ని ఆధారాలు బయటపెటాడు. 
అప్పటినుండి కమ్యూనిస్టులను చేర్చుకోరాదని, పార్టీ నుండి వారిని పం పేయాలని గ 
నించుకున్నారు. ఆప్పటికే కిసాన్‌ (శేష్‌ యూనియన్ల లో బాగా [ప్రాబల్యం పొందిన 
కమ్యూనిస్టులు సోషలిస్టు శ బాగా బలపరచగలిగారు. కమ్యూనిస్టులను పార్తీ నుండి 


లు 


వెళ్ళగొట్టటానికని లోహియా అళోక్‌ మె హత్కా మసాన్సి అచ్యుతపట్యవర్తన్‌ [939లో 
ణి 


27] 209 


కార్యవర్గానికి రాజీనామా ఇచ్చారు. అంతవరకూ కమ్యూనిసుల పట్ల సానుభూతితో 
U టి 
ఉండటానికి జయ్మపకాశ్‌ నారాయణీ కారణం, 


గాంధీకి (ప్రత్యామ్నాయ సాయకత్వాన్ని పెంపొందించమని సోషలిస్ట్‌ పార్టీ కి 
ఎం.ఏన్‌,.రాయ. సలహా చెబుతూ వచ్చాడు, 1936 లో నే నెహూ తమ పార్టీ కి అధ్యజేని 
చేయాలనే సోషలిస్టులి (ప్రయత్నాన్ని గాంధీ వడనివ్వలేదు. 


. లక్నో కోం(గ్రెము సమా వేశంలో సోషలిస్ట్‌ పోర్ట్‌ కొం|గెసుకు అనుఇంధం 
కౌవాల'నే తీర్మానం వీన్‌ పోయింది. న్మెహూ సోషలిస్ట్‌ పార్టీని బలపరిచాడు. (ప్రజలతో 
సన్నిపాత సంబంధం ఉండాలనే రాయ్‌ తీర్మానం న వద 


న. 


న్వరాజ్య పొర్టీ.కా త్త వలన విధానానికి మకత్తు చేకూర్చుతుందస రాబీ పడు 
ఈుందన్నీ తే ఎన్నికలలో పాల్లోస్తు వలన రాడికల్‌ కార్యక్రమాలకు అనుకూలత 
చేకూరుతుందని రాలీ ఆతీప్రాయ పడ్డాడు. సోషలిస్లుల వ్యతిరేకతను లెక్కించక, 
కాం[గెసు అధికారాన్ని 1937 లో స్వీకరించింది. 





(కమ శిక్షణ కోసం కాంగెసు నియమ నిబంధనావ? ఆ మోదించాలనే తీర్మావం 


వలన, షఏఐసి.సి, కార్యాలయ కార్యదర్శిగా వున్న లోహియా జడ్‌. ఏ 


ఆహామ్మద్‌ రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది, గాంధేయ సూ స్ఫూతాలపె నమ్మకం చేల డించే 
(aire ~~ యా 

తీరా నాని తిపర కాం|గసులో పంత్‌ చవేశపెటగా సోషలిసులు తాఐస౩0 

శ్రి ణు (తీపు ౮ (ప్రవ . cu wee లక్‌ 

ఆంగ్‌ 


వహించారు. వామ పక్షెలన్నీ ఐక్యం కావాలనే రాయ్‌ (ప్రతిపాదనను సోషలిస్టులు 
కరించిన్నా గాంధీ నాయక కత్వం విషయంలో రాజీ పడ్డారు. ఈ విషయంలో సోషలిస్టు 
వర్షం తప్పు చేసిందని మధులిమా శే విమర్శించాడు. (చూడు: సోషలిస్టు పార్టీ పహ 
పుట) బోసును బలపరచవలఅసిందెగా గాంధీని కోరుతూ రాయ్‌ ప్రవేశపెట్టిన రి ర్యానాన్ని 
సోషలిస్టులు బలపరచళేదు, ఆ విధంగా వామపక్ష ఐక్యతకు సోషలిసుల్కు క మ్యూసిసులు 
కలసిరాలేదు, తరువాత వామపక్ష ఐక్య సంఘటన ఏర్పాటుతో చేరిన సోషలిస్టులు 

'వెన్వెంటనే తొలిగిపోయారు. 

రాంఘర్‌ కాం|(గెసు మహాసభలో వామపక్షల తరపున ఏఎం ఎన్‌. రాయ్‌ వోణి 
చేశారు. గాంధేయ పక్షంలొ ఆజాద్‌ ఉన్నాడు, సోషలిస్టులు రాజుని 2౯ 


210 


క్విట్‌ ఇండియా ఉద్యమంలో సోషలిస్టులు (వ్రముఖప్యాత వహంచ్చి (విట్‌ష్‌ 
వారితో ఎలాంటి ఒడంబడిక అయినాసరే చేసుకోవటానికి నిరాకరించారు. నాయకు: 
లందరూ జె జెళ్ళ నుండి 1946 లో గాని బయకు రాలేదు. జయ్యప్రకాష్క్‌ లోహియా 
కూడా విడుదల చేయబడ్డారు. రాజ్యాంగ సభ ఏర్పరచటానికి కాంగ్రెసు అంగీకరించ 
టం ఇష్టం లేని జయ ప్రకాష్‌ విమర్శలకు. దిగి పోరాటం సాగించాలన్నాడు. అయినా 
న్నెహసూ కోరిక శె పై 1946 "సెప్టెంబరులో కాద్యవర్తనభ్యుడుగా కాంగ్రెసులో బాధ్యతల్ని 
ఆమోదించాడు 'జయ(్రకాక్‌ . కాని కార్యదర్శిగా సోషలిన్లు ఎన్నిక ' కానందుక 
నిరసనగా రాజీనామా చేసాడు, 


1946 లో కౌం|గసు సోషలిస్‌ పార్తీపై గల ని షేధం తొలగించబడింది. 
1947 ఫిబివరి 28 నుండి మార్చి 1 వరకు కాన్సూరులో తొలి సమావేశం జరిపి 
(పజాస్వామ్యం లేకండా సోషలిజం సాధ్యం కాదనేని మార్కిాజప్ప మూల సూతం 
అని విడమరిచారు. . ' 


స్వాతంత్ర్యానంతరం కౌం(గను ఒక తిర్యానం చేస్తూ 130 రాజకీయ. పక్షొలలో 
ఎవరూ సభ్యులుగా వుంబ్యూ కాంగ్రెసులో నూ కొనసాగటానికి ఏల్లేదన్నది.. దానితో 
కౌం! గెనును వశపర చుకోలేమని భావించిన సోషలిస్టులు తెగతెంపులు చేనుకొని పత 
మార్తం చూదుకోక తప్పింది కాదు. ప్రవాస్వామిక వ్యతి రేక పక్ష౧గానూ పాత్ర 
వహించాలని సోషలిను పాూీ సంకల్పించింది. . 
న బ దట 


కాంగ్రెసు సోషలిస్టు పార్టీలో అందరూ సభ్యులుగా చేరటానికి అర్హులు కాదు. 
భారత జాతీయ కాం్యగెను నభ్యులై ఊండాలి. ఇతర రాజకీయ, మత పక్షొలలో 
సంబంధం గలవారై వుండకూడదు కొత్తగా చేరిన నభ్యుడు రాష్ట్ర పార్టీలో మూడు 
మాసాల పాటు సంతృ ప్రికరంగా పనిచే సే అప్పుడు అతన్ని పూర్రిగా స్వీకరిసారు. 
లేకుంటే నిరాకరింపవచ్చు. వారానికి ses గంటలపాటు సభ్యుడు. పార్టి పని 
చేయాలి. తొలిదశలో ఈ నిబంధనలస్నీ కమ్యూనిస్లు వాననలు గలవి, తః పార్టీ 


అక్ష్యులు, 


కేం ఆర్థికాభివృద్ధి (పణాకిక (ప్రభుత్వ అజమాయిషీలో పుంటుంది. 


211 


2 ఉత్ప త్రి పంపిణీ మారకం అన్నీ క్రమేణా సమాజ పరమౌొతాయి. 
3. ఉత్స శిదారులకే అధికారం ఐదికీ చేయబడుతుంది. 

4. విదేశీ వ రకం రాజ్యపరమొతుంది. 

వ్ర భూస్వాములు, సం స్టానాధిశులు దోపిజీదారుల తొలగింపు 

6. రైతుల కార్మికుల అప్పులు తొలగినారుం 


7. రై తలకు భూమి వంపిజీ, 
శి. నహకార సమిష్టి వ్యవసాయ కెశాల్ని ప్రభుత్వమే (పోత్సహి స్తుంది. 


9. మతాలకు వద్దక్త విచక్షణ ఉండదు. కులం, వర్షం గు _రించబడవు. 


10.0. పనిజేషే ఇ హా! " weal ఇవ్వటం, 


పంల 





_సోషతిస్టులిను న్‌ అట్టి పెట్తాలని గాందీ బావించి 1947లో 
కాం|గసు అధ్యక్ష కై స్థానానికి జయప్రకాశ్‌ sen నరేం|దడేవ్‌ పేర్ల 


yy 

( 
క 
6 


చాడు, (ప్రభుత్వ స్టానార్లో కాడా పోలీసులు ఉండాలని ఆయన ఉగ? 0. ఈ విధానం 
Es 


డల న 
వ అన సోషలిస్టులు కాంగేసు నుండి బయటవడకక పోయాను. ల్‌! కాంగెనులో 


వు కష లిస్టులు వుండటాన్ని వ్యతిరేకిస్తూ వల్ల భా య పెర్‌, ఎస్‌, కె పాటిల్‌, గొవింద 
శు నొవంక్‌ ప హరేకృష్ణ “మె హతాచ్‌, రాజేందవ పసాడ్‌ తమ ధోరణి వ్య కవరిచారు 
na) వాటి 


గాంధీ హత్య అనంతరం పరిది పె చేయి కాగా సోషలిసులు తప్పనిసరిగా బయట 
యు న్‌ 


శుడాల్సి వచ్చింది 

అప్పటికే సోషలిసు నాయకత్వంలో మూడు ధోరణులు వెల 
(కి ag) 

తాన్ని వాంచిసూ జయప్రకాశ్‌ , నరేంద్ర దేవ్‌ సోషల్‌ [(పవాస్వామ్యాన్న్‌ కోరుతూ 
[ae 2) 


చునూ మసాస్వ్‌ అక్‌ మెహతా, ఆహాంస, పికేందీకరణ పల. నె గ పయ టే 
మ 
ఊతులతో సోషలిజం కావాలని కోరుతూ రామమనోహర్‌ లోహియా, అచ్యుత పట్నా 
వున్నారు. నెహా ూాకోన్యూ కాం[గెనుతోనూ స నిన్న్సృుహ చెందిన తోహియా,. సోషలిను 
రలు 
పారీకి ఉజ్వల భవిష్య తు ఉందని వూహించిన ఆశోక్‌ మహత్తా తప్పుని 
చం తె 


212 


పడిన జయప్రకాశ్‌ నారాయణ ఉండటంవలన సోషలిస్టు సంస్హలో ఐక్యత కుదరలేదు, 
కాంగెసనులో ఇతర రాజకీయ పక్షాలను నిషేధిస్తూ తీర్మానం చేయటంలో 1948 
మార్చిలో నాసీక్‌ సమావేళం కాం[గెసు నుండి చీలి సోషలిస్టు పార్టీగా రూపొంద 
టానికి నిళ్ల ఎయించుకున్నది, 

అళోక్‌ మెహత్కా జయ్యపకాశ్‌, లోహియాలు గాంధీ తత్వాన్ని మార్క్సిజాన్ని 
పెనవేస్కి ఆచరణ సాధ్యమైన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దయించారు. డెమొక్రటిక్‌ 
సోషలిజం లక్ష్యంగా పేర్కొన్నారు. పా సభ్యత్వం ఆందరికీ ఉండాలని నిశ్చ 
యించారు. 1949 నాటికి [ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని స్వా ఆమోదించింది. అయితే 
ప్లా అదుపు అంతా నాయకులే చేయటం, నాయకులను వీరారాధన చేసే కార్యక రలు 
ఉండటం (ప్రధాన లోపాలుగా ఉన్నాయి. కేంద నాయకుల పె తనం తీరుగు లేనిదిగా 
సాగింది, ముఠాలు ఉండేవి. చీలికలు పెరిగాయి. నాయకుల నుండి వ స్పెగొని ఎ (ప్రతి 
పాదనా ఎవరూ చేపళ్లే వారు కాదు. 


(ప్రధమ ఎన్నికలకే షోషలిసు (ప్రణాళికను (పజల ముందుంచారు. 1951 
can ర 
జులై 4న (గ్రామం, (ప్రాంతం, రాష్ట్రం, కేందం అనే నాలుగు పునాదులపై నిర్మాణం 
జరుగుతుందని జమిందారీ పద్ధతి రద్దు చేస్తి ఆహార విధానానికి అత్యంత (ప్రాముఖ్యత 
© 
నిచ్చి, పారిశ్రామికీకరణ అభివృద్ది చేయటానికి యీ (ప్రణాళిక పధకం చూపింది. 
కౌంగైసును తీవ్రంగా విమర్శించింది. కాం(గైసు తర్వాత ఆధిక స్తనాలలో అభ్యరు 
G ఠా 
లను నిలబెట గలిగింది. ఓట్లు వచ్చిన్నా సీటు రాక పోవటంతో నిస్పృహ  నిరాశలు 
ల ౧? ౧౫ వ 
జనించాయి, ప్రధాన (ప్రతిపక్షంగా, ఆవిర్శవినానుని ఆశించిన సోషలినులు ఆ భారతిని 
అటి లు. 
కమ్యూనిసుల కిచ్చి, స్వయం పరిశీలనకు ఉపక్రమించారు. 1952 మే 23_27 లో 
టు వే 
అశోక్‌ మెహళ్ళా (సేమ్‌ భాసన్‌ల నివేదిక చర్చించారు నరేంద్రదేవ్‌ సానే లోహియా 
(ఎ 
అధ్యక్ష స్థానంలో ఉండి సోషలిజం హింసను విడనాడ్కి (ప్రజాస్వామికంగా సొగాలన 
టాన్ని చర్చలలో వుదేకత తెచ్చింది జయప్రకాశ్‌ కూడా లోపాయా ధోరణిని 
సమర్తి ంచౌడు, తిరోగమన మత వకొలెన హిందూ మహానభ జనసంఘ్మ రామరాజ్య 
షరిషత్‌ లతో ఎలాంటి సంబంధం పెటుకోకూడదని లోహియా నెక్కి. వక్కాణించాడు, 
రు 
అయితే సోషలిజం భారతీయ విధానంగా రూపొందించటానికి అనువుగా కిసాన్‌నుజూర్‌ 
య. 


213 


పార్తీ, షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ సోషలిన్లు ప్టో, 
సెజ ౦ట్స్‌ ఆండ్‌ వర్కర్స్‌ పార్టీ, రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ లతో పొతు కుదుర్చు 
కోవచ్చని లోహియా ఉద్దేశం. ఎన్నికల. ఓటమిని చర్చించిన అనంతరం కిసాన్‌ మజ్జూర్‌ 
(పజాపార్తి తో పొత్తు విషయం చర్చలు జరిపారు. ఎన్నికల ముందు జరిపిన విఫల 
(పయత్నం తిరిగి కొనసాగించారు. 1948 నుండి 1952 నాటికి సోషలిస్టు పార్సీ నాయ 
కత్వంలో చాలా మార్పులు వచ్చాయి. మసాన్మి యూసఫ్‌ మెహరాల్హీ కమలాదేవి 
అచ్యుత్‌ పట్విర్లన్‌ తొలగిపోయారు. అరుణా అవపఫాలీ తన వగ్గంతోనహా కమ్యూ 
నిస్టులలో చేరింది, 


wig 1 1 


ముందు. ప్రస్హోమెంట్‌లో కలసి పనిచేయటానికి ఒడందిడిక కుదుర్చుకున్న 


న్‌ మః ర్రీల్కు 1952 'సెపైందిరు 26, 27 లో చొంబాయిలో 
Fr వాడు నీర యించుకునా మ కొత పారీక్‌ షట భా పారీ 
sate గ. శ్ర వే సం క అ 
సరికొ త్ర కార్యవరం వచ్చింది. వీరితో ఫార్వర్డ్‌ aes చేరింది. దేశంలో క మేడా 
రెండు ప పకెలు ఏర్పడతాయసీ సనాతమలంతా కాం్మగెనులోన్యూ అభివృద్ధి కాముకులంతా 


తమలోనూ చేరతారని (పడా సోషలిస్తు పా (పి. వస్‌ ప్ర భావించింది. 
ళు 












1953 లో కాంగగెస్సు పి ఎస్‌.పి. సహకరించి వని చెయాలంబూ 
జయ్మపకాశ్‌లు చర్చలు జరిపారు. జయ ప్రకాశ్‌ నారాయణ ఆకోక మెహతా సహక 
రించటానికే మె తబడారు. ఆసలు చర్చలకు హాజరుకావటానికి ౧; 

5 0 
ఒప్పుకోలేదు, నరేందదేవ్క్‌ కృపలానీ కూడా సహకారానికి విముభిత దూ 
ఒడంబడిక 14 సూత్రాల కార్యక్రమాన్ని రూపొందించి చెూూక పంపగా ఆయన 
శీతకన్ను వేశాడు. అంతటితో యిరువక్షొలవారూ సహకారానికి సి చబ్చాయం 


1953 జూన్‌ 14 _ 18న పిఎస్‌పి. జేతుల్‌ లో హం. సమాడశం ఉరసి 
సహకార చర్చలను సమీక్షించింది. వం. సహకారం ఇవాలసి ఆ 


మహతా జయప్రకాశ్‌ లూ, దానికి వ్యతిరేకంగా లోహియా నిలబడారు. 


తీ 
విమర్శకు నిరసనగా జయ ప్రకా కాస్క్‌ అశోక్‌ మె హత్యా మరికొందరు ఇ బె పతనము 


214 


లకు రాజీనామా ఇచ్చారు. కాని లోహియా స్వయంగా కోరటంతో మళ్ళీ ఉపసంహా 
రించుకున్నారు. లోహయా అళోక్‌ మెహతా కార్యదర్శులుగా ఒక సంఘాన్నివేసి 
కార్యక్రమాన్ని రూపొందించమన్నారు. అప్పటికే జయప్రకాశ్‌ నారాయణ భూదానో ద్య 
మంపట్ల మొగ్గుచూపుతున్నాడు. అదికూడా విమర్శలకు తావిచ్చింది. అదే సంవత్సరం 
అలహాబాద్‌ లో జరిగిన సమావేశం ఉమ్మడి మం|త్రివరాలు, ఐక్య సంఘటనలు వ్యతి 
రెకిస్తూ అత్యవసర పరిస్టితిలో మాతం కేంద్రంలో జాతీయ మంత్రివర్గం ఎర్చురచ 
వచ్చని తీర్యానించింది. ఇది లోహియాకు విజయంగా భావించిన జయప్రకాశ్‌ ఆయన్నే 
కార్యదర్శిగా (ప్రతిపాదించాడు. కృపలానీ అధ్యక్షుడుగా ఉన్నాడు. జయప్రకాశ్‌ రాజ 
కీయాల నుండి దూరమై భూదానోద్యమంలో బాగా పాల్గొనటానికి అది నాంది. 
కాం|గెసుకు, కమ్యూనిస్తుల కూ సమాన దూరంలో ఉంటూ, అత్యవనర ఆవశ్యకతను 
నిరూపించాలని లోహియా, సిద్దాంతం. 


తిరువాన్కూరు. _ కొచ్చిన్‌ రాష్ట్రంలో కాం[గెసు (పభుత్వం ఓడిజోగా జరిగిన 
ఉప ఎన్నికలలో (1954 ఫిబ్రవరి) పి.ఎస్‌.పి.కి 19 స్థానాలే వచ్చినా సంకీర్ణ మంత్రి 
వర్గాన్ని ఏర్పురచటానికి నిరాకరించింది. కాం(గెసు మద్దత్తుతో సోషలిస్టు మం త్రివర్షాన్ని 
ఏర్పరచింది. కమ్యూనిస్టు రవాణా సమ్మెను తమిళనాడు కాం[గెసు వము, కిదినం 
జరపటంతో కొట్లాటలు. సంభవించగా పోలీసులు జరిపిన కాల్పులనలన నలుగురు 
మరణించారు. అప్పటికే సోషలిస్టులు అపభ్యాతిపాలయ్యారు. (ప్రతిదానికీ కౌం(గెస సుపై 
ఆధారపడక తప్పలేదు. ఈ న సమయంలో కె కాల్పులు జరగటంతో అలహాబాదు జైల్లో 
ఉన్న కార్యదర్శి లోహియా మంత్రివర్గాన్ని రాజీనామా ఇవ్వమన్నాడు. అది జరగ 
నందున తానే కార్యదర్శిగా రాజీనామా ఇచ్చాడు, లోహియా తన నహచరులను 
తీవ్రంగా విమర్శించగాా లోహియా ఏకపక్ష ధోరణిని వారు నిఠసించారు. 1954. 
నవంబరు 26_29 లో నాగపూర్‌లో జరిగిన (పత్యేక సమావేశం కొ త్ర క్ర వర్షాన్ని. 
ఎన్నుకోటానికై నరేం[ద్రదేవ్‌ను అధ్యటినిగా నిర్ణయించింది, నూతన న. 
ఉండడానికి లోహియావర్షం నిరాకరించారు, పార్టీలో చీలికలు ప. 


అవడి కాంగ్రెసు సోషలిస్టు ప్యాటన్‌ ఆఫ్‌ సొసెట్రీ తీర్మానం చేయగా, 


ఆహ్వానిస్తూ అళ్‌ క్‌ మెహతా వెక్కిరిస్తూ మధులిమాయే అభిప్రాయాలు వ్య కపరిచారు. 


215 


మధులిమార్రో అతి ధోరబీవలన ఒక సంవత్సరంపాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్క 
రించారు. మధుఠిమాయే పక్షొన లోహియా ఉ(గసోషరిస్సులందరూ ఐక్యం కావాలంటూ 
నినాదం ఇచ్చాడు. పార్టీ “హెచ్చరికలు తృణీకరించి (ప్రప ర్తించిన లోహియాను కూడా 
బగాస్క_రించారు. 1955 జులైలో లోహియా అనుచరులు చీలి సానిక పాఠీలు 
స్తాపంచ కున్నారు, సోషలిస్టులు స్థభించిపోయారిని, వారికి భిన్నంగా కొత్త పార్టీ పెట్టా 
మన లోహియా చెప్పగా, నిర్మాణాత్మక విధానంలేని వ్యతిరేకవాదిగా ఆయన్ను పార్టీ 


శ్‌ 


విమర్శించింది. 


19౨5 డిసెంబరు 26.30 లో గయలో జరిగిన సమావేశం నరేందదేవ్‌ 
వికానాన్ని చర్చించింది. అప్పటి కే ప్రా చీలింది. కొందరు కాంగెసులో, కొందరు 
లోహయాతో కలిసిపోయారు. 1956 ఫిబివరిలో నరేంద్రదేవ్‌ మరణించాడు. ఆయన 
సనుర్చించిన ముసాయిదా విధానాన్ని పార్టీ ఆమోదించింది. కాం(గెస్సు, కమ్యూనిస్టు, 
కమ్యూనల్‌ పక్షొలతో పొత్తు పెట్టుకోగూడదని పార్సీ తీర్మానించింది. ఆశోక్‌ మెహతా, 
పుచుషో తందాస్‌| తికందాసు, నరేందదేవ్‌ (ప్రణాళికను వ్యతిరేకించారు. కృపలానీ 
కూప ఇంచుమించు ఆ ధోరణే అవలంబించాడు జయప్రకాశ్‌ పూ ర్రిగా భూదానానికి 
అంకిత మయ్యాడు. 

లోహియా అనుచరులంతా హైదరాబాద్‌ లో సమావేశమై సోషలిస్టు షోని 
(1955 డిసెంబరు 28, 1956 జనవరి 3 నృ స్పాపించారు. (ప్రజాస్వామికంగా, శాంతి 
యువంగా సోషలిసు సమాజాన్ని స్థాపించాలని నిశ్చయించారు. పాత నిబంధనావళినీ 


య 


బునరుద్దరిం చారు. ఏడేళ్లలో అధికారానికి రావాలని ఒక పథకాన్ని రూపొందించారు, 


సాధారణ ఎన్నికలు సమీపించేసరికి పాలో చీలిక మరీ పెరిగింది. కాం(గెసుతో 

ఎలాంటి పొత్తు ఉండకూడదని జయప్రకాశ్‌, హెచ్‌_వి. కామత్‌ పట్టుబట్రగా, కమ్యూ 

నిసులు బలపడకూడదని అభేక్‌ మెహతా వాదించుకున్నారు, కౌం[గెనువారినీ కమ్యూూ 

నిసులను సమాన దూరంలో ఉంచాలస్న పార్టి ధోరణిపోయి, జయ్మపకాశ్‌ అనుకో 
ప) 

వరండా కొం(గను వ్యతిరేక ధరణిలో కమ్యూనిస్తులకు సమీపంగా జరిగాడు. ఎన్నిక 


అలో కొం|గేసితర పకలతో సొతు కుదుర్చుకో టానికి అధిక సంఖ్యాక రాష్ట్రాల 
వనాని . 


28] 217 


అతో ఒకవర్గం ఈ కలయికను వ్యతిరేకించింది. ఈ కలయికదార్హ ౦తా ఇందిరా 
వ్యతిరేక నినాదాలు దూషణలూతప్ప, నిర్మాణాత్మక కార్యక్రమాన్ని (ప్రజల ముందుంచ 
లేకపోయారు. లోహియా వర్గానికి న్నెహూ కుటుంబం ఒక పెనుభూతంగా, ఎలర్తీ గా 
కనిపించింది. ఎన్నికలలో వీరంతా పూర్తిగా ఓడిపోయారు. వెంటనే కలయిక విచ్చిన్న 
యముయింది. sos సోషలిజం చాలా తక్కువ పాళ్ళని అర్థ మయింది, ఆ 
తరువాత పి, ఎస్‌. పి, ఎస్‌. ఎస్‌. పి. కలసిపోయాయి. అయితే దేశంలో కొందరు 
సోషలిస్టులు చెదురుమదురుగా మిగిలారుగాన్ని సోషలిస్టు ఉద్యమం ఇంచుమించు నామ. 
రూపాలు లేకుండా పోయింది, కాం|గసు పార్టీ సోపలిస్తు నినాదాలను చేపట్టి అటు 
క మ్యూనిస్టులనూ, ఇటు సోషలిస్టులనూ బాగా చెబ్బతీసింది. ఈ విధంగా సోషలిస్టు 
యెద్యమం పార్టీల పరంగా కాం గెస్‌ వ్యతిరేక ధోరణిని వ్యక్త కపరచడమేగాని [పజల 
వముందు నిర్మాణాత్మకమైన కార్యక్రమాల నుంచకపోవడంతోను, కేవలం అధికార 
దరాజకీయాళకోసం మాత్రమే. ప్లాల్లొనడం వల్లన్కూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా 
ఆహాడ ఎదగలేకపోవడంతో పునర్వికాసానికి ఆ ఉద్యమం పార్టీల పేరిట ఏర్పరచుకున్న 
(కణాళికలు ('ప్రణాళికలుగా'నె మిగిలిపోయి విఫలమయ్యాయి. 


216 


పార్సీ లకు అనుమతిచ్చారు. 500 మంది సభ్యులై నా కనీసం ఉంటేనే పార్టీ అభ్యర్థిని 
య యా 
'పెటాలని తీర్మానించారు. కనీసం ఓటరలో ఒక శాతం (1%) పార్సీ సభ్యులుం'కే 
చు ౧ 
గాని ఆభ్యరిని పెటరాదని సోషలిస్టు పార్టీ (లోహియా పక్షం నిశ్చయించింది. 1956 
డి ల ల్‌ బట 
డిసెంబరు 29 న జరిగిన సోషలిను పారీ సమావేశంలో (ప్రహ్లాదనగర్‌ _.మధ్య (ప్రదేశ్‌ ) 
టు వి | ౧ 
అధ్యక్ష సొనాన్ని లోహియా నిరాకరించగా గోపాల్‌నారాయణ్‌ సక్సేనాను ఎన్నుకున్నారు. 
జాతీయ పారీగా అప్పటికి గు రింపు రాలేదు. శాసనసభలకు $2 స్థానాలు, పార్ల 
బి అజాత 
మెంటుకు 8 సొనాలు మాత్రం సోషలిస్టు పార్టీ గెలుచుకున్నది. 
(©) 


(ప్రజా సోషలిస్టు పార్టీ ఎన్నికలలో ముస్లింలీగ్‌ నుండి (కేరళ కమ్యూనిస్టుల 
ట్‌ అ గా యట 
వరకూ ఎవరితో ఏలె తే వారతో పొతు కుదుర్చుకున్నదీ, శాసనసభలలో 196, పార్ష 
మెంటులో 19 స్తానాలు గెలిచింది. 1957 సాధారణ ఎన్నీకలలో, (ప్రజా సోషలిస్టు 
సారీ చీలికల ఫలితంగా కమ్యూనిసులు జాగా అవకాశాన్ని వినియోగించుకున్నారు. 
ల వి 
సోషలిస్టు కార్యక్రమాలు చాలా కాంటగెను పార్సీ అవలంబించటంకూడా మరొక కారణం. 
పూ 


కాం్యగసు కమ్యూనిసుల మధ్య సోషలిసుల భావాల విశిషత పలచణడిందీ. 
ది అ ఖ్‌ 


1957 లో జయప్రకాశ్‌ (ప్రజా సోషలిసు పార్తీకి రాజీనామా. ఇచ్చాడు. అప్పటి 
ల లు 
వరకూ ఆయన సలహాలు ఇంచుమించు అధికార పూర్వకంగానే సాగినాయి. 1959 
ఆకోబరు 16 న దొంబాయిలో పారీ సమావేశమే 'దేళాభివృదికి 14 సూత్రాలు (ప్రతిపా 
బె ణి య గు ఓ | 
దించింది. 


(ప్రజా సోషలిస్టు పార్తీ సంయు క్ర పోషలిను పాకీ కలసిపోవాలనే (ప్రతిపాదనలు 
స ఆలె లు య 
అప్పుడప్పుడూ వచ్చి చర్చలు జరిగినా అవన్నీ విఫలమె, రెండు పారీలూ కొన్ని రాషా9ల 
య్‌జా యు యు 

పార్టీలుగా మాత్రమే మిగిలాయి. 

కేరళ్ళ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ సంకీర్ణ మంత్రివర్తాల్లో సోషలిసు పారీ చేరినా 

a రు యు 
ఏమీ సాధించలేకపోగా మిగిలిన పారీ లవలె (ప్రవ రించాయి, 
లు అవవ 


1971 లో జరిగిన పార్ల మెంటు మధ్యంతర ఎన్నికలలో ఇందిరాగాంది నాయ 


కత్వానికి వ్యతలకంగా స్వతంత్ర, జనసంఘ్‌, సోషలిస్టు పారీలు కలిశాయి. సోషలిను 
రలు లు 


చచచాచెచచెచచాచచచ నచ చనన వచచ చచ చచ చాచ వచన వచ చచాచ చనన వనన తాచ౮చంచంపాాపంపాతునోాలా, నచ ఇచంనానూననాంనాాంనా 
పునర్వికాసం కావాలి 
పత. నంత పప తన టాం 
మన దేళానికి పునర్వికాసం అవసరం, స్వొాతం(త్య పోరాటం సాగిపోతుండగా, 
పునర్వికాన నం కొరకు కృషి చేయమని ఎం. ఎన్‌. రాయ్‌ కోరారు. అప్పట్లో ఆయన 
చెప్పేదంతా అరణ్యరోదన అయింది. దేశంలో అత్యధిక సంఖ్యాకులు స్వాతం[త్య 
పోరాట (ప్రభావంలో ఉన్నారు. కనుక పునర్వికానం గురించి చెప్పేది వినిపించుకో 
లేదు. పై గా తిరోగమన వాదంలో పడి కొట్లుకపోయారు. విదేశీయుల పాలన నుండి 
విము క్రి పొందాలనడం౦ మంచిదే. స్వెచ్చను కోరే లక్షణం (ప్రగతికి చిహ్నం. 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎటు పోవాలో తెలియక దారి వెదకడం ఆరంభించారు. 
స్వాతంత్ర్యం రాబోతున్నదని (గ్రహించిన ఎం. ఎన్‌. రాయ్‌ మన లక్ష్యాలు స్పష్టంగా 
ఉండాలని సూచించారు. ఉ(దెకం, ఉ ద్వేగంలో ఉన్న జనం, నాయకులు అవి పట్టించు 
కోలేదు. ఎం.ఎన్‌. రాయ్‌ నిరుత్సాహపడక, సాధ్యమైనంతవరకు శిక్షణా కాటు. నిర్వ 
హించారు. మేధావులలో కొందరిని శిక్షితుల్ని చేశారు. రచనలు చేశారు. పునర్విరాన 
ఆవశ్యకతను నొక్కి చెప్పారు, జనబాహుళ్యంలోకి రాయ భావాలు వ్యాపించలేదు. 


ఎం. ఎన్‌, రాయ్‌ శాస్త్రీయంగా ఆలోచించారు. హేతువాద పద్దతిలో (ప్రజలు 
ముందుకు నడవాలన్నారు, అభివృద్ది చెందిన దేశాలతో దీటుగా మనం సాగిపోవాలంయే 
ఆధునాతన విజ్ఞానరీతుల్ని బాగా అధ్యయనంచేస్కి ఆచరణలో పెట్టాలన్నారు. సంప్ర 
దాయం, నమ్మకాలు పాటి స్తున్న మన జనానికి ఇదేమంత సులభంకాదు పాతను వదులు 
కొని కొ త్తను అలవరచుకొనడం కష్టమే, అందుకే ఎం, ఎన్‌, రాయ్‌ చెప్పినవి ఒక 


220 
'వెలుపల [ప్రధమ కమ్యూనిసు పార్‌ న్రీసాపిరచీన. ఏఎం'వఏన్‌, రాయ్‌ శ్చానిష్‌ భాషలో 
లట యు (అ 
పతికలు నిర్వహించి, రచనలు చేశాడు. రాయెలో తీవ్రవాద సంకుచిత జాతీయభావనలు 


సడలడానికి ఎవిలిన్‌ కారణం. రాయలో మార్కిసు భావాలు రావడానికి ఆమెతోబాటు, 
క ర 
బరోడిన్‌ ముఖ్య కారకులు. 


మెక్సికోలో ఉండగా లెనిన్‌ దృషిని ఆకర్షించిన రాయ్క రెండవ [ప్రపంచ 
కమ్యూనిస్లు సమావేశాలలో పాల్గొనడానికి మెక్సికో (ప్రతినిధిగా ఆహ్వానించబడడం 
విశేషం. ఎవిలిన్మ్‌ రాయెలు యూరప్‌లో స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీల మీదుగా రష్యా 
వేళ్ళి ప్రముఖపాత్ర వహించారు. ఉభయులూ తాష్కెంట్‌ లో [ప్రథమ భారత కమ్యూ 
నిస్టు పార్టీని స్థాపించారు. తూర్పు దేశాల కమ్యూనిస్టు విష్ణవకారులకు సిద్ధాంత పాఠాలు 
మాస్కోలో నేర్పారు, యూరోప్‌లో వివిధ పట్రణాల నుండి పత్రికలు స్థాపించి భారత 
కమ్యూనిస్తులకు ఓనమాలు నేర్పారు. లెనిన్‌తో దీటుగా డీకాలనై జేషన్‌ సిద్దాంతాన్ని 
(ప్రతిపాదించిన రాయ్‌ కమ్యూనిజంలో అట్టడుగు స్టాయినుండి (ప్రజాస్వామిక విప్పవం 
వ్యాపించాలన్నాడు. చైనా విప్లవంలో సలహాలు చెప్పి సహాయపడడానికి స్టాలిన్‌ 
పంపగా వెళ్ళి వచ్చాడు. అక్కడ మావోతోసహా అనేకమంది అ[గనాయకులను 
కలిశాడు. ఎవిలిన్‌ అమెరికా వెళ్ళిపోగా రష్యా కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ 
పోరాటం వచ్చి, రాయ్‌ను స్టాలిన్‌ చిన్నచూపు చూచాడు, సిద్ధాంతరీత్యా విభేదాలను రాయ్‌ 
జర్మనీ నుండి వెల్లడించారు. తరువాత రహస్యంగా మహమూద్‌ పేరిట ఇండియాకు 
1930లో చెరుకున్నాడు. కరాచి కాంగెసులో పాల్గొని ప్రాధమిక హక్కుల తీర్మానం 
రూపొందించడంలో జవహర్‌లాల్‌ నెహూకు రాయ అండగా నిలిచాడు. (విటిష్‌వారు 
రాయ రాకను పసిగట్టగ్యా కమ్యూూనిస్తులు కాకిగో లచేసి పట్టించగా, రాయ్‌ ఆరెస్టు అయ్యి 
12 ఏళ్ళ జు లుశిత్షను ఆ రేళ్ళకు ఆతి కష్టం పై తగ్గించుకోగలిగారు. 


1930 _ 36 మధ్య జెలులో ఉండగా, రాయ్‌ భొరత పునర్వికాసం గురించి 
ఆలోచించారు. రచనలు చేశారు. జై లునుండి బయటకు వచ్చినప్పటి నుండీ రాజకీయో 
ద్యమంలో పాల్గొంటూనే, మరోప్రక్క పునర్వికాసం కోసం ఎం. ఎన్‌, రాయ్‌ కృషి 
చేశారు. ఇందువలన కొందరు సుశిక్షితులయ్యారు. నేడు పృనర్వికాసం అత్యంత 
ఆవశ్యకంగా పరిణమించింది. 





రాయ్‌ కోరిన పునర్వికాసం ఎలాంటిది ? 


పునర్వికానం అంటే మన గతంలోకి తొంగిచూచ్చి అందులో మనకు నేటికీ పని 
కొచ్చే మంచి ఏదై నా ఉన్నదేమో చూడటమే. మనదేశంలో అలా గమని సే అనేక 
విషయాలు ఉన్నాయి, ఉపనిష త్తుల కాలంలో |ప్రశ్నించినతీరు, బౌద్దకాలంలో మనిషికి 
ఇచ్చిన విలువ, జైనులు పెంపొందించిన గతితార్కిక వాదం, చార్వాకులు ఎదిరించిన 
మూఢనమ్మకాలు ఇత్యాదులు కనిపిసాయి, చర్మితను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే 
ఇంకెన్నో సత్యాలు కళ్ళకు కనిపిసాయి. కాని మనదగ్గర ఇందుకు భిన్నంగా సాగిపో 
యింది. మన గతమంతా న్వర్రయుగమని, (పన్లు సుతం అంతా చెడిపోయిందనే ధోరణి 
(ప్రబలింది. అందువలన గతంగురించి పగటికలలు కంటూ వ రమా మానాన్ని దూషి స్తున్నాం. 
భవిష్యత్తుకు సరైన సోపానాలు వేసుకోలేక పోతున్నాం. ఇలాంటి స్ధితి యూరోప్‌ 
లోనూ ఉండేది, వారు ఆ మత్తును వదిలించుకొని బయటపడ్డారు. పునర్వికాసం, 
శాస్త్రీయ జ్షాసం, వివేచన, పారిశ్రామిక విప్ప వాలు సాధించుకున్నారు. మానవ హక్కులు 
తీర్చిదిదుకున్నా రు. అదంతా ఇప్పుడు మనకు సాధ్యంకాదు, 


మనం చరిత్రలో 'వెనుకబడివున్నాం. ఇందుకు కారణాలు చూడాలి. మన 
మానసిక దొర్చల్యానికి తోడొతున్న కారణాలను తొలగించుకోవాలి. ఎం. ఎన్‌, రాయు 
ఈ విషయమె చాలా ఎదురీదవలసి వచ్చింది. అప్రియమైన సత్యాలు చెప్పవలసి 
వచ్చింది. అందుకే ఆయన భావాలకు (పజలలో రావలసినంత మన్ననరాలేదు. వివేకానంద 
గాంధీ తిలక్‌, నెహూలవలె ఆకర్షణీయంగా (ప్రజలకు నచ్చేవి చెబితే రాయకూడా 
అధికార పదవులు క్రీ ర్తి నగ డ్లల్కు పూజాపునస్కారాలుు బాజాభజం(త్రీలతో చిత్రపటా 
లలో 'వెలసేవాడే. విజ్ఞాన పద్దతిని అవలంబించిన ఎం. ఎన్‌. రాయ్‌ దీర్ల కాలిక మానవ 
(శీయస్సు దృష్టిలొ పేట్టకున్నాడు. మనం చిరకాలంగా ఆచరి స్తున్న అనేక ఆచారాలు 


సంప్రదాయాలు కులం, మతం, కర్మ, పునర్శన్మ మనల్ని కుంగదీ స్తున్నాయని రాయ్‌ 


222 


స్పషం చేశాడు. ఇందుకుగాను సోదాహరణంగా ఆయన ఒక విషయం విడమరచి 
లు 
చెప్పాడు, పాగ డ్లలకు అలవాటుపడ్డ మనం నిశిత పదిశీలన స్వీకరించలేకపోయాం, 


గత వె భవం గల మనదేశం కొన్ని ee ఏళ్ళపాటు ముస్లి ౦ల పాలన 
లోనూ మరికొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్‌ వారి కు ఈ ఎందు 
కున్నట్లు ౩? రాయయా (ప్రశ్న వేశాడు. ముస్తింలు మనదేశానికి దండెత్తి వచ్చినప్పుడు 
ఎందరున్నారు ? వేలల్లో తప్ప వుండరు గదా! కోట్లాది (పజలు గల గత వె భవంతో 
తులతూగే పెద్ద దేశం కొద్దిమంది దండయా[త్రకే ఎలా లొంగిపోయింది ? మనదేశంలో 
(ప్రజలు దండయాతల్ని ఆహ్వానించి వారితో కలస్క వారి సెన్యంలో చేరి కోడ్చడ్డారు. 
ఇలా ఎందుకు జరిగింది ? సమాజాన్ని కులం పేరిట చీల్పారు. హెచ్చుతగ్గులు 
కల్పించి మతం పేరిట కొందరిని అంటరాని వారుగా చూచారు. అటువంటి మతానికి 
కులానికి అహంకార తత్వానికి జనంలో కొందరు నిరసన (ప్రదర్శించారు, విదేశీ 
యులతో చేతులు కలపడానికి తమ నిరసనను ఉపయోగించుకున్నారు. మన గతంలో 
వున్న రయ కులం, మతం, కర్మవాదం, పునర్హ న్మల్ని తొలగించుకోవాల్సిన తరుణం 
వచ్చింది. చరిత్ర నుండి మనం నేర్చు కోవాల్సిన గుణపాఠాలలో యిది అత్యంత 
ఆవశ్యక విషయంగా రాయ్‌ భావించారు, 

గతాన్ని వదులుకుంశే మనకు మిగిలేదేమిటి అనే ప్రశ్న వస్తుంది. మతం 
లేకుంటు నీతి వుంటుందా ? దేవుడి భయం పోతే (ప్రజలలో కట్టుబాటు కనిపిస్తుందా 7 
-సహజంగా యీ (ప్రశ్నలు వచ్చాయి. ఎం. ఎన్‌. రాయె తప విజ్ఞానం ఆధారంగా 
వీటిని కూలంకషంగా పరిశీలించారు. మానవుడికి విలువయిస్తూ, వల కేంద్రస్తానంలో 
నిలబడి సాగిపోయే మానవతా తత్వాన్ని రూపొందించారు. పోలీస్‌ వున్నా లేకున్నా 
(టాపిక్‌ నిబంధనలు పాటించాలి. లేకుంటే (పమాదాలు సంభవిసాయి. (ట్రాఫిక్‌. 
అంకా అ సవ్య స్త సం అతను పోలీస్‌ కేవలం (క్రమబద్ధం చేయడానికే గాసి 
(టాఫిక్‌ నిబంధనలు [పజల మంచి కొరకే అని మణ గలవారు (గ్రహిసారు. 


పట దేవుడిని, మతాన్ని చూపి నీతిగా వుండమంశే, అది సరికాదని రుజు 


 వెంది, మానవుల మధ్య సహకారంతో సాగిపోయే ధోరణి వుండాలి, మతం ఇన్నాళ్ళు 
గుడి నమ్మకాల్ని పెంచి మానవుడి (ప్రగతికి ఆలోచనకు అడుగా నిలిచాయి. మానవుడు 
G టె 


223 
సహజంగా వివేచన గలవాడు. మతం వాటికి పొరలు గప్పింది. మళ్ళీ మానవుడు 
సహజహేతు ధోరణిలో సాగిపోవడానికి విజానం ఆయుధంగా తోడ్పడుతుంది, 

క్‌ ఖై 


(ప్రాధమిక విద్య నుండీ యీ అంశాల్ని చెప్పాలి, విజ్ఞానం ముందు నిలవలేని 
మతం, తానూ శాస్త్రీయమే అని చెప్పుకోడానికి (ప్రయత్ని సున్నది | రేడియో టి. వి. 
లతో (ప్రకటనల (ప్రసారాలకు మతం డబ్బు ఖర్చు పెడుతున్నది. నమ్మ కాలతో 
జబ్బుల్ని నయం చేసానని ఇంకా మోసాల్ని వెదజల్ల బోయి విఫల మౌొతున్నది, 
పాశ్చాత్య దేశాలలో మతాచార్యుల (Faith Healers) మోసాల్ని హేతువాదులు 
బట్ట బయలు చేస్తు న్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో మతం మోసాలకు 
పూనుకొని మనుష్యుల్ని ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నది. విజ్ఞానం ఒక్కొక్క 
మర్మాన్ని విప్పుతూ పోతున్నది. ఈ [ప్రయత్నంలో మన దేశం బాగా వెనుకబడి 
వున్నది. పునర్వికాసం ఇక్కడే అవసరమని ఎం. ఎన్‌, రాయ్‌ భావించారు. విజ్ఞానాన్ని 

ఆయుధంగా స్వికరించిన నాడు మనం కూడా పాశ్చాత్య దేశాలతో దీటుగా ప్పరోగ 

మిసాం. ఇందుకు ఎంతో ఎదురీత అవసరం. చదువుకున్న వారు సహాయ పడగలరా ? 


మనదేశంలో చదువుకున్న వారి శాతం తక్కు_వే అయినా వారు (ప్రయత్ని సే 
పునర్వికాసానికి తోడ్పడగలరు. ప్రస్తుతం చదువుకున్నవారూ చదువురాని వారూ మత 
కుల విషయాలలో తేడా చూపడం లేదు, తక్‌ చదువు వలన శాశ్రీయ ఆలోచన 
రాలేదన్న మాట. మన పాఠ్య (ప్రణాళిక పాఠ్య పు స్తకాలు కూడా శా ప్రీయఫంథాలో 
వుండడం అవసరం. శాస్త్రీయ పద్దతికి కొన్ని (ప్రధాన లక్షణాలు అలవరచు 


కోవాలి. 


ఎంత పెద్దవారు చెప్పినా సర్కే మనం (పశ్నించ గలగాలి. శాస్త్రీయ ధోరణిలో 
పెత్తందారీ తనానికి చోటు లేదు. అందువలన మత (ప్రమాణ (గ్రంధాలను మతాచార్యుల 
(పవచనాలను [ప్రక్కన పెట్టాల్సి వస్తుంది, శాస్త్ర రంగంలో తుది ప్రమాణం అంటూ 
ఏదీ వుండదు. కొత్త పరిశోధనలు జరుగుతుంటే ఒకసారి సిద్దాంతంగా ఏర్పడిన 
విషయాన్ని కూడా మార్చుకోవలసి వస్తుంది. అలా మార్చుకోడానికి శాస్త్రం 
వెనుకాడదు. 


224 


విజ్ఞానం ఎప్పుడూ సహనంతో వినయంతో సాగిపోతుంటుంది. తనకు తెలిసింది 
కొంశతేనస్మీ తెలుసుకోవలసింది ఎంతో వున్నదనీ అంటుంది. మతం (ప్రకారం [ప్రమాణ 
(గంధంతో మొత్తం ఆగిపో యినట్లు, అంతా ఆ (గ్రంధంలో నె దేవుడు చెప్పేశాడనే 
రీతిలో శాస్త్రం ఎన్నడూ అనదు. అంతులేని ప్రగతి శాస్త్ర లక్ష్యం, మార్పు నిత్య 


సత్యంగా శాస్త్రం తంగీకరి నుంది. 
ఆలి 


(ప్రపంచంలో ఎవరు ఏ మూల శౌన్రీయంగా నిరూపించినా సర్కే అని అందరికీ 
అందుబాటులో వుంచడం శాస్త్ర ధోరణి. అందుకే శాస్త్రం |ప్రజాస్వామికం. శాస్త్రాన్ని 
యిలా పెంపొందించేది మానవుడే. కనుక మానవుడికి (ప్రాధమిక హక్కులు ఆవసరం. 
లోగడ దై వానిక్కి మతాచార్యులకు హొక్కులు వుండేవి. మానవుడు దై వానికి లొంగి 
వుండాలస్కీ మోక సాధనకు కృషీ -చేయాలన్సీ అదే లక్ష్యం అనీ (ప్రచారం చేశారుః 
విజ్ఞానం యా నమ్మకాలను (తోసిరాజన్నవి, మానవ హక్కులు అనేక పోరాటాలతో 
సాధించు కున్నారు. వాటిని జ్నాగ్ర తగా కాపాడి ఆచరణలో పెట్టుకోవాలి. ఇదే మనం 
సాధించాల్సిన పునర్వికాసం. 


మన రాజ్యాంగంలో 42 వ సవరణతో శాస్త్రీయ పంథాలో పురోగమించడం 
మన క రవ్యంగా (51_A) సేరొైన్నది. ఇది చాలా ముఖ్యమెన మార్చు. మతం 
ఆచారాలు సంప్రదాయాలు అడుగడుగునా అడ్షొస్తు ండగా వాటిని ఎదిరింగి పునర్వికా 
సాసికి కృషి జరగాలి. సెక్యులరిజం" అంతే మతాన్ని వ్యకి కి గతంగా అట్టి పెట్టడం 
అన్నీ వీధుల్లోకి పాలకులు మకాన్ని తీసుకు రాకూడదనీ (గ్రహించాలి. పాలనలోవున్న 
వారు ఓట్ల కోసం, చులకనగా (ప్రచారం కోసం రాజకీయవాదులు మతాన్ని వాడు 
కుంటూ ఆదే సెక్యులరిజం అని చెప్పడం (ప్రమాదం, ఈ విషయంలో మనం మార 
: నిదే పునర్వికాసం కాదు; క్రజో జీవనంలో బయట ఎక్కడా మత "ప్రన కి కి వండ 
"రాదు. కేవలం మానవ హాక్కులే వుండాలి. ఇదంతా స సుదీర్గ పోరాటం, కృషి వలన 
గాని నాభ్యపడదు. 





పరిశీలక yee వ 
Ee M.N. Roy : Indian Renaissance Movement 
Renaissance Publishers, Calcutta, 1944. 


225 


Shib Narayan Ray (ed) : Selected Work of M.N. Roy 
(2 Vol.) Oxford, Delhi, 1988. 


M. N. Roy : Reason Romanticism and 
Revolution; 2 Vol. 


Agehananda Bharati : Great tradition and Little 
traditions, Chowkhambha, Varanasi. 


Premnath Bazaz : Secular Morality, Vantage Press, 
Newyork, 1979. 


A.B. Shah : Religion and Society in India, Somaiya 
publication, Bombay, 1981. 


Tarkateertha Pandit Laxman Sastri Joshi : 
A critique of Hinduism 
Modern Age Publication, 
Bombay 1948. 


MANA DESAMLO PUNARVIKASAM RAADA? Dr. N. INNAIAH 





అస. న్న య్య 


జననం తే. 31-10-1937 గుంటూరుజిల్లా పాతరెడ్డిపాలెంలో. విద్యాభ్యాసం చేబోలు 
హైస్కూలులో, గుంటూరు ఎ.సి. కాలేజీలో, ఆంధ, “ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో 
1947 నుండి 1969 వరకు. 1980 లో పిహెచ్‌. డి. పట్టా పొందారు. 


1960-64 లో సంగారెడ్డిలో ఉపాధ్యాయుడుగా, 1969-71 లో ఉస్మానియాలో 
అధ్యాపకుడుగా, 1971-75 లో సామాజిక, రాజనీతి శాస్త విభాగాలలో పరిశోధకు 
డుగా, 1975-81లో ఆంధజ్యోతి దినపత్రికకు వీఫ్‌రిపోర్టర్‌గా, 1981-86 లో 
స్వతంత్ర పాత్రికేయులుగా, 1986-89 డేటా న్యూస్‌ ఫీచర్స్‌ సహసంపాదకులుగా 
ఉండి తిరిగి స్వతం్యత ప్నాతికేయులుగా ఉంటున్నారు. 


హేతువాద మానవవాద ఉద్యమాలలో చురుకుగా పెలొంటూ ఎం. ఎన్‌. రాయ్‌, 
వి. బి, కార్నిక్‌, ఎ.బి.షా ల (గ్రంథాలను అనేకం తెనిగించారు. (ప్రామాణిక పాఠ్య 
(గంథకర్తగా తెలుగు అకాడెమో పనుపున అనేక డిగీ (గంథాలు రచించారు. విశ్లేషణా 
యుతమైన రాజకీయ, సామాజిక [గంథా లనేకం రచించారు. Prometheus Books, 
Buffalo, New York, U.S.A. వారు ప్రచురించిన. ENCyclopedia of Unbelief క్ర 
Unbelief in India కంటిబ్యూటర్‌గా ఉన్నారు. 


ఇండియన్‌ త ఆఫ్‌ సోషల్‌ సెన్సెస్‌ ఆంధప్రదేశ్‌ ఛాప్టర్‌కు అధ్యక్షులుగాను, 
(దవిడియన్‌ ఫిలసాఫికల్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌, హైదరాన్తా[మ”” _ కార్యదర్శిగాను 
మ 


మానవతా, హేతువాద ప స కాస్త్రీయవై ఖరిని అన్ని! "జక లో సాగించడం 
'వితాశయం. 


219 


పట్టాన (ప్రజలలోకి చెద్చుకపోలేదు, జనానికి సులభంగా విజ్ఞానాన్ని అందించి హేతువాద 
పద్దతులు బెప్పడానికి ఎంతో కృషి అవసర౦. మేధావులు (శమించాలి, విద్యారంగంలో 
ప్రాధమిక స్పా సాయినుందే ఈ కృష జరగాలి. అక్షరాలు "నేర్వని జనానికి రేడియో దూర 
దర్శన్‌ ల సహాయంతో హేతు పద్దతులు నేర్పడానికి ఎంతో శ్రమ జరగాలి. విదేశాలలో 
జరిగిన పునర్వికాసం, వివేచన, ee ee విప్లవం మన దేశంలో రాలేదు. అందువలన 
మస (ప్రజలు గత వై భవాన్ని నెమరువేసుకుంటూ, స్వర్హయుగం గురించి పిల్లి లకు 
పాఠాలు ప లిస్తూ కాలం గడుస్పతున్నారు. మనం మానసికంగా వెనుకబడి ఉన్నాం. ఈ 
జడత్వం వదలించుకోవాలి. 
ఎం. ఏన్‌. రాయ్‌ నేటి బెంగాల్‌ రాష్ట్రంలో. ఒక పురోహిత కుటుంబంలో 
పుట్టాడు. 20వ శతాబ్దం ఆరంభంలో బెంగాల్‌ లో (పబలివున్న తీవ్ర జాతీయోద్యమంలో 
పాల్గొన్నాడు. తల్లి ర దండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్‌. జతీన్‌ముఖర్తీ ఆయన కు 
వకు ఆయు వాలు మా "జరరిస్తు కార్యకలాపాలతో బిటిస్‌ వారిని దేశం 
నుండి పార (దోలాలి అనే కార్యక్రమంలో నరేం[దనాధ్‌ పాల్గొన్నాడు. 15 సంవత్స 
రాలపాటు ఈ అతివాద జాతీయోద్యమంలో ఆ రెస్టులు గావడం, తప్పించుక తిరగడం, 
పిదేశాలు వెళ్ళి జర్మ న ఆయుధ సహాయంకో సం (ప్రయత్నిచడం నరేంద్రనాథ్‌ కార్య 
కలాపాలుగా చెప్పవచ్చు. వివెకొనంద పురణ ఉండేది. అరవిందుడు సీనియర్‌ సహ 
చరుదుగా ఉండేవారు. కాం(గెసులో అతివాదులతో దగ్గరగా మెలిగారు. ఆయుధాల 
“వేటలో విదేశాలకు (జావా వెళ్ళిన నరేందనాధ్‌, తప గురువు జతీన్‌ కాల్పులలో 
మరణించాడని శతెలిస్తి జర్మసీవారి సహాయం ఫొందిగాని ఇండియాకు రాకూడదను 
కున్నాడు. చె నాలో సన్‌ఎట్‌ సెన్‌, జపాన్‌లో రాస్‌ బిహారిబోస్‌లను కలస్వి ఫాదర్‌ 
మార్చిన్‌ 1 పీరిట ఓడలో అమెరికా పశ్చిమతీరం చేరాడు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత 
విష్ణ జర కలసిన నరేందనాధ వారి సలహాపై మౌన'వేం[ద్రనధ్‌ గా పురు మార్చు 
కన్నార ఆది రెండవ దశ. ఆక్కడే సోషలిస్టు భావాలుగల  ఎపిలిన్‌ (టెంట్‌ 
పరిచయంరకాగ్యా ఇరువురూ న్యూయార్క్‌ సర్ర్‌ హలా లీటపతిరోయకో 5 పనిచేశారు. పెళ్ళి 
చేసుకున్నారు. కాని బిటిష్‌, అమెరికౌ పోలీస్‌ గూఢ చారుల్ని తప్పించుకునే నిః కురి 


శ పారిపోయారు. అమెరికాలో ఉన్న 8 మాసాలలో ఎం, ఎన్‌, రాడు దృష్టి 


మెక్సీ£ 
బొ యంది, మెకికోలో సొసలిను నాయకులతో కలస్కి రజా 
నిశాం కాపడ౦ ఆరి ంభమై ౦ది, SARE వ 


